శీంమద్‌ గిరిరాజ సూర్యసింహాసనాధీశ్వుర శ్రీశ్రీశ్రీ 1008 
శ్రీశైల జగదురు ఉమాపతి పండితారాధ్య శివాబార్య మహాస్వాములవారు 
|. లన 





॥శ్రీ మజ్జగద్దురు పంచాచార్యాః (ప్రసీదంతు॥ 
శుభాశీర్వచనము 
వీరశైవ సిద్దాంత తత్వములు వేద, ఆగమ, ఉపనిషత్తు పురాణ ఇతిహాసాది 
గ్రంథములందు ప్రసంగానుసారముగా అక్కడక్కడ ప్రస్తావించడం కనిపిస్తుంది. శ్రీ శివయోగి 
శివాచార్యులు పై (గ్రంథముల యందు చెప్పబడిన వీరశైవ తత్వములను కూలంకుషముగా 
అభ్యసించి ఈ సిద్ధాంతమును సరళ భాషలో వ్వవస్టీకరించు ఉద్దేశ్యముతో “శ్రీ సిద్ధాంత 
శిఖామణి” ని గ్రంథ రచనకు శ్రీ శివయోగి శివాచార్యులు ఉపక్రమించిరి. 
అలోక్యశైవ తంత్రాణి కామికాద్యాని సాదరమ్‌। 
వాతులాంతాని శైవాని పురాణాస్యభిలానితు॥ 
వేదమార్గ విరోధేన విశిష్టాచార సిద్ధయే! 
అసన్మార్గ నిరాసాయ ప్రమోదాయ వివేకినామ్‌॥ 
సర్వస్వం వీరశైవానాం సకలార్థ (ప్రకాశకం। 
అస్బృష్టమఖిలైర్లో వైరాదృతం శుద్ధమానసైః॥ 
వీరశైవ మహాతంత్రమేకోత్తర శతస్థలం। 
అనుగ్రహాయ లోకానామభ్యదాత్‌ సుధియాంవరః। 
సి.శి.1,25,27, మరియు 80. 
సై శ్లోకములు ద్వారా తెలియునది ఏమనగ (గ్రంథకర్త శ్రీ శివయోగి 
శివాచార్యులు కొమికాది వాళులాంతాదికములగు 28 శివాగమములను శివ 
సంబంధములు అయిన సమస్త పురాణములను మరియు వేద భాగమును (ప్రేమ 
పూర్వకముగా అభ్యసించి వైదిక మార్గమునకు విరుద్ధముగా నడవక వీరశైవుల విశిష్ట 
ఆచారములను ప్రతిపాదించుచూ “శ్రీ సిద్దాంత శిఖామణి” గ్రంథమును రచించిరి. 
ఇది వీరశైవులకు సంబంధించిన సమస్త విషయములను ప్రతిపాదించు ఏకైక గ్రంథరాజము 
అందుకే ఈ గ్రంథములనకు వీరశైవ సర్వస్వము అనియు పేరు గలదు. ఈ గ్రంథము 
నందు ఏ విధమైన దోషమును లేదు. వీరశైవ సిద్ధాంతము ఈ (గ్రంథము నందు నూట 
ఒక్క విధములుగా (స్థలములుగా) విభజింపబడినది. శ్రీ శివయోగి శివాచార్యులు లోక 
కళ్యాణమునకై ఈ గ్రంథ రచన. చేసియున్నారు. . 


“శ్రీ సిద్ధాంత శిఖామణి” యందు ప్రతిపాదింప బడిన ఏకోత్తరశత స్థలాత్మక 
వాదము అయిన ఈ సిద్ధాంతమును మొట్టమొదట శివుడు పార్వతీదేవికి మరియు తన 
శివగణములకు ఉపదేశించెను. శివుని ద్వారా ఉపదేశమును పొందిన శివాంశ 
సంభూతులైన రేణుక, దారుక, ఘంటాకర్ణ, ధేనుకర్ణ, విశ్వకర్ణ అను నామధేయములతో 
భూలోకము నందు క్రమముగా అగస్త్య, దధీచి. వ్యాస, సానంద, దూర్వాస అను పేర్లతో 
ఉద్భవించి శివాద్వైత సిద్ధాంతమును ఉపదేశించినారు. ఈ శివ గణములలో ఒకరైన 
జగద్గురు రేణుకాచార్యులు అగస్త్య మహర్షికి ఉపదేశించిన శివాద్వైత సిద్ధాంతమును శ్రీ 
శివయోగి శివాచార్యుల వారు ఈ “సిద్ధంత శిఖామణి” యందు “రేణుకాగస్త్య” 
“సంవాదము” పేరుతో రచించినట్లు స్పష్టమగుచున్నది. 

గంథనామ రహస్యము | 

వీరశైవ సిద్ధాంతమును ప్రతిపాదించుచున్న “సంస్కృతవాజ్మయము” నందు 
“శ్రీసిద్ధాంత శిఖామణి” అత్యంత (ప్రాచీనమనుటలో సందేహము లేదు. వీరశైవ సిద్దాంత 
షటోస్థల సిద్ధాంతము నూటొక్క అవాంతర స్థలముల రూపములందు మొట్టమొదట 
విశ్లేషించినది శ్రీ శివయోగి శివాచార్యులవారు వీరు నలుబది నాలుగు 
అంగన్భలములనియు, ఏబదిఏడం లింగన్గలములనియు, నూక్ష్మభాగములుగా 
విభజించినారు. ఇవి మొట్టమొదటగా శివాగమములు. శైవపురాణము లందు 
నిరూపింపబడినట్లు వ్యక్తమగుచున్నది. 

శ్రీ శివయోగి శివాచార్యులు శ్రీ రేణుకాగస్త్య సంవాదాత్మకమైన ఈ గ్రంథమునకు 
“శ్రీ సిద్ధాంత శిఖామణి” అని నామకరణము చేసినారు. కామికాది వాతులాంతాది 
ఇరవైఎనిమిది (28) శివాగమములను సిద్ధాంత ఆగమములు అను పేరుతో రచించుట 
జరిగినది. ఈ సిద్ధాంత ఆగమములు ఉత్తర భాగము యందు వీరశైవసిద్ద్ధాంతము 
నిరూపించబడినది. అట్లే ఈ సిద్ధాంతాగమముల చివరిలో చెప్పబడిన సిద్ధాంతములే ఈ 
గ్రంథములో సవిస్తారముగా నిరూపింపబడిన కారణముగా ఈ [గ్రంథమునకు “సిద్ధాంత 
శిఖామణి” అను పేరు పెట్టుట (నిర్ణయించుట) జరిగినది. 


శ్రీ శివయోగి శివాచుర్యులు. 
సర్వేషాం శైవతం(త్రాణాముత్ర్తరత్వాన్నిరుత్తరమ్‌! 


నామ్నాప్రతీయతీ లోకేయత్సిద్దాంత శిఖామణిః 
{సి.శి. 1-30. (అని సమర్ధించినారు)) 
హిమాలయ శిఖర (శ్రేణులందు గౌరీశంకర శిఖరము అత్యుత్తమమైనది. దాని 
కంటెను ఉన్నతమైన శిఖరము లేనట్లుగానే ఈ 'గ్రంథమునకు “శిఖర శిఖామణి” అను 


పేరు నిర్ణయించినట్లు ఈ గ్రంథమున నిరూపించబడినది. శివాద్వైత సిద్ధాంతము కన్న 
మరొక సిద్దాంతము లేనందున దీనికి “సిద్ధాంత శిఖామణి” అను నామధేయము 
సార్థకమైనది. వేదాగమములందు ప్రతిపాదింపబిడిన వీరశైవ సరణినే ఈ (గ్రంథము 
నందు అనునరింవబడినది. ఏకోత్తరశత స్తలాత్మకమైన వీరశైవ వట్‌న్ఫల 
మార్గముప్రకాశింపజేయు, (శ్రేష్టమైన తలమానికమువలె ఈ గ్రంథము విరాజమానముగా 
ప్రకాశించుచున్నది. సూర్యోదయముతో కమలము వికసించునట్లుగా ఈ (గ్రంథము 
జీవాత్మ-పరమాత్మల సంబంధమును తెలియజేయుటలో చింతామణి వలె ఈ సిద్ధాంత 
శిఖామణి దివ్యమణివలె విరాజిల్లుచున్నది. ఈ (గ్రంథమును ఎవరు (వ్రాయుదురో, 
వ్రాయింతురో, వినిపించెదరో, వినుదురో వార ఐహిక సుఖభోగములను పొంది తుదకు 
ముక్తిని పొందెదరు. 


గ్రంథకర్త కాలనిర్ణయము 


ఈ గ్రంథము యొక్క ప్రథమ పరిచ్చేదము నందు కవి వంశ వృక్ష వర్ణనము 
చేయబడినది. 18వ శ్లోకము నుండి 24వ శ్లోకము వరకు గల పన్నెండు శ్లోములలో 
తన వంశము మరియు వ్యక్తిత్వముల గురించి (ప్రస్తావించుట (చెప్పుకొనుట) జరిగినది. 
గ్రంథకర్త అయిన శివయోగి శివాచార్యులు తమ వంశపు మూలము శివయోగి అను 
అతనికి మునిమనుమదిగా, ముద్దుదేవయ్యకు మనుమడిగా సిద్ధనాథునకు కుమారునిగా 
ఉన్నట్లు తెలియుచున్నది. 

శ్రీ.ఎన్‌, ఆర్‌, కరిబసవశాస్రిగారు ఈ “సిద్ధాంత శిఖామణి” గ్రంథమునకు కన్నడ 
భాషలో “తాత్పర్య దీపిక” అను పేరుతో వ్యాఖ్యానము రచించియున్నారు. మరియు 
“దాసగుప్త”లవారి విఛారమునందు “శ్రీ సిద్దాంత శిఖామణి” శ్రీ జగద్దురు శ్రీపతి 
పండితారాధ్యుల కన్నను పూర్వమైనదని చెప్పుటయే యోగ్యముగా ఉండును. 

శ్రీ జగద్గురు శ్రీపతి పండితారాధ్యులు తమ శ్రీకర భాష్యము నందు “సిద్ధాంత 
శిఖామణి”ని ప్రమాణ పూర్వరముగా నుడివియున్నారు. దీనివల్ల “సిద్ధాంత శిభామణి” 
శ్రీ జగద్గురు శ్రీపతి పండితారాధ్యుల కన్నను పూర్వమని తెలియుచున్నది. సుప్రసిద్ధ 
విద్వాంసులు, భారతీయ తత్వశాస్త్ర ఇతిహాసవేత్తలు.కాశీవాసులు అయిన శ్రీ పండిత 
బిలదేవ ఉపాధ్యాయులు “భారతీయ దర్శనము” అను (గ్రంథములో 469వ పుటలో 
శ్రీశైల జగద్గురు శ్రీపతి పండితారాధ్యుల కాలమును క్రీ[శ;1060 గా నిర్ధారించినారు. 
టి.ఎస్‌.నారాయణశాస్త్రి గారు. ప్రాచీన శిలాశాసన ఆధారముగా శ్రీశైల జగద్గురు శ్రీపతి 
పండిటారాధ్యుల కాలమును క్రీ॥శ11072గా నిర్ణయించినారు. ఈ రీతిగా పండితుల, 
విద్వాంసుల అభిప్రాయము మేరకు శ్రీకర భాష్యపు కాలము పదకొండవ శతాబ్ధముగా 


నిర్ణయమైనది. _. 
శ్రీశైల జగద్గురు సూర్యసింవాసనాధీశ్వరులు శ్రీ 1008 లింగైక్య. వాగీశ 
పండితారాధ్య శివాచార్యమహాస్వాముల వారు “శ్రీ సిద్ధాంత శిఖామణి” “నత్యార్థ 
ప్రకాశము” అను పేరుతో చిన్న గ్రంథమును ప్రకటించినారు. అందు శ్రీ రేణుక 
సంప్రదాయమునకు చెందిన శ్రీ శివయోగి శివాచార్యులుతాను బౌద్ధ మతమునకు 
వ్యతిరేకినని చెప్పుకున్నాడు. ఆది శంక్తదార్యులు మరియు శ్రీ సొన్నలగి శ్రీ సిద్ధరామేశ్వర 
కాలమునందు శ్రీ రేవణ సిద్దేవ్వరుల చరిత్రమును “శ్రీ సిద్ధాంత శిఖామణి”లో 
వర్ణించినందున శ్రీ శివయోగి శివాచార్యుల కాలమును ఇప్పటికి 2000 సం॥ల కన్నను 
పూర్వమున్నట్లుగా నిర్ణయించవచ్చు. (“శ్రీ సిద్ధాంత శిఖామణి” -సత్యార్థ- ప్రకాశం” 
పేజినం.2)నని తమ అభిప్రాయమును తెలిపినారు. 

గురువంశ కావ్యము, శివతత్వరత్నాకరము, మొదలగు గ్రంథములందు శ్రీ 
రేవణ సిద్దేశ్వరులను ఆది శంకరాచార్యులకు శ్రీ చంద్రమౌళీశ్వర లింగమును, రత్నగర్భ 
గణపతులను వొసగిన వివరములు చెప్పబడినవి. శ్రీ శివయోగి శివాచార్యులతో సహా 
సిద్ధాంత శిభామణి చివరి భాగము నందు త్రికోటి శివలింగ స్థాపన లీలలను వర్ణించుటతో 
పాటు ఆది శంకరాచార్యులకు శ్రీ చంద్రమౌళీశ్వర లింగమును వొసగిన విషయములు 
ప్రస్తావించబడీనవి. అయితే సై విషయమును ఇక్కడ (ప్రస్తావించినందున శ్రీ శివయోగి 
శావాచార్యులు ఆది శంకరాచార్యుల కన్నను పూర్వులని తెలియవచ్చుచున్నది. శ్రీ 
శంకరాచార్యులు ఎదవ శతాబ్దమునకు చెందినవారని చరిత్రకారులు నిర్ణయించినారు. 
ఈ దృష్టితో “శ్రీ సిద్దాంత శిఖామణి” కర్తలైన శ్రీ శివయోగి శివాచార్యులు ఏడవ 
శతాబ్దముకన్న ముందున్నవారిన్ల్ళ భావించుట జరిగినది. 

పండిత శ్రీ కాశీనాథ శాస్రిగారు రచించిన శ్రీ సిద్ధాంత శిఖామణి నేటికి 
ప్రసిద్దముగా విరాజిల్లుచున్నది. ఈ గ్రంథానువాదము శ్రీ, సన్నిధి వారి ఆదేశము మేరకు 
తెలుగు భాషలో నరళముగా డా॥వండిత పెద్దమఠం. రాచవీరదేవర తీర్థ, 
యం.ఓ. ఎల్‌. హైద్రారాబాదు. వీరు అనువదించినారు. ఆంధ్రులందరు ఈ గ్రంథమును 
పఠించి ఆచరింతురని ఆశీర్వచనము పలికినారు. 

ఈ (గ్రంథమును సర్వాంగ సుందరముగా సమయోచితముగా, సకాలములో 
'ముడ్రించి ఇచ్చిన శ్రీగరుడా ప్రింటర్స్‌ మరియు ప్యాకేజర్స్‌నల్లకుంట, హైదరాబాదు. 
వీరందరికీ శ్రీ భ్రమరాంబాసమేత మల్లికార్జున స్వామి వారి మరియు జగదాదిజగద్దురు. 
పండితారాధ్యులు శుభములనొసగుగాక! 


ఇత్యాశిషః 


శ్రీ సిద్దాంత శిఖామణి 


శ్రీ శివయోగి శివాచార్య 


కన్నడం: పండిత శ్రీ కొశీనాథ శాస్తి భావ ప్రకాశ వ్యాఖ్య 


తెలుగుసేత: డా॥ పండిత శ్రీ పెద్దమఠం రాచవీర దేవర (హిరేమఠ) 
“తీర్ధ” MOLL. 





ప్రకాళకులు : | 
శ్రీశైల జగద్దురు రజత మహోత్సవ పట్టాధికార సమితి 
శ్రీశైలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 


pa? 


శ్రీ సిద్ధాంత శిఖామణి 


సంస్కృత మూలం 
కన్నడం 

తెలుగు సేత 
మొదటి ప్రచురణ 
ప్రతులు 


ప్రాప్తిస్థానం 


ప్రకొశకులు 


ముద్రణ 


గ్రాఫిక్స్‌ 


మూల్యం 


శ్రీ శివయోగి శివాచార్యులు 

పండిత శ్రీ కాశీనాథ శాస్త్రి 

డాః పండిత పెద్దముఠం రాచవీరదేవర 
మే, 2000 


వేయి 


పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ జగద్దురువు (1008), సూర్య సింహాసనాధీశులు 
ఉమాపండితారాధ్య మహాస్వాములవారు, శ్రీశైల పండితారాధ్య పీఠం, 
దేవస్థానం, శ్రీశైలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 


శ్రీశైల జగద్గురు రజత మహోత్సవ పట్టాధికొర సమితి 


శ్రీశైలం, కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్‌ 


గరుడా ప్రింటర్స్‌ & ప్యాకేజర్స్‌ 
నల్లకుంట, హైదరాబాద్‌ - 44 


శ్రీ పాహితీ గ్రాఫిక్స్‌, 
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ 
ఫోన్‌: 040 - 7650686 


రూ. 100/- (ఒక వంద రూపాయలు) 


గ శ గ్య 


విషయసూచిక 


నా అభిప్రాయము: డొ॥ పండిత శ్రీ పెద్దమఠం రాచవీరదేవర 


గ్రంథ ప్రశస్తి: శ్రీ ఎం. శంకరయ్య స్వామి 
వీర శైవతత్త్యం సిద్ధాంత శిఖామణి: డౌ॥ కసిరెడ్డి 


ప్రథమ పరిచ్చేదము (32 శ్లోకములు) 
శివస్తుతి, శక్తీస్తుతి, గ్రంథకర్తవంశ వర్ణనం, శ్రీ శివయోగీ శివాచార్య 
వర్తనం. 


ద్వితీయ పరిచ్చేదము (27 శ్లోకములు) 
జగత్‌ సృష్టి విచారము, 


తృతీయ పరిచ్చేదము (72 శ్లోకములు) 

కైలాస పర్వత వర్ణనము, శివవర్ణనము, శక్తి వర్ణనము, దేవతా తతికృత 
శివ సేవా వర్ణనము, శ్రీ పరమేశ్వరుని రాజ వ్యాపార వర్ణనము, శ్రీ రేణుక 
గణేశ్వర ప్రతి శివాదేశము, 


చతుర్ధ పరిచ్చేదము (53 శ్లోకములు) 

శ్రీరేణుక గణేశ్వరుల లింగావతార వర్ణనము, మలయాద్రి వర్ణనము, 
అగస్త్యాశ్రమ వర్ణనము, అగస్త్య మహర్షి వర్ణనము, అగస్త్యాశ్రమమునకు 
వచ్చిన శ్రీ రేణుక గణేశ్వరుల పాదపూజ - అగస్త్య కుశలప్రశ్న, అగస్త్య 
మహర్షి ప్రార్థన. 

పంచమ పరిచ్చేదము (72 శ్లోకములు) 

అగస్త్య మహర్షికి తత్తోపదేశము, భక్తస్థలము, పిండస్థలము, పిండజ్ఞాన 
స్థలము, సంసార హేయస్థలము. 

షష్ట పరిచ్చేదము (62 శ్లోకములు) 

గురుకొరుణ్య స్థలము, లింగధారణ స్థలము 


సప్తమపరిచ్చేదము (66 శ్లోకములు) 
భస్మధారణస్థలము, రుద్రాక్షధారణ స్థలము 


ఇక 


1 


vi 


Vili 


16 


21 


34 


44 


63 


79 


10. 


12. 


13. 


. అష్టమ పరిచ్చేదము (49 శ్లోకములు) 


పంచాక్షర జపస్థలము 


నవమ పరిచ్చేదము (94 శ్లోకములు) 

భక్తమార్గ క్రియాస్థలము, ఉభయ స్థలము, త్రివిధ సంపత్తి స్థలము, 
ప్రసాద స్వీకార స్థలము, సోపొధిదాన స్థలము, నిరుపాధిదాన స్థలము, 
సహజదొన స్థలము 

దశమ పరిచ్చేదము (73 శ్లోకములు) 

మౌహేశ్వర ప్రశంసా స్థలము, లింగ నిష్టాస్థలము, పూర్వాశ్రయ నిరసన 
స్థలము, నర్వాద్వైత నిరసన స్థలము, అహ్వాన నిరసన స్థలము, 
అష్టమూర్తి నిరసన స్థలము, సర్వగత్వ నిరసన స్థలము, శివజగన్మయ 
స్థలము, భక్తదేహి లింగ స్థలము. 

ఏకాదశ పరిచ్చేదము (75 శ్లోకములు) 

ప్రసాది స్థలము, గురుమాహాత్య స్థలము, లింగ మాహాత్య్యు స్థలము, 
జంగమ మౌహాత్యస్థలము, భక్తీ మాహాత్య స్థలము, శరణ మాహాత్య 
స్థలము, ప్రసాదమాహాత్యస్థలము. 

ద్వాదళ పరిచ్చేదము (47 శ్లోకములు) 

ప్రాణ లింగిస్థలము, ప్రాణలింగార్బన స్థలము, శివయోగ సమౌధి 
స్థలము, లింగ నిజస్థలము, అంగలింగస్థలము. 


త్రయోదశ పరిచ్భేదము (37 శ్లోకములు) 
శరణస్థలము, తొమస నిరసన స్థలము, నిర్దేశ స్థలము, శీల సంపాదన 
స్థలము, 


Cr) 


ఐక్యస్థలము, ఆచార సంపత్తి స్థలము, ఎక భాజన స్థలము, సహభాజన 
స్థలము, 


. చతుర్దశ పరిచ్చేదము (44 శ్లోకములు) 


91 


118 


132 


146 


156 


164 


15. 


16. 


19. 


పంచదశ సరిచ్చేదము (71 శ్లోకములు) 

దీక్షా గురుస్థలము, శీక్రాగరుస్థలము, జ్ఞాన గురుస్థలము, క్రియాలింగ 
స్థలము, భావలింగ గలము, జ్ఞాన లింగన్గలము, న్యన్గలము, 
చరస్థలము, పరస్థలము. 

షోడళ పరిచ్చేదము (84 శ్లోకములు) 

క్రీయాగమ నృలము, భావాగమ న్లలము, జ్ఞానాగమ గలము, 
సకాయస్థలము, అకాయ స్థలము, పరకాయ స్థలము, ధర్మాచార స్థలము, 
భావాచారస్థలము, జ్ఞానాచార స్థలము, 


- నప్తదళ పరిచ్చేదము (78 శ్లోకములు) 


కొయానుగ్రహ స్థలము, ఇంద్రియానుగ్రహ స్థలము, ప్రాణానుగ్రహ 
స్థలము, కొయార్పణ స్థలము, కరణార్పణ స్థలము, భావార్పణ స్థలము, 
శిష్యస్థలము, శుక్రూషు స్థలము, సేవ్యస్థలము, 


- అష్టాదశ పరిచ్చేదము (76 శ్లోకములు) 


ఆత్మస్థలము, అంతరాత్మస్థలము, పరమాత్మ స్థలము, నిర్దేహాగమ 


- స్థలము, నిర్భావాగమస్థలము, నష్టాగమ స్థలము, ఆదిప్రసాది స్థలము, 


అంత్య ప్రసొదిస్థలము, సేవ్య ప్రసాది స్థలము. 


ఎకోనవింళ పరిచ్చేదము (86 శ్లోకములు) 
దీక్షా పాదోదక స్థలము, శిక్షా పాదోదక స్థలము, జ్ఞాన పాదోదక స్థలము, 


' కీయానిప్పత్తి స్థలము, భావ నిష్పత్తి స్థలము, జ్ఞాన నిష్పత్తి స్థలము, 


20. 


21. 


పి౦డాకొశ స్థలము, బింద్వాకొళ స్థలము, మహాక్షొశ్ట స్థలము, (క్రియా 
బ్రకొశస్థలము, భావ ప్రకాశ స్థలము, జ్ఞాన ప్రకాశ స్థలము, 
ఎంశతితమ పరిచ్చేదము (81 శ్లోకములు) 
స్వీకృత ప్రసాదస్థలము, శిష్టాదన స్థలము, చరాచరలయ స్థలము, 
భాండస్థలము, భాజన స్థలము, అంగాలేపస్థలము, స్వపరాజ్ఞ స్థలము, 
భావాభావలయ స్థలము, జ్ఞానశూన్య స్థలము. 
ఏకవింశతి తమ పరిచ్చేదము (51 శ్లోకములు) 
విభీషణాభీష్ణ వర ప్రదానము 

హా సట సా 


173 


187 


202 


216 


231 


247 


262 


నా అభిప్రాయము 


శ్రీశ్రీశ్రీ జగద్గురు 1008 జ్ఞాన సింహాసనాధీవలైన పూజ్య శ్రీశ్రీ డౌ॥ చంద్రశేఖర శివాచార్య 
మహాస్యాములవారు కొశి జంగమవాడి మఠాధిపతులు హైదరాబాదు కొచిగూడలోని మా సొంత 
గృహమునకు సుమారు మూడు సంవత్సరముల క్రితమే విచ్చేసిన సందర్భమున అంతకు 
పూర్వమే నేను రచించి ముద్రించిన 37 వీర్లైవ ధర్మ గ్రంథములను పరిశీలించిన శ్రీవారు 
వీరశైవ ధర్మమునకు ప్రధాన గ్రంథమైన “సంస్కృతములో కన్నడ వ్యాఖ్యానముతో నున్న శ్రీ 
కొళినాథ శాస్త్రిగారి చేత ముద్రించబడిన శ్రీ సిద్ధాంత శిఖామణి అను దానిని ఎవరైనా తెలుగులోకి 
అనువధించిన యెడల మేము దానిని ముద్రించెదమని నన్నాదేశించిరి, అందుకు నేను వారి 
యాజ్ఞను శిరసా వహించి సుమారు ఒక సం॥ము ఎంతో శ్రమించి యేలనన నా వయస్సు 
అప్పుడు 78 సం॥ములు. వ్రాయునప్పుడు నా హస్తము కంపిన్తున్నను నిదానముగా వ్రాసి 
వూర్తిగొానించితిని. 


ఇటీవలె పూజ్య జ॥ వారు తాండూరు పట్టణమునకు వేంచేసిన తరుణమున నేను నా వ్రాత 
ప్రతిని దీసికెళ్ళి చూయించగా శ్రీవారు నేను శ్రీశైల సూర్య సింహాసనాధీశులైన పూజ్య శ్రీ జగద్గురు 
1008 ఉమాపతి పండితారాధ్యుల వారికి ఈ గ్రంథ నుద్రణకై లేఖ వ్రాసెదను. వారు ఈ 
గ్రంథమును ముద్రింప చేస్తారని చెప్పిరి, అందుకు నేను సరే అని అంగీకరించితిని. ఇంతలోనే 
జగద్దురు శ్రీశైల సూర్య సింహాసన పీఠాధీవలైన శ్రీశ్రీ ఉమాపతి పండితారాధ్యులవారు నాకు 
ఫోన్‌ చేసి మీరు వ్రాసిన సిద్ధాంత శిఖామణి గ్రంథాన్ని తీసుకొని శ్రీశైల పీఠమునకు రావలసిందిగా 
అదేశించిరి. సరే అని అందుకు అంగీకరించి నేను అక్కడికి వెళ్ళుటకు అసమర్శుడనైనప్పటికిని 
(వృద్దాప్యం చేత) ఒకరిద్దరి మిత్రుల ప్రోత్సాహం వలన శ్రీశైల క్షేత్రమునకు నా వ్రాతప్రతి సిద్ధాంత 
శిఖామణి. గ్రంథమును తీసుకువెళ్ళి సమర్పించి వచ్చితిని. శ్రీశైల జగద్గురువుల వారు 
నాయందున్న కృపచేతను మరియు కొశీజ్ఞాన సింహాసనాధీశులైన పూజ్యశ్రీ శ్రీశ్రీ డా॥ చంద్రశేఖర 
శివాచార్య మహాస్వాముల వారి కోరికమేరకు సుమారు 36 వేల రూస్యములను వెచ్చించి ఈ 
వీరైవ సిద్ధాంత శిఖామణి అను ఉద్దంథమును అచ్చువేయించి యున్నారు. అందుకు నేను 
ఎంతయో కృతజ్ఞాడను. య... 


ఇక పోతే ఈ ఏరశైవ సిద్ధాంత శిఖామణి అను గ్రంథము వీర శ్రెవులందరికి ప్రామాణికమైన 
మూలగ్రంథమై విరాజిల్లుచున్నది. ఎలనన 28 ఆగమముల సారము ఇందు నిబిడీకృతమై 
ఒప్పుచున్నది. దీన్ని మించిన వీరశైవ గ్రంథము మరొకటి లేదనుట అతిశయోక్తి కాదు. 


కనుక వీరశైవులందరు అత్యంతాభిమాన (పేరితులై ఈ గ్రంథము విలిచి (కొని) మక్కువతో 
చదివి వీరశైవులు తమ మూల సిద్దాంతములను తప్పకుండా అవగతమొనర్చుకొనగలరని 
మదీయాకొంక్ష. 


ఇట్లు: 


ba 


కన్నడమునకు తెలుగు వ్యాఖ్యాన కర్త 
డా॥ పండిత పెద్దమఠము రాచవీరదేవర. “తీర్థ”, యం.ఓ.యల్‌. 
ఇంటి నెం. 3-3-139, కొచిగూడ, హైదరాబాద్‌ - 27 


శ్రీ సిద్ధాంత శిఖామణి 
గ్రంథ ప్రశస్తి 
- శ్రీ. ఎం. శంకరయ్య స్వామి 


శ్రీమత్‌ శివాచార విచార దీక్షం - స్వశిష్య సత్రీణనపూర్ణ పక్షం 
దుర్వార కామారి విదార దక్షం - భజామ్య హం రేవణ కల్పవృక్షం 


శ్రీ జగద్గురు రేణుకాది వ్రమథగణ ప్రముఖులు పరమశివుని ఆజ్ఞానుసారం 
చతుర్యుగములలో సోమనాథాది మహాలింగముల నుండి దివ్య దేహధారులై యవతరించి 
వీర శైవ మత స్థాపనాచార్యులై వెలసిరని స్వాయంభువాగమము, వీరాగమము, సుప్రభేదాగ 
మాది గ్రంథములు ఘంటాఘోషముగా చాటుచున్నవి. అందు ప్రథములు ప్రముఖులు 
నైన శ్రీ జగద్గురు రేణుకాచార్యుల వారు మునిశ్రేష్టుడైన శ్రీ అగస్త్య మహర్షికి నిగమాగమ 
విఖ్యాతమగు శివాద్వైత మత సిద్ధాంతమును బోధించిరి. అందు శివజీవైక్య రూపలింగాంగ 
సామరస్యము ప్రధాన ప్రతిపాదిత విషయము. ముక్తిధామము ప్రవేశింపగోరువారికి శ్రీ భగవత్‌ 
పాదులు శ్రేష్ట క్రియా సూచకములగు అష్టావరణముల గురించియు, నీతి, శీల సూచకములగు 
పంచాచరములను గురించియు, జ్ఞాన సూచకములగు షట్‌ స్థలముల గురించియు 
వివరించిరి. (వీర శైవ సంప్రదాయములో స్థల శబ్దము పరశివ బ్రహ్మమునకు సంకేతము). 


ఈ విషయము లన్నియు ప్రతిబింబించుమణి దర్చణమే వీరశైవ సిద్ధాంత శిఖామణియను 
సంస్కృత - గ్రంథస్థమణి. 


శివజ్ఞానమహాసాగరులు, ఆగమ శాస్త్రజ్ఞులు, శివానుభవులునైన శ్రీ శివయోగి శివాచార్యులు 
ఈ సిద్ధాంత శిఖామణి గ్రంథకర్త, ఇందులోని భాషమృదుమధురము, భావములు 
సుస్పష్టములు. ఈ [గ్రంథమునందు శివాద్వైత సిద్ధాంతమునకు అంగములగు అష్టావరణ, 
పంచాచార, షట్‌ స్థలముల గురించియే కాక అందలి అవాంతర స్థలములగు ఏఎకోత్తర శత 
స్థలముల గురించి విశేషముగా వివరించి యున్నందున ఈ గ్రంథము వీర శెవులతో పాటు 
శివాద్వైత మత సిద్ధాంత జిజ్ఞాసువులందరికి మిక్కిలి ఉపయోగ కరమైనది. 


ఈ గ్రంథరాజమునందు 21 పరిచ్చేదములు కలవు. 1, 2, 3, 4, 21 పరిచ్చేదములలో 
చారిత్రక విషయములు ప్రస్తావింపబడినవి. 5 నుండి 21 వరకు గల 16 పరిచ్చేదములలో 


viii 


శివాద్వైత సిద్ధాంతము ప్రతిపాదించబడినది. ఈ పదునారు పరిచ్భ్చేదములలో 101 స్థలముల 
సమగ్ర స్వరూపము నిరూపింపబడీనది. ఇందు అంగస్థలము 44 స్థలములుగాను, 
లింగస్థలము 57 స్థలములుగాను విభజింపనైనది. ఈ స్థలములయందు ప్రమాణ విచారము, 
గురుమాహాత్మ్య విచారము, భస్మ, రుద్రాక్షధారణ - పంచాక్షర మంత్ర విచారము, వర్ణాశ్రమ 
ధర్మ విచారము, క్రియాజ్ఞాన సముచ్చయ విచారము, ద్వైతా2ద్వైత విచారము, జీవాత్మ - 
పరమాత్మ విచారము, లింగాంగ సామరస్య విచారము మున్నగు నెన్నియో విషయములు 
నిగమాగమ, ఉపనిషత్‌ పురాణ ప్రమాణములతో నిరూపింపబడినవి. ఈ విషయములన్నియు 
పూర్వము... 


శో శైవాగమేషు సర్వేషు పురాణేష్వ ఖిలేషుచ 
పురాదేవేన కథితం దేవ్యై తున్నందనాయచ 
తత్‌ సంప్రదాయ సిద్దేన రేణుకేన మహాత్మనా 
గణేశ్వర కథితం అగస్త్యాయ పునఃక్షితౌ 
- అను ప్రమాణముననుసరించి 


దేవ దేవుడైన సదాశివుడు మున్ను దేవియైన పార్వతికి, కుమారునకు బోధించినట్లును, 
ఆపిమ్మట వీరశైవ సంప్రదాయ ప్రవర్తకుడగు శ్రీ రేణుక గణాధీశ్వరునకుపదేశించినట్లును 
తదుపరి శ్రీ రేణుకుడు కుల్య పాక (కొలను పాక - వ్యవహార నామము) పురియందలి 
సోమేశ్వర లింగము నుండి దివ్య దేహధారియై యవతరించి అగస్త్య మహర్షికి ఈ వీరశైవ 
సిద్ధాంతముపదేశించినట్లు తెలియుచున్నది. 


సర్వేషాం శ్రైవతంత్రాణాముత్తమత్వాన్నిరుత్తరం 
నామ్నా ప్రక్షీయతేలోకేయత్‌ సిద్ధాంత శిఖామణి: ॥ 


సమస్త శైవతంత్రములలో శ్రేష్టమైన ఈ మహాణైవ తంత్రము తనకు మించినది మరియొకటి 
లేని కారణమున “సిద్ధాంత శిఖామణి" యను సార్థక నామధేయమున కర్ణమై యున్నది. 


ఈ కృతి శ్రేష్టమైన కృతి. మహత్తరమగు మహతి. కావ్య కళను, శాస్త్ర వాదమును, 
పూర్ణానుభవసారమను రసమును సంగమింప జేసిన ఉత్తమ సత్కృతి, ఇందు ప్రతిపరిచ్చేదము 
శియోగిశివా చార్యుని ఆగమానుభవపులోతైన పరిశ్రమ పరిపక్వఫల రూపకముగా పరిణతి 


నొంది శోభించుచున్నది. ఈ సిద్ధాంత శిఖామణిలోని తత్తమునభ్యసించియలవరచుకొనిన 
శివయోగి యోగశిభామణియై శివ శరణ జన శిఖాగ్రణియగుననుటలో సందేహము లేదు. 
కైవల్య కల్పతరువైన ఈ మహా గ్రంథము యొక్క ప్రాశన్త్వము అద్వితీయము. అనేక 
సన్నివేశములలో ఈ గ్రంథము భగవద్గీతను పోలియుండుట వలన దీనిని రేణుక గీత 
'రేణుకాగమము' 'సిద్ధాంతాగమము' అని వ్యవహరించుటయు కలదు. 


ఈ కృతి పై వేదాగమముల ప్రభావమెంతైనా కలదు. 
కృతికర్త మనస్ఫూర్తిగా నంగీకరించిన అంశము వారి రచన ద్వారానే గమనింతము. 


శో ఆలోక్యశెవతం త్రాణి కామికాద్యాని సాదరం 
వాతులాంతాని శైవాని పురాణాన్యభిలానితు 
వేద మార్గా2 విరోధేన విశిష్టా చారసిద్ధయే 
అసన్మార్గనిరాసాయ ప్రమోదాయ వివేకినాం ॥ 


ఈ గ్రంథమునందు ప్రతిపాదించిన విషయము వేద మార్గమునకు విరుద్ధముగాక, 
కొమికాది వాతులాంతముగా గల శైవాగమము నమ్మతముగా, ఉవనిషల్‌... 
వురాణానుసారముగా, విశిష్ణాచారయుక్రముగా, వివేకి జన ప్రమోదావవాముగా 
భాసించుచున్నది. ఈ గ్రంథకర్త వేద పురాణాదుల సహాయము అవసరమైనంత మేర 
గ్రహించినను, వాని ననుసరించినను కృతి ఆత్మమాత్రము ఆగమమనుటయే సుస్పష్టము. 


శ్రీపతి పండితులు తమ శ్రీకర భాష్యమునందును, శ్రీ కంఠ శివాచార్యులు శ్రీ కంఠ 
భాష్యమునందును ఈ సిద్ధాంత శిఖామణిలోని కొన్ని శ్లోకములను ప్రమాణముగా 
నుదాహరించుట వలన ఈ గ్రంథము యొక్క ప్రాచీనత ఉత్కృష్టత తెలుపకయే 
తెలియుచున్నది. జగత్‌ ప్రసిద్ధ భాష్యకారులకే ప్రామణికమైన ఈ గ్రంథము మిక్కిలి 
యోగ్యతమమైనది. అనితరమైనది... అనుపమమైనది. వీర శైవ సిద్ధాంత ప్రతిపాదకమైన 
ఇతర గ్రంథములన్నింటిలోనిది శిఖామణి గానే ప్రకాశించుచున్నది. 


ళో అనుగతసకలార్థే శైవత౦్రే సమస్తా: 
ప్రకటిత శివబోధాద్వైత భావ ప్రసాదే 
విదధతుమతి మస్మిన్‌ వీరశైవా విశిష్టాః 
పశుపతిమత సారే పండిత శ్లాఘతీయే. 


సమస్త శైవాగమ రహస్యార్థములు కలదై, శివాద్వైత భావ ప్రసాదమును ప్రకటించునదై, 
శివమత సార సహితమై, పండిత ప్రకాండులచే శ్లాఘింపబడిన ఈ సిద్దాంత శిఖామణి 
వీరశెవ లోకమునకు పరమ ప్రామాణీకమైనది. శరణ్యమైనది. అనుసరణీయమైనది. 


గ్రంథాంతమున గల ఈ శ్లోకము గ్రంథ ప్రాశస్త్యమును ముక్త కంఠముగా చాటుచున్నది. 


శ్లో॥ శ్రీ వేదాగమ వీర శైవ, సరణిం శ్రీ షట్‌స్థలోద్యన్మణిం 
శ్రీ జీవేశ్వర యోగ పద్మ తరణిం శ్రీ గోప్య చింతామణిం 
శ్రీ సిద్ధాంత శిఖామణిం లిఖితయస్తం లేఖయత్యాదరాత్‌ 
శ్రోతా, శ్రావయితా సయాతి విమలాం భక్తించముక్తిం పరాం॥ 


వేదాగమ ప్రసిద్ధమైన వీర శైవతత్త్వముతో కూడినదియు, షట్‌ స్థలములను రత్నములతో 
కూడినదియు, లింగాంగ సామరస్యమనెడి పద్మమును వికసింపజేయు సూర్యుని వంటిదియు, 
శివరహస్యమునకు చింతామణి వంటిదియునైన ఈ సిద్ధాంత శిఖామణియను గ్రంథమును 
భక్తితో వ్రాయువారును, వ్రాయించువారును, వినువారును, వినిపించువారును ఇహ 
సుఖానుభవముతో పాటు ముక్తిని కూడా పొందుదురు. 


సై ప్రశస్తి స్వాభావికమైన సహజోక్తియే గాని అతిశయోక్తికాదు. ఇట్టి సిద్ధాంత 
శిఖామణియందు ప్రతిపాదించిన శివాద్వైత సిద్ధాంత తత్త్వము శైవాగమ సాగరమును మధించి 
తీసి యుంచిన దివ్య తత్వము - సుధా సదృశము, అగమమనుగని నుండి శోధించి తీసి 
యందించిన దివ్య రత్నము. ఆ గమాకాశమున వెలుగులీను ద్యుమణియేయీ శిఖామణి. 


ఇట్టి మహిమోపేతమైన, పవిత్రమైన ఈ గ్రంథమును వీర శైవ సమాజము పూజ్యభావమున 
సమాదరించి, పారాయణ (గ్రంథము వలె ప్రతిదినము శివపూజానంతరము నియమముగా 
పఠించుచు, నిష్టతో నాచరించుచు, అనుభావులైతరింతురుగాక యని వినతి. ఈ గ్రంథ 
ప్రశస్తి వ్రాయుటకు అవకాశము కలిగించిన పూజ్య పాదులందరకు నా హృదయ పూర్వక 
నమస్సుమాంజలి. 
| క 
బుధజన విధేయుడు... 
ఎం. శంకరయ్య స్వామి, ఎం.ఏ, ఎం.ఓ.ఎల్‌. 
విశ్రాంత తెలుగు పండితులు 
ఇబ్రహింపట్టణం, రంగారెడ్డి జిల్లా 
అధ్యక్షుడు: వీరశైవాగమన పరిషత్‌, హైదరాబాద్‌ 


xi 


వీరశైవ తత్వం - శ్రీ సిద్ధాంత శిఖామణి 
- డౌ॥ కసిరెడ్డి, 


శైవం ప్రపంచంలోనే అతిప్రాచీనమయింది. “ఏకోకపిబహుస్యామః" - అన్న మంత్రం ఆ 
మూలచైతన్యమే ఇంతగా విస్తరించిందని చెబుతుంది చిత్‌ క్రీయలేకుంటే విస్తరణ లేదు. 
ఆ చిత్కియ పరమేశ్వరుని నుండే జరిగింది. 


అందువల్ల ఈ జీవునిలో కూడా అదే క్రియ ప్రారంభమయింది. పరమేశ్వరుని సృష్టిలో 
శాశ్వతత్వ్వమున్నది. జీవుని సృష్టిలో పరిణామమున్నది. అందుకే జీవుడు శాశ్వతత్వం వైపుగా 
పయనించాలి. పయనించడానికి అనువైన వాతావరణం తానే నిర్మాణం చేసుకోవాలి. దీనినే 
సాధన అంటారు. సాధనా పథంలో నడవడానికి శాస్త్రం కావాలి. ఆ శాస్త్రం అనుభవజ్ఞులైన 
ఆచార్యులే వ్రాస్తారు. అదివారి దర్శనం. 


ఆ దర్శనం నిమిత్తం ఆచార్యులు అంతరాంతరాల్లోకి వెళ్ళిపోతారు. అతి ప్రాచీన కాలానికి 
చెందిన ఆచార్యుల జగద్గురువుల వాణి వారికి వినిపిస్తుంది. ఇదే తపస్సిద్ధి. అటువంటి 
సిద్ధిపాందిన శ్రీ శివయోగి శివాచార్యులు విరచించినదే “శ్రీ సిద్ధాంత శిఖామణిః” అన్న వీరశైవ 
తత్త్వ శాస్త్ర గ్రంథం. 


ఇది 21 పరిచ్ళేదాల గ్రంథం. ఇది అనేక పర్యాయాలు సంస్కృతాంధ్ర కర్ణాటక లిపులలో 
ముద్రింపబడినా శబ్దార్థదోషాలు కుప్పలు తెప్పలుగా ఉండినాయని, ఆ దోషాలు లేకుండా 
ప్రచురించడానికి కాశీవీరైవ విద్వత్సంఘం పూనుకొన్నది. ఆబాధ్యత వేద కావ్య స్మృతి తీర్ధ 
ధర్మాచార్య విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులును, సుప్రసిద్ధ పండిత వర్యులు నైన 
శ్రీ చిదిరి మఠము వీర భద్రశాస్త్రి గారికి అప్పగించారు. వారి కృషివల్ల “శ్రీ సిద్ధాంత శిఖామణి?" 
" పరిశుద్ధంగా వచ్చింది. ఆ మూలప్రతిని ఆధారంగా గ్రహించి, కన్నడంలో భావ ప్రకాశ 
వ్యాఖ్యానాన్ని ఉన్నదున్నట్నుగా తెలుగు చేసిన పండితులు సుప్రసిద్ధ వీరశైవ సైద్ధాంతిక 
దార్శనికులు శ్రీశ్రీ డా॥ పెద్దమఠం రాచవీర దేవరగారు. ఇది వీరశైవ సామాజికుల అదృష్టమే 
కాదు. ఇది ఆంధ్రావళి అదృష్టం. 


సంస్కృతం తెలిసిన వారు సరే; సంస్కృతం అంతంత మాత్రమే తెలిసిన వారికి, బొత్తిగా 
తెలియని వారికి వీరశైవ తత్వం ఈ తెలుగు శ్రీ సిద్ధాంత శిఖామణి వల్ల బాగా అర్థమవుతుంది. 
కథలు, శివలీలలు, ఆచారాల తంతు సామన్యుల నలరిస్తాయి. తత్వం ధీమాన్యుల భావాలను 


య 


మరీస్థిరపరుస్తుంది. తంతు నుండి తత్త్వం వరకు సామాన్యుడు కూడా ఎదగడానికి ఇటువంటి 
గ్రంథాలే ఉపకరిస్తాయి. 


ఇవి మూల గ్రంథాలు. ఈ మూలతత్తాన్ని అతిసూక్ష్మంగా ఎప్పుడో పంచాచార్యులలో 
ఒకరు ఆద్యులూ అయిన శ్రీశ్రీశ్రీ జగద్గురు రేణుకాచార్యుల వారు అగస్త్యమహర్షికి 
బోధించారు. దానిని దర్శించిన శ్రీశివయోగి శివాచార్యుల వారు మనభాగ్య ఫలముగా 
మనకందించారు. 


భౌతికమైన, ఇంద్రియ పరమైన అనేక బలహీనతలకు లోనైన మానవుడు “మాయి 
జుట్టు వట్టిలాగుతుంటే పాపకూపంలో పడిపోతుంటాడు. మానవుడు అమృతపుత్రుడు. పాపం 
వైపుగా పయనించకూడదు. అతణ్జి ఆవరించే మాయను ఛేదించాలి. 


ఆ ఛేదించడానికి ఈ తత్త్వ శాస్త్రాది గ్రంథాలే ఉపయోగపడతాయి. అందులో శ్రీ సిద్ధాంత 
శిఖామణి అగ్రశ్రేణిలోకి వస్తుంది. 


ఈ జీవుడు గురూపదేశం పొందాలి. ఆ ఉపదేశానికి ఎటువంటి వాతావరణం కావాలో 
ఈ వీరశైవతత్త్వం చెబుతుంది. స్థల తత్త్వం విశదీకరిస్తుంది. 


స్థావరం, జంగమం, అంగం, లింగం, సృష్టి, శక్తి, జగత్తు, దేవి, దేవత, సేవ, అవతారం, 
పూజ, ప్రార్థన, తత్త్వం, ఉపదేశం, భక్తస్థలం, అంగస్థలం, పిండస్థలం, జ్ఞానం, సంసారం, 
గురుకారుణ్యం, లింగధారణం, భస్మధారణం, రుద్రాక్షధారణం, పంచాక్షరజపం, భక్తీ మార్గ 
క్రయ, ప్రసాదం, వ్రసాది , సోపాధి, నిరుపాధి, లింగనిష్ట, శివజగన్మయ స్ధలం, 
గురులింగజంగమ భక్తమహాత్మ్యాలు, శరణ ప్రసాద మాహాత్మ్యాలు, ఐక్యం, ఆచారం, సకాయం 
అకాయం పరకాయ స్థలాలు, దీక్షా శిక్షా జ్ఞాన గురుస్థలాలు, కాయార్చణ - కరణార్పణ - 
భావార్చణ స్థలాలు, ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ స్థలాలు, భాండ - భావన - అంగాలేపన 
స్థలాలు, జ్ఞానశూన్య స్థలం, అభీష్టసిద్ధి i 


ఇటువంటి వందలాది తాత్త్విక పారిభాషిక పదాలకు అర్థ వివేచనం ఈ గ్రంథమంతటా 
చూస్తాం. అంతేగాక సందర్భం నుండి ఓ రెండు వందల శ్లోకాలు వెలికితీసి అందులోని 
నీతిని - రీతిని ఆచరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పవచ్చు. 


“భక్తిః స్థిరా కృతా యస్మిన్‌ - మ్లేచ్చేవా ద్విజ సత్తమే । 
శంభోః ప్రియః నవిప్రశ్చ - నప్రియో భక్తి వర్ణితః ॥ (9 - 5) 


నే 


అస్పృప్యడేగా నిమ్ము బ్రాహ్మణుడే గానిమ్ము అతనిలో భక్తి దృఢ పడినట్లయితే ఆతడు 
శివునికి ప్రీతి పాత్రుడవృతాడు. బ్రాహ్మణుడైనను భక్తి జాన్యుడైన యెడల శివాను గ్రహమునకు 
పాత్రుడు గాడు. 


“సా భక్తిర్వి విధాజ్టేయా - బాహ్యాభ్యంతర భేదతః | 
బాహ్యా స్థూలాంతరా సూక్ష్మా - వీర మాహేశ్వరాదృతా ॥ (9 - 6) 


- ఆ భక్తి బాహ్యము ఆంతరంగికమని రెండు భేదాలు. బాహ్యభక్తి స్థూలభక్తి అనియు, 
ఆంతరంగిక భక్తి సూక్ష్మ భక్తి యనియు పిలవబడును. ఇట్టి సూక్ష్మభక్తి ఏర మాహేశ్వరులకు 
అంగీకృతమై యొప్పచున్నది, 


శ్రీ దేవరగారి అనువాదమంతా ఇలాగే సాగింది. బాహ్యాచారం బాహ్యభక్తి, అనీ, మానసిక 
వికాసమే ఆంతరభక్తి అని ఎవరైనా ఊహించుకోవచ్చు. ఈ వీరమా హేశ్వరత్వొన్ని తమతమ 
సంస్థలకూ అపాదించుకోవచ్చు. 


అయితే ఇతర మతాల వైపు కూడా చూడరాదనే నియమాలు ఈ శ్రీ సిద్ధాంత శిఖామణిలో 
ఉండడం ఉదారవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆయాదేశకాల పరిస్థితులతో 
అన్వయించుకొన్నప్పుడు, విదేశీ మత సామ్రాజ్యవాద శక్తులు ఈ దేశంలో చెలరేగుతున్నప్పుడు 
ఈ వీర మాహేశ్వరత్వమే జాతిని రక్షించిందన్న సత్యాన్ని గుర్తిస్తే అటువంటివి ఆపద్ధర్మంగా 
అంగీకరించాల్సిందే అనిపిస్తుంది. 


జీవుడు పరమ మాహేశ్వరుడయ్యే పరమోత్తమ పథాన్ని నిర్దేశించిన ఈ శ్రీ సిద్ధాంత 
శిఖామణికి అందరం స్వాగతం పలుకుదాం. దీనిని అనువదించిన వారికి, ప్రచురించిన 
వారికి వారు చేసిన ఈ పరమోపకారానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. 


భాగ్యనగర్‌ డౌ॥ కసిరెడ్డి 
తేది. 8-5-2000 కార్యదర్శి 


జాతీయ సాహిత్య పరిషత్‌, ఆం. వ్ర. 


శ్రీసి సిద్దాంత శిఖామణి 


శ్రిజగద్దు రు పంచాచార్యాః ఫై పసీదంతు 
ప్రస్తావన 


“శ్రీ జగద్గురు పంచాచార్యాః ప్రసీదంతు 
జీయాత్‌ శ్రీరేణుకాచార్యో - శివాచార్య శిఖామణి: । 
యోమాహేశ్వర సిద్ధాంతం - స్థాపయామాసభూతలే ॥ 
యస్యస్మరణ మాతేన నృణాం ముక్తికరేస్థితా। 
తంవందేజగదాధారం - రేణుకార్యం జగద్గురుం ॥ 
మునియాచనయా శివాజ్ఞయా 
శివభక్త్యుద్ధరణార్థమాగతం | 
వృషరాజ పరావతారతా 
మహితం శ్రీబసవేశ్వరంభజే॥ 
సమో, ఉగ్రస్వరూపాయ - నమోజిష్ట్వాది శాత్రవే । 
దక్షయజ్ఞ వినాశాయ - వీరభద్రాయతేనమః ॥ 


శ్రీ శివయోగి శివాచార్య విరచిత శ్రీ సిద్దాంత శిఖామణి: 


శో 


ప్రథమ పరిచ్చేదః 
తైలోక్యసంపదాలేఖ్య - సముల్లేఖనభిత్తయే । 
సచ్చిదానందరూపాయ - శివాయబ్రహ్మణేనమః । 11 
బ్రహ్మేతివ్యపదేశస్య విషయం యం ప్రచక్షతే 
వేదాంతినో జగన్మూలం తంనమామి పరంశివం 12 
యస్యోర్మిబుద్బుదాభాసః షట్రింశత్తత్వసంచయః 
నిర్మలం శివనామానం తం వందే చిన్మహోదధిం 13 ॥ 


ఒకటవ పరిచ్చేదము 


శ్రీరేణుకాగస్త్య సంభాషణరూపమైన సిద్ధాంత శిఖామణి గ్రంథమును రచించిన 
శ్రీశివయోగిశివాచార్యులవారు గ్రంథాదియందు పరమశివుని గురించి యేడు శ్లోకములతో 
నమస్కారాత్మకమగు మంగళస్తోత్రమునాచరించును. 


శివస్తుతిః 
తాత్పర్యం $- త్రైలోక్యసంపద స్వరూపంబగు చిత్రలేఖనమునకు గోడ (భిత్తి) వంటి 
వాడును. సచ్చిదానంద స్వరూపుండును. పరబ్రహ్మ స్వరూపుండును. ఐన 
శివునకునా నమస్కారము॥1॥ 


వేదాంతులు “పరబ్రహ్మ యనుశబ్బమునకు ఎవనినైతె లక్ష్యముగా నిడుకొని 
చెప్పూదురో ఈచరాచరజగత్తునకు కారణభూతుడైన ఆ పరమశివునకు నమస్కరించుచున్నాను 
॥2॥ శివాదిభూమ్యంతమగు ముప్పదియారు తత్వముల సమూహము ఎ బ్రహ్మనామకుండగు 
పరమ శివుడు చిత్సముద్రమున తరంగములవలె భావించబడునో, అట్టి ఆణవాదిమల 
త్రయరహితంబైన శివనామకమగు మహా సముద్రమునకు నమస్కారము. 13॥ వీరశైవ 
సిద్ధాంతమునందు (36) ముప్పదియారు తత్వములు అంగీకృతములైనవి. అందుచేతనే 
గ్రంథకారులు ఆ ప్రతిబింబమును (ఛాయను) ఇట్టి మంగళకర శ్లోకములందు 
ఉట్టంకించియున్నారు, ఈ ముప్పదియారు తత్వముల స్వరూపము సమస్తజనులకును 
ముఖ్యముగానవగతము గావలయుననిన ఈ విషయమును ఇట సంక్షిప్తముగా 
వివరింపదగును. 


సచ్చిదానంద స్వరూపంబగు పరశివబ్రహ్మమునందు అవినాభావ సంబంధముతో 
యున్నట్టి విమర్శనా శక్తియొక్క స్పందనమే శివ - శక్తి - సదాశివ - ఈశ్వర - శుద్ధవిద్యా 
- మాయా - కలా - విద్యా - రాగ - కాలా - నియతి - పురుష ప్రకృతి - బుద్ధి - 
అహంకారము - మనస్సు - శ్రోత్రము - త్వక్‌ - నేత్రము - జిహ్వా - ఘ్రాణము - వాక్‌ 
_-= పాణి - పాదము - వాయువు - పాయు - ఉషస్థ - శబ్దము - స్పర్శము - రూపము 
- రసము - గంధము - ఆకాశము - అగ్ని - జలము - పృథివి, అనునవి ముప్పదియారు 
తత్తముల స్వరూపమై పరిణమించును, 

శక్తి విశిష్ట పరబ్రహ్మము “బహుస్యాంప్రజాయేయ” (6 -2-3) అనుఛాందోగ్యశ్రుతి 


- 


eee tes ss Es 


వాక్యాను సారముగా సృష్టికున్ముఖమగుటకు, తన్నిష్టమైన విమర్శనా శక్తి ఇచ్చాశక్తి స్వరూపమై 
పరిణమించును. 

“అనాదినిధనాచ్భాంతాచ్చివాత్‌ సరమకారణాత్‌ । 

ఇచ్చాశక్తిర్వినిమ్కాంతా తతోజ్ఞానంతత। క్రియా । 

తత్రోత్సన్నాని భూతాని భువనాని చతుర్దశ ॥ 


అను శివాగమ ప్రమాణానుసారముగా ఉత్పత్తినాశరహితమగు పరమ కారణము, 
శాంతము అయిన పరశివబ్రహ్మనుండి. మొదల్కొని, ఇచ్చాశక్తి దానినుండి జ్ఞానశక్తి 
అంతరంగమున అలవడి, క్రియాశక్తి బహిర్గతమై యుండును. పరశివబ్రహ్మము జ్ఞాన 
శక్తియం దు లీనమై “నేను సర్వజ్ఞుడిని” అనునభిమాన మును బొందుటను “శివతత్త్యమని 
పించుకొనును, సాలెపురుగువలను పన్నుటకునిమిత్త” కొారణమైనట్లుగా, ఈ శివతత్తాకమైనట్టి 
పరబ్రహ్మమే జ్ఞానవిశిష్టాకారమునుండి, భావి ప్రపంచమునకు నిమిత్తకారణమగును. 


పరశివబ్రహ్మము క్రియాశక్తిలో లీనమై “నేనే సర్వకర్తను” అనే అభిమానమును 
బొందుటను “శక్తితత్వ్వమనిపించుకొనును. సాలెపురుగు వల పన్నుటకు దగినయాకారము 
చేత వలకు ఉపాదాన కారణమైనట్టుగా, ఈ శక్తి తత్త్వాత్మకమగు పరశివ బ్రహ్మమే 
క్రీయావిశిష్ణాకారముతో భావిప్రపంచమునకు నిమిత్త కారణమగును. 


పరశివబ్రహ్మమొకటే ప్రపంచమునకు అభిన్ననిమిత్తోపాదానకారణమగును. అనునది 
ముండకోపనిషత్తు శృతి 


“యథోర్జనాభిః సృజతే గృహ్యాతేచ, (1-1-7) అను వాక్యముతో ప్రతిపాదించుచున్నది. 


ఇట్టి శక్తి తత్వము ఇచ్చాశక్తికి అంతరంగమైన జ్ఞానశక్తిలోకి బ్రవేశించి జలాధివాసము చేత 
అంకురోన్ముఖమైన శనగలమాదిరిగా ఉబ్బి అంకురించిన పగిది భావి ప్రపంచమును గురించి 
“అహమిదం” నేనే ఈ ప్రపంచమును “అని అభిమానమును పాందుటను, అదే” 
సదాశివతత్వమనిపించుకొనును. 


ఈ శక్తితత్త్వ్వము ఇచ్చాశక్తికి బహిర్గతమగు క్రియాశక్తిలో బ్రవేశించి సుక్షేత్రమున విత్తిన 
(నాటిన) సుబీజమురీతిగా అంకురించిఅట్లు అంకురించిన ప్రపంచమును గురించి “ఇది 
నేను” “అహమిదం” ఈ ప్రపంచమును, అనే అభిమానమును బడయుటను “ఈశ్వరతత్త్వ 
మనిపించుకొనును, ఇట్టి శక్తి తత్త్వము సాగరతరంగముల న్యాయము మాదిరి (సముద్రపు 


లాలా 


నీటికితరంగములకభేద్యముగా నున్నట్లు) “అహమిదం “నేను అను నహంకారమునకిది, 
ప్రపంచమునకు అభేద జ్ఞానమును బొందుటను శుద్ధమైన విద్యాతత్త్యమనిపించు కొనును, 


శుద్ద విద్యాతత్త్యరూపమై పరిణమించిన ఈ శక్తితత్వము, 'మయూరాండరస న్యాయము' 
వలె అనగా (నెమిలియొక్క గుడ్డులో నున్న రసమున పాద - పక్ష (రెక్కలు) వర్ణము 
వైచిత్రాదులు విభజింపబడి సూక్ష్మరూపముననున్న మాదిరిగా) తనలో లీనమైయున్న 
భావిప్రపంచ నిర్మాణమునకు గారణీభూతమైన సూక్ష్మపదార్థములందు అన్యోన్యా భావరూప 
భేద బుద్ది ప్రాధాన్యతతో మాయాతత్త్యమనిపించుకొనును, 


కలా - విద్యా - రాగ - కాల నియతులనునవి, పంచతత్వములు పురుషునికి కంచుక 
(తొడుగు) రూపముననుండుట వలన, మొదట కంచుకమైన పురుషతత్త్వమును నిరూపించి, 
ఆపిదప కలాది పంచతత్త్వములను గూర్చి నిరూపింపనగును. 


కాష్ట నంభఫుంటనల (కజ్టిలరావపిడి) చేత అగ్ని (మిణుగురులు) (కణములు) 
ఆవిర్భవించునట్టుగా పరమశివుని ఇచ్చాశక్తి సంయోగము వలన ఆవిర్భవించునట్టి 
శివాంశమే మాయాశక్తిలోకి బ్రవేశించి “పురుషతత్త్వమని పించుకొనును. ఇట్టి పురుషతత్త్యమున 
కేమాయామల సంబంధమెర్పడును. అందుచేత, ఆత్మలోననాత్మత్వజ్ఞానము, అనాత్మత్వ 
వస్తువులలో ఆత్మత్వ జ్ఞానము, “నేనుసుఖించితిని' - నేను దుఃఖించితిని. అనుబుద్ధి 
యుతృన్నమగును, పురుషుడు ఈ విధముగ అణవాదిమలముల చేతగూడి యున్నవాడగుట 
వలన సంసారియనబడుచున్నాడు. 


పురుషుడు మాయా మలావృతుడై తనయొక్క సర్వకర్త్షృత్వమున ర్వజ్ఞత్వము 
పరిపూర్ణత్వము నిత్యత్వ వ్యాపకత్వ రూపశక్తులను బొగొట్టుకొని, కించిత్కర్శత్యాది శక్తులతో 
గూడియున్నవాడగును. పురుషుని ఇట్టి కించిత్కర్శత్వాది రూపమైన శక్తే కలాతత్త్య 
మనిపించుకొనును మరియు నా కించిత్కర్శత్వరూపమైనశక్తే “విద్యాతత్త్యమనిపించుకొనును. 
అసంపూర్ణత్వ రూపమైన శక్తే ప్రకృందన వనితాది విషయక ప్రీతి రూపమైన శక్తే రాగతత్త్య 
మనిపించుకొనును. అనిత్యత్వ రూపకమైన శక్తే భూత - భవిష్యద్వర్తమానకాలముల 
వ్యవహారమునకు అసాధారణమైన కాలతత్త్వమనిపించుకొనును. అవ్యాపకత్వ రూపశక్తే, 
ఈ కారణముచేత-ఇట్టి-కార్యముప్పతిల్లును (పుట్టును) మరొకటి జన్మించడనునది నియమ 
మునకు అసాధారణానికి మూలమైన “నియతిత్తత్వ” మనిపించుకొనును. 


కార్యోన్ముఖగర్భితమైన ఇచ్చాశక్తి స్వగతమగు జ్ఞానశక్తి క్రియా శక్తులయందున్నట్టి 
“జ్ఞానం క్రియానభవతి, క్రియా జ్ఞానం నభవతి , అన్యోన్యాభావరూప భేద బుద్ది ప్రధానమగు 


వ్రత న Te 


మాయాతత్త్యమునందు ప్రతి స్పందనజెందగా “ప్రకృతి తత్త 'మనిపించుకొనును, ఇట్టి 
ప్రకృతితత్వమే మానవుని సుఖదు:ఖ మోహములకు కారణములైన సత్వ - రజ - 
తమోగుణముల సామాన్యవస్థారూవమ్రైయు౦డి వువాత్తత్త్వము మొదల్కొని 
పృథివ్యాంతమైయున్న 23 తత్త్వములకు కారణీభూతమైయుండును. 


ప్రకృతి తత్త్వరూపమగునీ శక్తితత్త్యమే “ఇదమిద్ధం” ఇది యిలాగే ఉన్నది, అనునిశ్చి 
తార్థమునకు కారణీభూతమై “బుద్ధితత్త్య 'మనిపించుకొనును. దీనికే “మహత్తత్వమను 
నామాంతరము గలదు. బుద్ధితత్త్వ్వరూపమైన ఈశక్తితత్త్వమె “నేను నాది” అహంకార 
మమ కారములకు కారణమై “అహంకార” తత్వమనిపించుకొను, అహంకారతత్త్వరూపమైన 
ఈ శక్తితత్వమే “స్థాణుర్వా పురుషోవా, అను సంకల్ప వికల్పములకు కారణభూతమై 
“మనస్తత్వ మనిపించుకొనును, బుద్ధ్యహంకారమనస్తత్వములు శరీరమునందున్నందున 
ఈ మూడు” “అంతఃకరణములన(బడును. ఇట్టి అంతఃకరణవేం ఇచ్చా శక్తి 
ప్రధానమైయున్నది. 


ఇట్లు అంతఃకరణ రూపముగా పరిణమించిన ఈ శక్తితత్వమే బాహ్య శరీరము 
నాశ్రయించి శబ్దజ్ఞానమునకు సాధనభూతమై“శ్రోత్రతత్వ” మనియు, స్పర్శ జ్ఞానము నకు 
సాధనమై “త్వక్‌తత్వ” మనియు రూపజ్ఞానమునకు సాధనమై “నేత్ర త్తత్వమనియు, రస 
జ్ఞానమునకు సాధనమై “జిహ్వ త్తత్వ"మనియు, గంధజ్ఞానమునకు సాధనమై “ఘ్రాణత్తత్వం 
- మనియు చెప్పబడును. ఇట్లీ ఐదు ఇంద్రియములు జ్ఞానశక్తి ప్రధానములైన 
కారణమువలన జ్ఞానేంద్రియములనియు చెప్పబడుచున్నవి. 


జ్ఞానేంద్రియరూపమున రూపొందిన ఈ శక్తి తత్వమె ఉచ్చారణ క్రియకు సాధన 
భూతమై వాక్తత్వ” మనియు దానాదానాది క్రియలకు సాధనమై పాణితత్వ మనియు 
గమనాగమనాది క్రియలకు సాధకమై పాదతత్వమనియు, మలవిసర్జనకు సాధకమై (పాయు) 
“గుద తత్వమనియు, మూత్రవిసర్జనకు సాధకమై” ఉపస్థ, - గుహ్య - తత్వమనియు, 
వ్యవహరింపంబడును, ఇట్టి అయిదు ఇంద్రియములు క్రియాశక్తి ప్రధానమగుటవలన 
కర్మేంద్రియములనియు వీటికి వ్యవహారమున్నది, ఈ పైన గనపరచిన బుద్ధి తత్వాది 
త్రయో దశ తత్వములు, ఇచ్చా - జ్ఞాన - క్రియా - శక్తికి ప్రధానము లైనవి, 


“ఇట్టి శక్తి తత్వమే కేవలము శోత్రేంద్రియ గ్రాహ్యమగు” శబ్దతత్వ రూపమై - కేవలము 
త్వగింద్రియ గ్రాహ్యమైన “స్పర్శతత్వ" రూపమే కేవలమునేత్రేంద్రియ గ్రాహ్యమగు” 
“రూపతత్వమని” కేవలము జిహ్వేంద్రియగ్రాహ్యమగు “రసతత్వముగా రూపొంది, కేవలము” 


I సూ 


ఘాణేంద్రియ గ్రాహ్యమైన” గంధతత్వముగా (రూపొంది) పరిణమించును, శబ్దమున 
ధ్వన్యాత్మకము - వర్ణాత్మక శబ్దమనియు, స్పర్శమున శీతోష్టస్పర్మమనియు, రూపమున, 
నీలపీతాది రూపమనియు రసమున మధురామాదిరసమనియు, గంధమున, సుగంధ - 
దుర్గంధములనియు విభాగములు గానేర్పడియున్నవి ఇవి సాధారణ రూపమగుటవలన 
శబ్దాదులు” తన్మాత్రలనియు చెప్ప(బడుచున్నవి. 


యద్భాసా భాసతే విశ్వం యత్సుఖేనానుమోదతే 
నమస్తస్మై గుణాతీత విభవాయ పరాత్మనే 141 


సదాశివముఖాశేష తత్త్వో న్మేషవిధాయినే 
నిష్కలంకస్వభావాయ నమః శాంతాయ శంభవే ॥15॥ 


స్వేచ్చావి గ్రహ్హయుకాయ స్వేచ్భావర్తనవర్తినే 
స్వేచ్భాకృతత్రిలోకాయ నమః శాంతాయ శంభవే ॥6॥ 


మొదట జెప్పబడిన ఈ శక్తితత్తమె శబ్దెకగుణముగల “ఆకాశతత్వ” రూపముగను, 
స్పర్శ్మమను ప్రధానగుణముగల “వాయుతత్త్వ” రూపముగను, ఆకారమను ప్రధాన గుణము 
గల “తేజస్తత్త్వ” రూపముగను, రసమెప్రధాన గుణముగల “జలతత్త్వ” రూపముగను. 
గంధమును ప్రధానగుణము గలది “పృథ్వితత్వ” రూపముగాను పరిణమించును. ఇట్టి 
పంచభూతములలో ఉత్తరోత్తర భూతములందు, పూర్వపూర్వ భూతముల గుణములు 
అనుసరించి యుండును. నిగమాగమముల చేత ప్రతిపాదించబడిన ఈ ముప్పదియారు 
తత్వములు సచ్చిదానందరూపమైన శక్తి విశిష్ట పరశివ బ్రహ్మముయొక్క పరిణామ రూప 
మగుట వలన. వీరశైవమతము పరిణామవాదమును జగత్సత్యత్వవాదమును బోధించు 
చున్నది. ॥3॥ 


“తస్యభాసాసర్వమిదంవిభాతి” (5-15) 


అనుకంఠవల్లీ శ్రుతి ప్రమాణానుసారముగ సమస్త ప్రపంచము ఎదైతె పరశివబ్రహ్మము 
యొక్క ప్రకాశము చేత ప్రకాశించుచున్నదో, ఏదైతె పరశివ బ్రహ్మము యొక్క 
ఆనందాతిరేకముచేత ఆనందింప(బడుచున్నదో అట్టి హేయగుణరహితమైన వైభవోపేత 
పరమాత్మునకు నానమస్కారము ॥4॥ శివాది భూమ్యంతమగుముప్పదియారు తత్వములను 
తనలో లీనమైయున్న విమర్శనా శక్తి చేత మయూరాండరస న్యాయము” మాదిరిగా 
విస్తరింపజేయువా(డు, నిష్కలంక స్వభావముగలవాండు, శాంతస్వరూపుడు నైన శివునకు 


OO  — — — 


నానమస్కారము ॥5॥ భక్తానుగ్రహము కొరకు స్వేచ్చగాననేక ప్రకారములైన దివ్యమంగల 
విగ్రహరూపమును ధరించును, స్వేచ్భాచారనర్తనముగల వా(డైతనలో లీనమైయున్న 
ఇచ్చాశక్తి నుండి ముల్లోకములను నృష్టించినట్టి పార్వతీపతిబైైన శంకరునకు 
నానమస్కారము ॥6॥ 


యత్ర విశ్రామ్యతీశత్వం స్వాభావిక మనుత్తమం 
నమస్తస్టై మహేశాయ మహాదేవాయ శూలినే 17|| 


యామాహుః సర్వలోకానాం ప్రకృతిం శాస్త్ర పారగాః 
తాం ధర్మ చారిణీం శంభోః ప్రణమామి పరాం శివాం॥6॥ 


ఏదైతే పరశివబ్రహ్మమునందు సర్వశ్రేష్టము, స్వభావ సిద్ధమైయున్న ఈశత్వము 
(స్వామిత్వము - ప్రభుత్వము) విశ్రాంతిని బొందుచున్నదో అట్టి ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 
రూపమైన త్రిశూలధారియగు మహాదేవునకు నానమస్కారము ॥ 7 ॥ 


ఇకను గ్రంధకర్తలు పరమ శివునియందు సదా అవినాభావ సంబంధముతో నున్నట్టి 
శక్తిని యీదిగువనున్న ఐదుళ్లోకములతో స్తుతించుచున్నారు. 


శక్తి స్తుతిః 


సమస్త శాస్త్రకోవిదులు, సమస్తలోకముల ఉత్పత్తికి దేనినైతే మూలకారణీ భూతురాలినిగా 
చెవ్వుకుందురో, శంకరునకు ధర్మ పత్నిన్వరూవురాలైన ఆనర్వమంగళా దేనికి 
నమస్కరించుచున్నాను, గ్రంథకర్తలు ఈ మంగల శ్లోకమున శివునకు శక్తికిని అవినాభావ 
సంబంధమును బేర్కొనియున్నారో, అదే వీరశైవ సిద్ధాంతమునకు మూలరహస్యమైయుండి, 
శక్తి విశిష్టాద్వైతమని చెప్పబడుచున్నది. ఇట్టి శక్తి విశిష్టాద్వైత సిద్ధాంత స్వరూపమునే 
ముముక్షువులందరు తప్పని నరిగా తెలునుకొనవల్సియున్నదిగనుక, దానినే 
ఇక్కడ క్లుప్తముగా వివరించనగును. 


శక్తి విశిష్టాద్వైతమనగా - శక్తి విశిష్టమగు జీవునకు శక్తి విశిష్టమైన శివునకు 
సామరస్యముందని చెప్పుట. “శక్తిశ్చ - శక్తిశ్చ - శక్తీ - తాభ్యాం విశిష్టా జీవేశౌ, తయోః 
అద్వెతం శక్తి విశిష్టాద్వైతం. అనియు ప్రాచీనాచార్యులు శక్తి విశిష్టాద్వైత పదమునకు 
వ్యుత్పత్యర్థమును నిరూపించియున్నారు. ఆశక్తి స్థూల చిదాత్మక శక్తి - సూక్ష్మ చిదాత్మక 
శక్తి యనియురెండు విధములుగా నున్నది, జీవుండుప్తూల చిదచిదాత్మక శక్తియుక్తుడై 


———— [TO 


యున్నాడు, శివుడు సూక్ష్మ చిదాత్మక శక్తియుక్తుడియున్నాడు. జీవుని స్థూల చిచ్చక్తి 
కించిజ్ఞతారూపమై యున్నది. స్టూలచిచ్చక్తి కించిత్కర్తత్సుతారూపమైయున్నది. శివుని సూక్ష్మక 
చిచ్చక్తి సర్వజ్ఞతా రూపమై వెలసినది. సూక్ష్మ చిచ్చక్తి సర్వకర్భతారూపముననున్నది. ఇట్టి 
ద్వివధమయ శక్తులతో గూడు కొనిన జీవుడు మరియు శివుడు వీరియద్వైతమే 
(సామరస్యమే) శక్తి విశిష్టాద్వైతమన' బడును. ఈ శక్తి పరశివబ్రహ్మమున అవినాభావ 
సంబంధముతో నుండి శాశ్వత మనబడు చున్నది. ఇట్టి విషయమును శ్వేతాశ్వతరశ్రుతిలో. 


“పరాస్యశక్తిర్వివిధై వశ్ళయతె స్వాభావికీ జ్ఞానబలక్రియాచ॥ అనువాక్యము చాటి 
చెప్పుచున్నది, ఈ మంత్రార్థమును బరిశీలించిన యెడల. పరబ్రహ్మమునందు శక్తి 
సహజముగా నున్నదనియు, ఈ శక్తీ - క్రియా శక్త్యాదిరూపముతో ననేక విధములు 
గానున్నదనియు సిద్ధమగు చున్నది. “స్వాభావికీ అనుపదము శక్తియే నిత్యత్వమును 
ఘంటాఘోషముగా చాటుచున్నది. ఇదే విషయమును. ఇదే శ్రుతి మరోచోట. 


“యదాతమస్తన్న దివానరాత్రి -ర్షసన్నచాసచ్చివ ఏవకేవలం£। 
తదక్షరంతత్సవితుర్వరేణ్యం - ప్రజ్ఞాచతస్మాత్‌ ప్రసృతా పురాణీ ॥ _ (4-18) 


అనువాక్యముచేత ప్రతిపాదించియున్నది, పురాణి - అనాది - సంసిద్ధమగు, ప్రజ్ఞా - 
చిచ్చక్తి ఆపరశివబ్రహ్మము చేత, ప్రసృతా క్రియా శక్త్యాద్యనంత రూపముతో విస్తృతమైనది 
- అని - ఉద్బోధించుచున్నది. ఈ శ్రుతి వాక్యమునందు శక్తివికాసము స్ఫుటముగా 
నిరూపించనైనది. 


“మాయాంతు ప్రకృతింవిద్యా - న్మాయినంతు మహేశ్వరం |; 


ఈ మంత్రముగూడ పరమాత్ముడు శక్తి విశిష్టుడైయున్నాడని యుబోధించుచున్నది. 
పూర్వాచార్యులు మాయా అనుశబ్దమునకు “మంశివం - ఆయతి - స్వభావతః ప్రాష్నోతీతి 
మాయా” అని విగ్రహమును జెప్పుటవలన, ఇట్టిమాయ అద్వైతులు జెప్పునట్లుగా మూలా 
విద్యారూపమైన మాయగాక, విమర్శనా శక్తి రూపమాయయైయున్నదని తెలియవలెను. 
ఈ మంత్రాశయమునే సిద్ధాగమము. 


“మంశివం పరమంబ్రహ్మ - ప్రాప్నోతీతి స్వభావతః। 
మాయేతి ప్రోచ్యతేలోకే - బ్రహ్మనిష్టా సనాతనే ॥ 
అను నీ శ్లోకముచేత బోధింపబడుచున్నది. 
“అఖుస్తే రుద్రపశుస్తం - జుషస్వైషతే రుద్రభాగ 1 
సహస్వస్రాకంబికయాతం జుషన్వ (1-8-6) 


- అనునీమంత్రముతో శక్తినిత్యత్వమును ప్రతిపాదించుచున్నది. ఈమంత్రమునందు 
స్వస్రా - అంబికయా “అనుపదములను పరిశీలించినచో పరమాత్ముని యందలి శక్తి 
సహజముగా నున్నదనియు సిద్ధమగుచున్నది. 


/నమః సోమాయచ - రుద్రాయచ (తై.నం.4-5-8) 


- అనుశ్రీరుద్రమంత్రముకూడ, పరమేశ్వరుడు ఉమారూపశక్తితో గూడియున్నాడని 
బోధించుచున్నది, ఇదే ఆశయమును కైవల్య శ్రుతి గూడ ... 


/ఉమా నహాయం - పరమేళ్గరం (ప్రభుం (1-7) 


- అను మంత్రముచేత సమర్ధించు (ధ్రువపరచు) చున్నది. ఇదే విధముగా ననేక 
శ్రుతివాక్యములు శక్తినిత్యత్వమును - శివసమేతత్వమును ప్రతిపాదించుచున్నవి. 


[యథాచంద్రే స్థిరాజ్యోత్సాం విశ్వ వస్తుప్రకాశినీ। 
తథాశక్తిర్విమర్శాభ్యా - ప్రకాశేబ్రహ్మణిస్థిరా ॥32॥ 


అంతఃకరణ రూపేణ-జగదంకురరూపతః। 
యస్మిన్‌ విభాతిచిచ్చక్తి - [ర్చ హ్మేభూతఃస ఉచ్యతె॥ 136॥ 
(సి,శి,పరిచ్చేదే20) 


సమస్తవస్తువులను ప్రకాశ పరచునట్టి చంద్రిక చంద్రునిలో ఎట్టు స్థిరపడియుండునో, 

అట్లే ఈ చరాచరాత్మకమైన సమస్త వస్తు సముదాయమును ప్రకాశింపజేయు విమర్శనాశక్తి 

ప్రకాశ స్వరూపమగు పరబ్రహ్మమునందు స్థీరమై యున్నదనియు విమర్శనా శక్తి 

మూలాహంకార రూపమునను సూక్ష్మమైన జగద్రూప మనియు, అదియెవనియందు 

ప్రకాశించుచున్నదో, వా(డే పరబ్రహ్మస్వరూపుడనియు సిద్ధాంత శిఖామణిలో శక్తి స్వరూపము 

స్ఫుటముగా ప్రతిపాదించబడినది. లోక ప్రసిద్ది గాంచిన కాళిదాసమహాకవి గూడ తనచే 
రచింపంబడిన రఘువంశ కావ్యము ప్రారంభమునందు 
శ్లొ॥ _ వాగర్థావివసంపృక్తౌ - వాగర్థ ప్రతిపత్తయే! 
జగతఃపితరౌ వందే-పార్వతీపరమేశ్వరౌ॥ 


అనియు మంగలాచరణమును జెప్పియున్నాడు. ఈ మంగలళ్లోకమున పార్వతీ 
పరమేశ్వరులు శబ్దార్థముల మాదిరి నిత్యసంబంధముతో గూడియున్నారనియు ఉల్లేభించి 
యున్నాడు. పార్వతీ పరమేశ్వరులనగా శక్తి-శివుడని యర్థము. 


TEN సనా 


శబ్దమును వీడి అర్ధముండదు, అర్థమును విడి శబ్దమెట్లుండదో, అట్లే-శివుని వీడి శక్త 
గాని శక్తిని వీడి శివుడుగాని ఉండరని మహాకవిశ్రీ కాళిదాసుని అభిప్రాయము. 


వీరశైవ సిద్ధాంతమున బ్రహ్మనిర్విశేషముగా నుండక సవిశేషముగా నుండును, 
పరబ్రహ్మము శక్తి విశిష్టమైనందున సవిశేషమన (బడుచున్నది. బ్రహ్మము సవిశేషమగుట 
వలననే,చరాచరజగదుత్పత్తికి కారణీభూతమైయున్నది. శక్తి విశిష్టబ్రహ్మమునుండి యుత్ప్సన్న 
మైన ఈ జగత్తుగూడ శక్తి విశిష్టమై యున్నది. ఇట్టి ప్రపంచమునందున్నట్టి ప్రతి పదార్థమును 
పరిశీలించి చూచినచో ప్రతియొక్క పదార్థమునందునుఒక్కొక్క రీతిగా శక్తి యున్నట్లుగా 
నగుపడుచున్నది. పృథివీయందు ధారణశక్తి జలమునందు ఆప్యాయన((ప్రేమ) శక్తి. తేజస్సు 
నందు ఉజ్వల నశక్తి, వాయువులో స్పందనశక్తి ఆకాశమున వ్యాపకశక్తి, అత్మలో బుద్ది శక్తి 
ఉన్నది. అంతేగాకుండ వృక్షాదులలో జలాకర్షణాదిశక్తి అగ్ని మున్నగు వానిలో దహనాదిశక్తి 
వనస్పతులలో గొప్పగొప్పరోగములను నశింపచేయుశక్తి, వజ్రములో శిలను ఛేదించేశక్తి 
మణి-మంత్రాదులలో విషప్రభావమును, భూత-[ప్రేత-పిశాచాదులతో నుత్పన్నములైన 
బాధలను నశింపచేయు శక్తి ధ్వన్యాకర్షక యంత్రము (రేడియో)లో శబ్దమును ఆకర్షించి 
దానిని విస్తరింపజేయు శక్తి, విద్యుత్తులోననేక ప్రకారములైన యంత్రములను నడిపించే 
శక్తి సూదంటురాయిలో సూదిని తనవైపులాక్కునే శక్తి, చీమలో వృక్షమూలము(వేజు)ను 
వాసన జూచుట చేత వృక్షాగ్రముననున్న ఫలమును కనుగొనేశక్తిని, ఒంటెలో శ్వాసద్వారా 
కర్చ మును ఆకర్షించుకునే శక్తిని. ఇదే విధముగా బ్రహ్మ సృష్టియంతర్గతమైన సమస్త 
పదార్థము లందును ఒక్కొక్క విధమైన-శక్తియుండుట లోకమందలి ప్రతియొక్కరికి 
ప్రత్యక్షముగా కనబడుచున్నది. దీనితో సమన్త- చరాచరాత్మకమైన జగత్తుశక్తి 
విశిష్టమ్రైయున్నదనియు, ఇట్టి శక్తి విశిష్టమైన ఈ జగత్తును నిర్మించిన బ్రహ్మ అర్థాత్‌ శక్తి 
విశివ్షవ్పానదని నవున్నజనులకు అనుభవవేద్యవ్లైనదేగదా? నల్‌-చిల్‌- 
ఆనందస్వరూపమగునీపరబ్రహ్మ" అమి ప్రకాశేనందాస్మి” అనగా నేను ఉన్నాను. ప్రకాశించు 
చున్నాను ఆనందించుచున్నాను, అను అనుభవముచేత గూడియున్నదే! ఇట్టియనుభవమే 
పరబ్రహ్మయొక్క విమర్శనాశక్తియనబడును. ఈ అనుభవము అట్టి పర(బ్రహ్మలో 
లీనముకానిచో ఆ బ్రహ్మమునకు ప్రకాశ రూపమగుస్ఫటిక-శిలామాదిరి జడమైనదనిచెప్పే 
ప్రసంగమేర్చ్పడును. సౌందర్య విశిష్ట్రడైన అట్టి వానికి తన సౌందర్యమును దెలుసుకునే 
శక్తి లేని కారణమున అతనికి ఆ సౌందర్యము వృథాయగునట్లుగా బ్రహ్మమునకు తన 
సచ్చిదానంద స్వరూపమునుదెలుసుకునే శక్తిలేని ఎడల తనలో లీనయై యున్న సచ్చిదానంద 


స్వరూపము వ్యర్థమగును గదా? అందుచేత బ్రహ్మమునందు సచ్చిదానంద రూపానుభవ 
శక్తిని యంగీకరించక తప్పదుగదా! 


ఆ కారణమున బ్రహ్మము శక్తి విశిష్టమైనదని సిద్ధమైనది. ఇట్టి శక్తి విశిష్టమగు 
పరబ్రహ్మము - “అథాతో బ్రహ్మజిజ్ఞాసా, “వైతన్యమాత్మా' ఇత్యాది బ్రహ్మసూత్ర - శివసూత్ర 
మయ మగు వేదాంత శాస్త ప్రతిపాద్యమై యొప్పియున్నది. ॥8॥ 


॥శ్లో॥ యయా మహేశ్వరః శంభూర్నామరూపాదిసంయుతః 
తస్యై మాయాస్వరూపాయై నమః పరమశక్తయే 1 9॥ 


శివాద్యా2 దిన2 ముత్సన్నా శాంత్యతీతపదోత్తరా 
మాతరం తాం సమస్తానాం వందే శివకరీం శివాం 110 ॥ 


ఇచ్చాజ్ఞానాది రూపేణ యా శంభోర్విశ్వభావినీ 
వందే తాం పరమానందప్రబోధలహరీ౦ శివాం 1111 


అమృతార్థం ప్రపన్నానాం యా సువిద్యా ప్రదాయనీ 
అహర్షిశమహం వందే తా మీశానమనోరమాం m2 ॥ 


తనలో నిత్య సంబంధమై యున్న యే శక్తి వలన పరమేశ్వరుడు నామ-రూప- 
క్రియాదులతో గూడియున్నాడో, జగదుత్పత్తికి కారణీభూతమైన మూలప్రకృతి స్వరూప 
మైన అట్టి పరమశక్తికి నా నమస్కారము (9) ॥౯॥ శాంత్యతీతోత్తరకలా (విమర్శనాశక్తి 
స్వరూపిణి యగునామె వరమశివుని చేత నృష్ట్యాదియందు ఆవిర్భవించినదో, 
సమస్తప్రపంచమునకు మాతృ స్వరూపము మంగళదాయకమునైన ఆ సర్వ మంగళాదేవికి 
నమన్కరించుచున్నాను॥౧౦|॥ (10) ఈమె పరమశివునికి జ్ఞానశక్తి - (క్రియాశక్తి- 
ఇచ్చాశక్త్యాదిరూపముతోనే జగత్తును ప్రకాశింప జేయుచున్నదో, చిదానంద-లహరీ 
స్వరూపిణియగు నాయుమాదేవికినమస్కరించుచున్నాను ॥౧౧॥ (11) ముక్తిని గోరి తన 
నాశ్రయించి శరణాగతులైన వారికి ఏయేతత్వమస్యాది మహావాక్య (ప్రకాశిత మగుశివజీవైక్య 
విద్యను అనుగ్రహించుచున్నదో అట్టి పరమశివశక్తికి రేయింబవళ్ళు నేను నమస్కరిం చు 
చున్నాను.॥౧౨॥ (12) 


ఈ గ్రంథకర్తయగు శ్రీ శివయోగి 
శివాచార్యులవారి వంశవర్ణనము 
- గ్రంథకర్త వంశవర్ణనం - 


॥శో ॥ ఆసీదా చారసిద్ధానామగ్రణీః శివయోగినాం 
శివయోగీతి విఖ్యాతః శివజ్ఞాన మహోదధిః 113 ॥ 


శివభక్తి సుధాసింధుజృంభణామల చంద్రికా 
భారతీ యస్య విదధే ప్రాయః కువలయోత్సవం 114 ॥ 


తస్య వంశే సముత్పన్నో ముక్తామణిరివామలః 
ముద్దదేవాభిధాచార్యో మూర్ధన్యః శివయోగినాం 115 ॥ 


ముద్దానాత్‌ సర్వజంతూనాం ప్రణతానాం ప్రబోధతః 
ముద్దదేవ ఇతి ఖ్యాతా సమాఖ్యా యస్య విశ్రుతా ॥ 16॥ 


తస్యాసీన్నందనః శాంతః సిద్ధ నాథాబిధః శుచి : 
శివ సిద్ధాంత నిర్భేతా శివాచార్యః శివాత్మకః 17 


సదాచార సంపన్నులైన శివయోగులలో నగ్రగణ్యుడు శివజ్ఞానమున కుసాగరము 
వంటివాడు. ఐనశివయోగి శివాచార్యులనునాతడు ఈ గ్రంథకర్తవంశములో సుప్రసిద్భ 
డయ్యెను. 1131 ఏశివాచార్యుని దివ్యవాణి శివభక్తిరూపమైన అమృత సముద్రము నుప్పాంగిం 
చుటలో స్వచ్చమైన వెన్నెల స్వరూపము వంటివాడై భూమండలమను కలువ పువ్వునకు 
ఆనందమును గలుగజేసేనో అట్టి శివయోగి శివాచార్యుని వంశసముద్రమున నిర్మలమైన 
ముత్యమువలె శివయోగ శిఖామణియగు “ముద్దదేవశివాచార్యుడను ఆచార్యుడు 
జన్మించెను.(14-15) శరణాగతమైన సమస్త ప్రాణికోటికి సద్బోధచేత ఆనందమును గలిగించు 
టచే ఎ ఆచార్యునకైతే “ముద్దదేవ అనుపేరు సర్వత్ర ప్రసిద్ధమైనదో ఆ ముద్దదేవ శివాచార్యు 
నకు, శాంతి స్వరూపుడు పవిత్రుడు శివ స్వరూపుడు, శివాద్వైత సిద్ధాంత నిర్దేతయైన సిద్ధ 
నాధ శివా-చార్య, అను పేరుగల పుత్రుడు జన్మించెను.॥ 116-171 


ఎవనిని ఆచార్యులు వీరశైవబృందమునకు (నమూహమునకు) శిఖామణి 
స్వరూపునిగాను, శ్రేష్టమైన ఆచారమే సంపదగల్గిన వానిగాను, శివజ్ఞానమునకు మహా 
సాగర స్వరూపుడయ్యు, ముక్తకంఠముతో పాగడుచుందురో, ఏ ఆచార్యుని వంశములో 


Dt ee 


సదాచారముల మూల ముత్సన్నమాయెనో ఎ ఆచార్యునియందునిరుపద్రవమైన శివభక్తి 
దృఢపడి నదో, వీరశైవాచార్యులకు శిఖామణి స్వరూపుడైన సిద్ధ నాథ శివాచార్యునకు, 
సముద్రము నుండి చంద్రుడుదయించినట్టుగా శివయోగశివాచార్యుడను, పుత్రుడు 
దయించెను. 


శ్రీ శివయోగి శివాచార్యుల వర్ణనము 


॥శ్లో॥ వీరైవ శిఖారత్నం విశిష్టాచారసంపదం 
శివజ్ఞాన మహాసింధుం యం ప్రశంసంతి దేశికాః ॥18॥ 


యదాచార్యకులే జాతా సతామాచారమాతృకా 
శివ భక్తిః స్థిరా యస్మి జజ్ఞే విగత విష్ణవా 119 ॥ 


తస్య వీరశివాచార్య శిఖారత్నస్య నందనః 
అభవచ్చివయోగీతి సిందోరివ సుధాకరః 120 ॥ 


18-19)చిదానంద స్వరూపుడు పరాకాశ స్వరూపుడును అయిన పరశివస్వరూపాను 
భవముచేత శివయోగి అను పేరు ఎవనికి ఆచార్యునిలో యధార్థముగా అన్వయమగునో 
(సార్థకత యగునో) శివాగమ జ్ఞానము యొక్క పరిపాకము చేత నత్యంతసువాసనగలయే 
ఆచార్యుని కీర్తి కుసుమము దశ దిశలను సుగంధ విశిష్టముగా మార్చెనో, బౌద్ధ 
జైనాధిప్రతికూల సిద్ధాంత ములను గొప్ప అంధకారమునకు సూర్యుని వలెనున్న ఎ 
ఆచార్యుని వలన సనాతనమగు శివభక్తి రక్షింపబడెనో అట్టి శివతత్వ జ్ఞానమును వెన్నెల 
చేత నా వృతమయ్యెనో అట్టి చంద్రునింబోలు వీరశైవ ధర్మమార్గప్రవర్తకుడు అయిన, ఆ 
శివయోగి శివాచార్యుడు కామికాది వాతులాంత-మగు ఇరువదియెనమిది శివాగమములను 
నమస్త వురాణములను కూలంకషముగా వరామర్శించి వేద మార్గమునకు 
అనుకూలముగానున్న సమస్త ధర్మాచారము సంసిద్ధికై, అసత్య మార్గప్రవిష్టబౌద్దాది 
సిద్ధాంతముల నిరసనము కొరకు, జ్ఞానుల మనస్సంతోష మునకుగాను, నిఖలనిగమాగ- 
మార్గ ప్రకాశమగు, నిర్మల హృదయముగల జ్ఞానుల చేతనంగీకృతమైన, సమస్త 
దోషములచేత దూరీకృతమైన, సమస్తపురాణాగమాదులలో శివుని చేత పార్వతికి- 
షణ్ముఖునకు, ఉపదేశింపబడిన, శివసాంప్రదాయ స్థాపకుడు, మహాత్ముడుఐన శ్రీ రేణుక 
గణాధీశ్వరుడు, ఈ భూమండలమునందు దివ్య దేహధారియై యవతరించి అగస్త్య మహర్షికి 
యువదేశించిన నూటొక్కన్గలములతో గూడిన వీరశైవ నువోశాన్రమును 
లోకమునుద్ధరించుట కొరకు బోధించియున్నాడు. 


Ts FN fy 


శ్రీ శివయోగి శివాచార్య వర్ణనం 
॥శ్లో॥ చిదానంద పరాకాశ శివానుభవయోగ్యతః 


శివాగమ పరిజ్ఞాన పరిపాకసుగంధినా 
యదీయకీర్తి పుష్పేణ వాసితం హరితాం ముఖం  ॥ 22 ॥ 


యేన రక్షావతీ జాతా శివభక్తి ః సనాతనీ 
బౌద్దాదిప్రతిసిద్ధాంత మహాధ్వాంతాంశుమాలినా ॥ 23 ॥ 


స మహావీర శైవానాం ధర్మమార్గప్రవర్తకః 
శివతత్త్వ పరిజ్ఞాన చంద్రికా వృత చంద్రమాః 1 24 ॥ 


ఆలోక్య శైవతంత్రాణి కామికాద్యాని సాదరం 
వాతులాంతాని శైవాని పురాణా న్యఖిలాని తు ॥ 25 ॥ 


వేదమార్గా విరోధేన - విశిష్టాచార సిద్దయే 
అసన్మార్గ నిరాసాయ - ప్రమోదాయవివేకినాం 126 ॥ 


సర్వస్వం వీరశైవానాం సకలార్థ ప్రకాశకం 
అసృష్టమఖిలైర్జో షైరాదృతం శుద్ధమాన సైః 127 1 
శైవాగమేషు సర్వేషు పురాణే ప్వభిలేషుచ 
పురా దేవేన కథితం దేవ్యె తన్నందనాయ చ 128 ॥ 


తత్సంప్రదాయసిద్ధన రేణుకేన మహాత్మనా 
గణేశ్వరేణ కథితమగ స్త్యాయ పునః క్షితౌ ॥ 29 u 


వీర శైవ మహాతంత్ర మేకోత్తరశతస్థలం 
అనుగ్రహాయ లోకానామభ్యధాత్‌ సుధియాం వరః ॥ 30 ॥ 


సర్వేషాం శైవతంత్రాణా ముత్త రత్వాన్నిరుత్తరం 

నామ్నా ప్రతీయతే లోకే మత్సిద్ధాంతశిఖామణిః 131 
అనుగతసకలార్థి శైవతంత్రేః నమసెః 

ప్రకటితశివబోధాద్దెత భావ ప్రసాదే 


విదధతు మతిమస్మిస్‌ వీరైవా విశిష్టాః 
పశుపతిమత సారే పండితళ్గాఘనియే ॥ 32 ॥ 


21-22-23-24-25-26-27-28-20-30-31 11 నుండి 32 వరకు 


ఎనిరశైవ మహాతంత్రము సమస్త శైవమంత్రములలో శ్రేష్టముగా నుంటవలన అత్యంత 
ధ్రేష్టమైనదిగాను లోకములో సిద్ధాంత శిఖామణి, అను పేరుతో ప్రసిద్ధి జెంది యున్నది.131॥ 
సమస్త శివాగమముల ననునరించుచున్న రహస్యార్థమును ప్రతిపాదించదగినది. 
శవజ్ఞానముతో గలిగిన శివార్వైత భావరూపప్రసాదమును ప్రకటించునరి. శివమతముయొక్క 
సొరముగలది. పండిత మాన్యులచేత శ్ఞాఘనియమైనది- ఈ సిద్ధాంత శిఖామణియందు 
ఎరశైనోత్తములు పూజ్యబుద్ధి నుంచవలెను. 132 


ఇతి శ్రీసిద్ధంత శిఖామణౌ శివయోగి శివాచార్య 
వంశ వర్ణనం నామ ప్రథమ పరిచ్చేదః పరిసమాప్తః 


ఇది శ్రీసిద్ధంత శిఖామణిలో శివయోగి శివాచార్య 
వంశ వర్ణనాత్మకమగు ఒకటవ పరిచ్చేదము సరిసమాప్తమైనది, 


స్త 


9 
శ్రీసిద్ధాంత శిఖామణి 
ద్వితీయ పరిచ్చేదః 
రెండవ పరిచ్చేదము 
జగ త్సృష్టి విచారః 


॥శ్లో। _సచ్చిదానందరూపాయ సదసద్వ్యక్తి హేతవే 


నమః శివాయ సాంబాయ సగణాయ స్వయంభువే 1 1॥ 
సదాశివ ముఖా శేష తత్త్వ మౌక్తికశుక్తికాం 
వందేమాహేశ్వరీం శక్తిం మహామాయాదిరూపిణీం 12 ॥ 
అస్తి సచ్చిత్సుఖభాకారమలక్షణ పదాస్పదం 
నిర్వికల్పం నిరాకారం నిరస్తా శేష విప్లవం 1,3 ॥ 
పరిచ్చేదకథాశూన్యం ప్రపంచాతీత వైభవం 
ప్రత్యక్షాది ప్రమాణా నామగోచరపదే స్థితం ॥ 4 ॥ 
స్వప్రకాశం పరాకాశమనౌపమ్యమనామయం ॥ర5॥ 


సర్వజ్ఞం సర్వగం శాంతం సర్వశక్తి నిరంకుశం 

శివరుద్ర మహాదేవభవాది పదసంజ్ఞికం 16 ॥ 
అద్వితీయమనిర్దేశ్యం పరం బ్రహ్మ సనాతనం 

తత్ర లీనమభూత్‌ పూర్వం చేతనాచేతనం జగత్‌ ॥7॥ 
స్వాత్మలీనం జగత్కార్యం స్వప్రకాశ్యం తదద్భుతం 

శివాభిదం పరంబ్రహ్మ జగన్నిర్మాతుమిచ్చయా 

స్వరూపమాదధే కించిత్‌ సుఖ స్ఫూర్తి విజృంభితం 18 ॥ 


నిరస్త దోష సంబంధం నిరుపాధిక మవ్యయం 
దివ్యమషప్రాకృతం నిత్యం నీల కంఠం త్రిలోచనం ॥ 9॥ 


చంద్రార్ధ శేఖరం శుద్ధం శుద్ధసృటక సన్నిభం 
శుద్ధముక్తా ఫలాభాసముపాస్యం గుణమూర్తిభిః 1 10 ॥ 


విశుద్ధజ్ఞానకరణం విషయం సర్వ యోగినాం 
కోటి సూర్య ప్రతీకాశం చంద్ర కోటి సమప్రభం 
అ(ప్రాకృత గుణాధారమనంతమహిమాస్పదం 1 11॥ 


తదీయా పరమాశక్తిః సచ్చిదానంద లక్షణా 

సమస్త లోకనిర్మాణ సమవాయస్వరూపిణీ 

తదిచ్చయాభవత్‌ సాక్షాత్‌ తత్స్వరూపానుకారిణీ 112 ॥ 
సశంభుర్భగవాన్‌ దేవః సర్వజ్ఞః సర్వశక్తికః 

జగత్సిసృక్షుః ప్రథమం బ్రహ్మాణం సర్వదేహినాం 

కర్తారం సర్వలోకానాం విదధే విశ్వనాయకః 113 ॥ 
తస్మై ప్రథమపుత్రాయ శంకరః శక్తిమాన్‌ విభుః 

సర్వజ్ఞః సకలా విద్యా ః సానుగ్రహము పాదిశత్‌ 1 14 ॥ 
ప్రాప్త విద్యో మహాదేవాదృహ్మా విశ్వనియామకాత్‌ 

సమస్త లోక నిర్మాణసముద్యోగ పరో2భవత్‌ ॥ 15 ॥ 
కృతో ద్యోగోన పి నిర్మాణే జగతాం శంకరాజ్ఞయా 

అజ్ఞాతో పాయసంపత్తి రభవన్మా యయావృతః ॥ 16 ॥ 
విధాతుమఖిలాన్‌ లోకానుపాయం ్రాస్తమిచ్చయా 

పున్తస్తం (ప్రార్ణయామాస దేవదేవం త్రిలోచనం 1 17॥ 


నమస్తే దేవదేవేశ నమస్తే కరుణాకర 
అస్మదాదిజగజ్ఞాలనిర్మాణ విధిషు క్షమః 118 ॥ 


ఉపాయం వద మే శంభో జగత్సృష్టా జగత్పతే 
సర్వజ్ఞ ః సర్వ శక్తిస్వం సర్వకర్తాసనాతనః ॥ 19 ॥ 
ఇతి సంప్రార్థితః శంభుర్పహ్మణా విశ్వనాయకః 


ఉపాయమీరద త్తస్మైలోకసృష్టి ప్రవర్తకం 20 ॥ 


ఉపాయమీశ్వరేణోక్తం లబ్బ్వాపి చతురాననః 


న సమర్భో భవత్కర్తుం నానా రూపమిదం జగత్‌ 21 ॥ 


— డూూాా 


పునస్తం ప్రార్థయామాస బ్రహ్మా విహ్వలమానసః 
నమస్తే సచ్చిదానంద స్వేచ్చా విగ్రహరాజిత 
భవ శర్వ మహేశాన సర్వకారణ కారణ 123 ॥ 


భవదుకోక ప్యుపాయో మేన కించిద్‌ జ్ఞాయతే ధునా 
సృష్టిం విధేహి భగవన్‌ ప్రథమం పరమేశ్వర 
జ్ఞాతో పాయస్తతః కుర్యాం జగత్సృష్టి ముమాపతే 124 ॥ 


ఇత్యేవం ప్రార్థితః శంభు రహ్మణా విశ్వయోనినా 

ససర్జాత్మ సమప్రఖ్యాన్‌ సర్వజ్ఞాన్‌ సర్వశక్తికాన్‌ ॥ 25 ॥ 
ప్రబోధ పరమానంద పరివాహిత మానసాన్‌ 

ప్రమథాన్‌ విశ్వ నిర్మాణ ప్రలయాది విధిక్షమాన్‌ 1 26 ॥ 


సృష్ట ప్రమథవర్గేషు వర్ణాశ్రమ పరిక్రమాన్‌ 
అ(ప్రాకృత సదాచారా నుపాదిశ దథ ప్రభుః ॥ 27 ॥ 


సచ్చిదానంద స్వరూపుడు, చేతనా చేతనాత్మక ప్రపంచ నిర్మాణ కారణీభూతుడు, 
ప్రమథగణసమేతుడు పార్వతీయుతుడు, స్వయంభువుడైన పరమశివునకు నా నమ 
సారము ॥1॥ శివాదిభూమ్యంతమగు ముప్పదియారు తత్వములను ముత్యములకు 
శుక్తికాస్వరూపమైన విమర్శనా శక్తి రూపోర్ట్యమాయాది స్వరూపురాలైన శక్తికి నా నమ 
స్కారము. ॥2॥ సచ్చిదానంద స్వరూపము, మోక్షస్థానమునకు మూలము, నిర్వికల్పము - 
నిర్వికారము, నిరాకారము, (హేయాకారరహితము) సమస్తోపద్రవమునకు దూరమైనది. 
పరిచ్చేదనార్తా శూన్యము, సీమాతీతవైభవయుతము, ప్రత్యక్షాది ప్రమాణములకు 
అగోచరమైనది. స్వతఃప్రకాశమానము పరాకాశ స్వరూపము, ఉపమాతీతము, జనన-మరణ 
దోషరహితుడు, సర్వజ్ఞుడు, సకలచరాచరాత్మక ప్రపంచవ్యాపకుడు, శాంతుడు, నానావిధ 
ప్రక్రియశక్తి సమ న్వితము ప్రతిబంధరహితము -శివ-రుద్ర-మహాదేవ-భవాది నామ 
సహితము, సనాతనము, అనిర్దశ్యము, అద్వితీయమునైన పరబ్రహ్మము ప్రకాశించుచున్నది. 
13,4,5,6 ॥ అట్టి పరబ్రహ్మము నందు సృష్టికంటెను మొదలు చేతనో చేతనాత్మక మైన 
ఈ జగత్తు ఉభయేంద్రియములకు అగోచరమై గుప్తముగా నుండినది. ఈ విధముగా 
తనలో గుప్తముగా నున్నదిగాను అద్భుతమైనదియు, కార్యరూపమైనదిగాను ఉండిన ఈ 


జగత్తు, తన చేతనే ప్రకాశింపబడిన దనుటకు యోగ్యమైనది. శివనామముతో బ్రసిద్ధిగాంచిన 
అట్టి పరబ్రహ్మము జగత్తును నిర్మాణముగావించవలెనను అభిలాషతో జనన-మరణాది 
నమన్త్న దోషరపాతమైనది, ఉపాధికి దూరము, నా శరపొతము దివ్యము, 
అప్రాకృతము,నిత్యము, నీలకంఠయుతము, త్రినేత్రయుతము, చంద్రధారణయుతము, 
శుద్ధము, శుద్ధ స్ఫటిక సమానము. శుద్ధ మౌక్తిక సమానము, కాంతియుతము, 
బ్రవ్మాదిగుణ మూర్తుల చేతను పాన్యము, శుద్ధ జ్ఞానకారణీ భూతము నమస్త 
యోగిపుంగవులకువిషయము, కోటి సూర్యసమానమైన ప్రకాశము-కోటి చంద్రసమానమగు 
కాంతిమయము. అప్రాకృత గుణాధారము అనంతమహిమోపేతము, ఆనందస్ఫూర్తియుత 
మునైన ఒకానొక స్వరూపమును దాల్చెను ॥8-9-10-11॥ సమస్త లోకముల నిర్మాణమునందు 
సమవాయస్వరూపముననున్న పరమశివునకు సంబంధించిన విమర్శనా శక్తి పరమశివుని 
ఇష్టానుసారముగా, సొక్షాత్తుగానాతని స్వరూపమునే అనుకరించినదయ్యెను. ॥12॥ 
భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు జగత్ర్రభువు, సర్వజ్ఞుడునైన అట్టి పరశివమూర్తి ఈ 
ప్రపంచమును సృష్టింపనెంచి 

“విశ్వాధికోరుద్రోమహర్షి- హిరణ్యగర్భంజనయామాస-పూర్వం ' అనువేద వాక్య 
ప్రమాణానుసారముగా ఆదిలో పదునాలుగు లోకములను మరియు ప్రాణులను నిర్మించే 
చతుర్ముఖబ్రహ్మను సృష్టించెను ॥14 ॥ సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపి. సర్వజ్ఞుడైన శివుడు 
తనకు ప్రథమ పుత్రుడైన బ్రహ్మకు అనుగ్రహ పూర్వకముగా సమస్త విద్యలనుపదేశించెను 
115॥విశ్వనియామకుడైన మహాదేవునిచేత బ్రహ్మ సృష్టిరచనాదివిద్యను బొంది సమస్త 
లోకముల నిర్మాణోద్యోగమునందు నిరతుడయ్యెను ॥16॥ శంకరునియాజ్ఞానుసారముగా 
బ్రహ్మ జగన్నిర్మాణమునందు ద్యుక్తుడయ్యెను ॥17॥ అయినను మాయాపరివృత్తుండగుట 
వలన నిర్మాణోపాయమును ఎరుగడయ్యెను. అప్పుడు బ్రహ్మలోకనిర్మాణోపాయమును 
దెలిసికొన కోరికగలవాడై మరల శ్రీ శంకరుని బ్రార్థించెను. ॥18॥ ఓ దేవాధి దేవా! కరుణా 
సాగరా! నన్ను మొదలుకొని సమస్త ప్రపంచముల నిర్మాణ విధియందు సమర్శడవైన ఓ 
దేవా !జగత్సభూ! శంభోనీవు సర్వజ్ఞుడవు! సర్వశక్తి సమన్వితుండవు, సర్వ కర్తవు, 
సనాతనుండవు. అగుటవలన నాకు జగన్నిర్మాణోపాయమును బోధించుము అని బ్రహ్మ 
శివునియనేక విధములుగా న్తుతింవగా, అవ్వుడు శివుడు బ్రహ్మకులోకముల 
నిర్మాణోపాయమును దెలియపరచెను.॥ 19-20-21 ॥ బ్రహ్మశివుడు బోధించిన 
ఉపాయమును దెలిసిన వాడైనప్పటికిని యనేక రూపము లతోనున్న జగత్తును నిర్మించుటకు 


అసమర్భడయ్యెను ॥22॥ అప్పుడు బ్రహ్మవ్యాకుల మనస్సుగలవాడై మళ్ళీ పరమశివృని 
బ్రార్థించెను. దేవదేవా! ఓ మహాదేవా!జగదాదికి కారణీభూతుండవైన - సచ్చిదానంద 
స్వరూపు(డా! స్వేచ్చా విగ్రహధారీ, భవా!శర్యా! మహేశ్వరా! సర్వకారణకారణా!నీవు నాకు 
ఈ మొదలు జగత్సృష్టియుపాయమును దెలిపినను, నాకు తేటముగా దేలియకున్నది. మీ 
చేతనేను జగతృష్టి పద్ధతిని లెస్సగా దెలసికొన్న పిదప జగళ్ళష్టిని ప్రారంభింతును అని 
బ్రహ్మశివుని ప్రార్థింపగా అప్పుడు శంకరుడు తనకు సమానమైన ప్రతిభగలవారు సర్వజ్ఞులు 
నర్వశళక్తి నంవన్నులు, జ్ఞాసానందమయు మనన్కులు, జగ న్నిర్మాణలయాది 
కార్యవిధానమునందు సమర్శలు ఐన శ్రీరేణుకా దారుకాద్యనంత జనప్రమథులను 
సృష్టించెను. 123-24-24-25-26॥ శివుడు తనచేత సృష్టించబడిన ప్రమథ సమూహమునకు 
శివవర్ణాశ్రమ ధర్మముల క్రమమును అప్రాకృతసదాచారములను ఉద్బోధించెను. బ్రహ్మశివని 
వలన నిర్మించబడిన సృష్టియుపాయమును దెలిసికొని తరువాత సృష్టి నిర్మాణమును 
గావించెను ॥27॥ 


ఇతి శ్రీసిద్దాంత శిఖామణౌ జగళ్ళృష్టి బిచారో 
నామ ద్వితీయ వరిబ్బేదః వరినమాస్తః 


ఇది శ్రీసీద్ధాంత శిఖమణీయందలి జగత్సృస్టి నిర్మాణాత్మకమైన 
రెండవ వరిబ్భేదము సమాప్తము 


శ్రీ సిద్దాంత శిఖామణి 
తృతీయపరిచ్చేదః 
మూడవ పరిచ్చేదము 


॥శ్లో॥ _కదాచిదథ కైలాసే కలధౌత శిలామయే 
గంధర్వ వామనయనా క్రీడామౌక్తిదర్పణే m1 


మందారబకులాశోక మాకందప్రాయ భూరుహే 
మల్లీ మరందనిష్యందపాన పీనమధుప్రతే 12 ॥ 


కుంకుమస్తబకామోదకూలంకష హరిన్ముఖే 
కలకంఠకులాలాపకందల ద్రాగబంధురే 13 ॥ 


కిన్నరీగీత మాధుర్య పరివాహిత గహ్వారే 


సానంద వరయోగీంద్ర బృందాలంకృతకంధరే 14 ॥ 
హేమారవిందకలికాసుగంధిరసమానసే 
శాతకుంభమయోత్తుంగ శతస్తంభ విరాజితే ॥5॥ 
మాణిక్య దీపకలికామరీచిద్యోతి తాంతరే 
ద్వారతోరణ సంరూఢశంఖపద్మ నిధిద్వయే 16 ॥ 
ముక్తా తారకితో దార వితానాంబరమండితే 
స్పర్శలక్షితవైడూర్య మయ భిత్తి పరంపరే 1 7|| 
సంచరత్ర్రమథ్రేణీ పదవాబాలనూపురే 
ప్రవాల వలభిశ్చ్ళంగ శృంగారమణి మంటప 18 ॥ 
శ్రీ రేణుక దారుకాది ప్రమథ సమూహము భువికి అవతరించిన మీదట శివుని 
వాసస్థానమైనకైలాస పర్వత వర్ణనము, శివ శక్తుల వర్ణనమువిస్తృతముగా జేయబడినది. 


ముందుగా కైలాసవర్ణనము:- 


ద్వారములకు రెండు వైపుల శంఖ పద్మములను నిధులు కలదియు నక్షత్రములను 
పోలిన ముత్యములకూర్పుగల విలాసము కలదియు, స్పర్శచేతనే తెలియబడు 


లాలా 


వైడూర్యమయమైన గోడలు కలదియు, అటునిటు సంచరించు ప్రమథగణముల 
పాధసూపురధ్వనులు కలదియు, పగడపుబుట్టగోడలు గల శృంగారమణిమంటపములు 
కలదియునై కైలాసము వెలుగొందుచుండెను. రజతమయ శిలావిశిష్టమైనది. గంధర్వ 
స్త్రీల క్రీడలకు ముత్యములముకురము (అద్దం) వలెనున్నదియు ॥1 ॥ మందార -బక్రుల- 
అశోక-మామిడి, మొదలైన వృక్ష విశేషములతో దట్టమైనదియు, మల్లె పుష్పములనుండి 
వెదజల్లబడిన మకరందపానముచేత వరిపుష్టములైన భ్రమరములు గలది. ॥2॥ 
ఎజుపుపుష్పముల గుత్తులసువాసనలతో నిండిన సమస్త దిక్ర్రదేశములు గలది. కోకిలల 
మధుర ధ్వని చేతను నుప్పతిల్లిన (పుట్టిన) పంచమ స్వరముచేత మనోహరమైనదియు 
131 కిన్నెర స్త్రీల సంగీత మాధుర్యము చేత వ్యాపించిన గహ్వర (గుహలు) ములుగలదియు 
సానందాదియోగీంద్రుల సమూహముచేత అలంకృతమైన కంధరములు గలదియు. బంగారు 
కమలముల సుగంధ రసముచేనిండిన మానస సరోవరముగలది, ఉన్నతమైన వందల 
కొలదిబంగారుస్తంభములతో విరాజిల్లునదియు 15॥ 


రత్నదీపశిఖతో వెలువడిన కిరణములతో ప్రకాశించుచున్న అంతఃపురముగలది, మహా 
ద్వార స్తంభములు గల రెండు ప్రదేశములందును శంఖ పద్మములను నిధులతో 
గూడియున్నట్టిదియు,॥6॥ 


నక్షత్రముల వలెనున్న ముత్యములతోడ విరచితమైన విశాల వితానముతో 
అలంకృతమైనది. సృర్శముచేతనే గుర్తింపవలసిన వైడూర్యాది మణిమయమైన భిత్తుల 
వరుసతో గూడియున్నదియు,॥7॥ 


అక్కడక్కడ సంచరించుచున్న ప్రమథుల చరణముల యందున్న గజ్జెల పంక్తితో 
శబ్దాయ మానమైనది, పగడములతో కట్టబడిన (ప్రాకార శిఖరములతో కూడిన క్రీడా 
మండపము గలదియైన కైలాస పర్వతము శోభిల్లుచున్నది. 15,6,7,8,1 


శివవర్ణనము 


॥శ్లో! వందారుదేవమకుట మందార రసవాసితం 
రత్న సింహాసనం దివ్యమధ్యస్తం పరమేశ్వరం 191 


తమాస్థానగతం దేవం సర్వలోకమహేశ్వరం 
త్రయ్యంతకమలారణ్య విహారకలహంసకం 110 ॥ 


C7) నన నం 


ఉదారగుణ మోంకారశుక్తికాపుటమౌక్తికం 
సర్వ మంగల సౌభాగ్యసము దాయనికేతనం nT 


సంసారవిషమూర్చాల జీవనం జీవనౌషధం 

నిత్య ప్రకాశ నైర్మల్యం కైవల్యసురపాదపం 112 ॥ 
అనంతపరమానందమకరందమధువ్రతం 

ఆత్మశక్తిలతా పుష్యత్రిలోకీపుష్పకోరకం 113 ॥ 
బ్రహ్మాండకుండికాషండపిండీకరణ పండితం 

సమస్త దేవతా చక్రచక్రవర్తి పదే స్థితం 1 14 ॥ 
చంద్రబింబాయుత చ్చాయాదాయాదద్యుతివిగ్రహం 
మాణిక్యముకుట జ్యోతిర్మంజరీపింజరాంబరం 115 ॥ 


చూడాలం సోమకలయా సుకుమారబిసాభయా 
కల్యాణ పుష్పకలికాకర్ణ పూరమనోహరం 1 16 ॥ 


ముక్తావలయసంబద్ధరుండమాలా విరాజితం 
పర్యాప్త చంద్రసౌందర్య పరిపంథిముఖశ్రియం 17|| 


ప్రాతః సంపుల్ల కమల ప్రతీకాశత్రిలోచనం 
మందస్మితమితాలా పమధురాధరపల్లవం 11181 


గండమండల పర్యంతక్రీడన్మ కర కుండలం 
కాలిమ్నా కాలకూటస్య కంఠనాలే కలంకితం 1191 


మణీ కంకణ కేయూర మరీచికర పల్లవై ః 
చతుర్భిః సంవిరాజంతం బాహు మందార శాఖిభి  ॥20॥ 


గౌరీపయోధరాళక్షే షకృతార్థభుజమధ్యమం 
సువర్ణ బ్రహ్మ సూత్రాంకం సూక్ష్మకౌశేయవాసనం 121 


నాభిస్థానావలంబిన్యా నవమౌక్తి కమాలయా 
గంగయేవ కృతాళశ్లేషం మౌలిభాగావతీర్ణయా 1221 


పదేన మణి మంజీర ప్రభాపల్లవిత శ్రియా 
చంద్రవత్‌ స్ఫాటికం పీఠం సమావృత్య స్థితం పురః ॥23॥ 


లాాాలాలాలాలాలాలాాలాాఆండూాాా 


ఇంతటి మనోహరమైన కైలాసపర్వతముననతమస్తకులైన దేవతల యొక్క కిరీటము 
లందు శోభిల్లు చుండిన పారిజాత పుష్పముల పరాగముతో సుగంధిత మైన దివ్య రత్న 
శోభితమైన సింహాసనమునలంకరించిన 1॥9॥ దేవాధి దేవుండు, సమస్తలోకాధిపతియు, 
వేదాంతరూపమైన కమల వదనమునందు విహరించెడి రాజహంసస్వరూపుడు ॥10॥ 
ఉదారగుణోపేతుడు, ఓంకారమనెడు శుక్తి కాపుటమందుదయించిన మౌక్తికస్వరూపుడు 
సర్వమంగలములకు, సర్వసౌభాగ్యములకు నిలయస్వరూపుడు ॥11॥ సంసారమనెడు 
విషముతో మూర్భనొందిన, జీవకోటికి సంజీవనౌషధస్వరూపుడైన, స్వయం ప్రకాశముచేత 
పరిశుద్ధుడు, మోక్షమనెడు కల్చవృక్షస్వరూపుడు ॥12 ॥ అపారమగు పరమానంద మనెడి 
మకరందమును పానమొనర్చుటలో భృంగమువంటి వాడును తనలోని నిత్య సంబంధముతో 
నుండిన శక్తి రూపమైనలతతో ముల్లోకముల నెడు పుష్పకోరక (మొగ్గలను) ములను 
సంరక్షించువాడును ॥13 ॥ అనంత బ్రహ్మాండములనెడు పాత్రల సమూహమును ఒకటిగా 
జేయుటలో నైపుణ్యతగల వాడును, సమస్తదేవతా సమూహమునకు సార్వభౌముడైన 
వాడును ॥14 ॥ పదివేల చంద్రుల ప్రతిబింబ ఛాయకు సదృశమైన తేజోమయశరీరముగల 
వాడును, సమస్తదేవతల రత్నమయ కిరీటముల నుండి విరజిమ్మిన కిరణములతో చిత్ర 
విచిత్రమగు వ స్తాచ్భాదనము గలవాడును ॥15 ॥ మృదువైన కమలముతంత్రుల (కేసరముల) 
మాదిరి ప్రకాశించునట్టి చంద్రకళయనేశిరో భూషణముగలవాడును, మంగలమయకుసుమ 
-కోరకమనెడు కర్ణాభరణములచే తమనోహరుడైన వాడును ॥16॥ 


ముత్యాల హారములతో విరాజిల్లుచుండిన మరియు రుండమాలికతో గూడియున్న, 
పూర్ణ చంద్రుని సౌందర్యమును దిరస్కరించుచున్న ముఖకాంతిగలవాడును ॥17 ॥ ప్రాతః 
కాలమున వికసించిన పద్మములకు సదృశములైన మూడు నేత్రములుగలవాడును. 
చిరునవ్వుతోను, మితభాషణయుతుడునైన సుందరాధరములున్న వాడును ॥18 ॥ 
కపోలముల (చక్కిళ్ళ) వరకునవేలాడుచుండిన మీనాకారమువలెనున్నట్టి 
కర్ణకుండలములుగల వాడును, కాల కూటవిషపానముచేతకవ్వుగా మారిన 
కంఠముగలవాడును ॥19॥ రత్న కంకణములు మరియు రత్నమయ భుజకిరీటముల 
కాంతులతో గూడిన కరపల్పవములుగల వాడును, మందార వృక్షశాఖలకు సమానమైన 
నాలుగు హస్తములతో ప్రకాశించుచున్నవాడును ॥20॥ 


పార్వతీ దేవి యొక్కకుచాలింగనముచేత కృతార్భడైన భుజములున్న వాడును 
సువర్ణమయమగు యజ్ఞోపవీతముచేత గూడిన వాడును, అత్యంత సూక్ష్మమైన (సన్ననైన) 


nD — — 


పట్టు వస్త్రమును దాల్చిన వాడును 121॥ మస్తక ప్రదేశమునుండి క్రిందికి దిగి వచ్చిన 
గంగానది యో ఏమో అనునట్లు నాభిస్థానమువరకు వ్రేైలాడుచున్న కొంగ్రొత్తనైన ముత్యాల 
హారముతో గూడిన వాడును ॥22॥1రత్ననూపురముల కాంతి చేత చిగురు టాకుల శోభను 
ధరించిన చరణములతో చంద్రునివలె శుభ్రమైయున్నస్ఫటిక పీఠమునలంకరించి యున్న 
పరమేశ్వరుడు విరాజిల్లుచున్నాడు ॥23॥ 


వ. 


శక్తి వర్ణనము 


వామపార్స్వ నివాసిన్యా మంగల ప్రియ వేషయా 
సమస్త లోక నిర్మాణ సమవాయస్వరూపయా 1 24 ॥ 
ఇచ్చాజ్ఞాన క్రియా రూపబహుశక్తి విలాసయా 
విద్యాతత్త్వ ప్రకాశిన్యా వినాభావ విహీనయా 


25 ॥ 


సంసార విషకాంతార దాహవాదాగ్ని లేఖయా 


ధమ్మిల్ల మల్లికామోదరుంకుర్వద్భృంగ మాలయా 26 ॥ 


సంపూర్ణ చంద్ర సొభాగ్య సంవాది ముఖ పద్మయా 


నానామౌక్తికలావణ్య నాసీరస్మిత శోభయా 27 ॥ 


మణితాటంక రంగాంతర్వలితా పాంగలీఅయా 


నేత్రద్వితయసౌందర్య నిందితేందీవరత్విషా 28 ॥ 


కుసుమాయుధ కోదండ కుటిల భ్రూవిలాసయా 


బంధూకకుసుమచ్చాయా బంధుభూతాధర శ్రియా 29 ॥ 


కంఠనాలజితానంగకంబు బిబ్బోక సంపదా 


బాహుద్వితయ సౌభాగ్యవంచితోత్సలమాలయా 30 1 


స్థిరయౌవనలావణ్య శృంగారితశరీరయా 


అత్యంతకఠినోత్తుంగ పీవరస్తనభారయా 31 ॥ 


మృణాలవల్లరీతంతు బంధు భూతావలగ్నయా 


శృంగారతటినీతుంగ పులిన శ్రోణి భారయా 32 ॥ 


చానా 


కుసుంభ కుసుమచ్చాయా కోమలాంబర శోభయా 
శృంగారోద్యానసంరం భాన్తంభోరుకాం డయా ॥ 33 ॥ 


వ 5 


చూతప్రవాలసుషమాసుకుమార పదాబ్బ్దయా 
స్టిర మంగలశృంగార భూషణాలంకృతాంగయా ॥ 34 ॥ 


హారనూపుర కేయూర చమత్క్మతశరీరయా 
చక్షురానందలతయా సౌభాగ్య కులవిద్యయా ॥ 35 ॥ 


ఉమయా సమమాసీనం లోకజాలకుటుంబయా 
అపూర్వ రూప మభజన్‌ పరివారాః సమంతతః 1 36 ॥ 


పరమ శివుని వామ భాగమున గూర్చుండిన, మంగళకరమైన వేషభూషణములుగలది, 
సమస్తలోకములను సృష్టించుటలో సమవాయసంబంధముతోనున్నట్టి ॥24॥ ఇచ్చాజ్ఞాన 
క్రియారూపమైనయనేక విధములైన శక్తులతో విరాజిల్లు చుండిన ఆత్మవిద్యాస్వరూపమును 
ప్రకాశింపజేయునట్టి శివునితో అవినాభావ (నిత్యము) సంబంధముతో నున్నదియునగు॥25॥ 
సంసారమనెడు విషారణ్యమును దహింపజేయుటలోదావాగ్ని (కార్చిచ్చు) వంటిదగు, తన 
సిగలో ధరించిన మల్లెపువ్వుల సుగంధముచేతఘీంకారము జేయుచున్నట్టి భృంగపంక్తి 
గల దియు ॥26॥ పూర్ణ చంద్ర సౌభాగ్యమును అనుసరించుచున్న ముఖకమలము 
గలదియు, ముత్యాలు పొదిగిన ముకుపోగు సౌందర్యవిశేషముతోగలిగిన చిటునవ్వులొలుకు 
శోభ గలదియు రత్నము లచే తనలంకరింపబడిన రంగ మంటపము మధ్యలో విరాజిల్లిన 
కరుణా కటాక్షము గలదియు. నేత్రముల సౌందర్యము చేతనుకలువ పువ్వుల కాంతిని 
దిరస్కరించు చున్నదియు ॥27॥ మన్మథుని కోదండమువలె కనుబొమల సోయగము 
గలది యు,మందార కుసుమ శోభననుకరించుచున్న అధర శోభగలదియు ॥28॥ 
మదనునిజయ శంఖధ్వనిని తన మధుర కంఠధ్వనిచేత జయించినట్టియు బాహువుల 
సొభాగ్యముతో కలువ పూల తూండ్లమాలికను దిరస్కరించుచున్నదియు 1॥30॥ నిత్య 
(శాశ్వత)మైన యౌవనపు సౌందర్యము చేత విరాజిల్లు చుండిన శరీరముగలదియు అత్యంత 
కఠినములైన యున్నతకుచముల బరు వుతో గూడిన (31) కమలతూండ్లకు (దేంట్లకు) 
సమానమైన నడుముగలది శృంగార రూప మనెడు నదికి యున్నతమైన ఇసుక 
తిన్నెలవలెనున్న జఘనము (కటి ప్రదేశము) గలదియు (32) కుసుమపువ్వు యొక్క 
శోభననుకరించుచున్న మనోహరమైన వస్త్రముతో శోభించుచున్నట్టి, శృంగారమనెడు 
ఉద్యానముయొక్క అలంకారమునకు అరటి బోదెలవలె ప్రకాశించు తొడలు గలది (33) 
మృదువైన మామిడి చిగురుటాకుల రంగును బోలిన మనోహర ములైన పాదపద్మములు 
గలదియు, నిత్యమంగళాత్మకములైన (వినూతనములు) యలంకారములతో నలంకృతమైన 


దేహ సౌష్టవముగలదియు (34) ముత్యాల హారము కాలసరపణివలె మలచిన బంగారము 
వంకీలతో (దండగడియములు) పరిశోభించునట్టి శరీరముగలది. చూపులకు 
ఆనందలతలవలెనున్నసౌభాగ్యకుల విద్యా స్వరూపిణి (35) సమస్త లోకములె తనకు 
ఒక కుటుంబమువలెనున్నట్టి యా ఉమాదేవితో దివ్య సింహాసనము న లంకరించినవాడును 
అసాధారణమైన రూపముచేత కూడియున్న వాడును నైన అపరశివ పరమాత్ముని ముప్పది 
మూడు కోట్ల దేవతలుఅతని చుట్టు నిలబడి స్తుతిజేయుచున్నారు(36) 


దేవతాసమూహకృత శివసేవా వర్ణనము 
॥శో॥ _పుండరీకాకృతి స్వచ్చం పూర్ణ చంద్రసహోదరం 
దధౌ తన్య మహాలక్ష్మీ ః సితి మాతపవారణం 137 ॥ 


తంత్రీరుంకారశాలిన్యా సంగీతా మృత విద్యయా 
ఉపత స్థే మహాదేవముపాంతే చ సరస్వతీ 138 ॥ 


రుణత్కంకణజాతేన హస్తేనోపనిషద్వధూః 
ఓంకారతాలవృంతేన వీజయామాస శంకరం 139 ॥ 


చలచ్చామరికాహస్తా రయుంకుర్వన్మణికంకణాః 
ఆసేవంత తమీశానమభితో దివ్యకన్యకాః 140 ॥ 


చామరాణాం విలోలానాం మధ్యే తన్ముఖమండలం 
రరాజ రాజహంసానాం భ్రమతామివ పంకజం ॥ త1॥ 


మంత్రేణ తమసేవంత వేదాః సాంగవిభూతయః 
భక్త్యా చూడామణిం కాంతం వహంత ఇవ మౌలిభిః ॥ 42 ॥ 


తదీయా యుధ ధారిణ్యస్తత్సమానవిభూషణూః 
అంగభూతా ః స్రీయః కాళ్చిదాసేవంత తమీశ్వరం 143 ॥ 


ఆప్తాధికారిణ ః కేచిదనంత ప్రముఖా ఆపి 
అష్టా విద్యేశ్వరా దేవమభజంత సమంతతః ॥ 44 ॥ 


తతో నందీ మహాకాశ్చండో భృంగిరిటిస్తతః 
ఘంటాకర్ణః పుష్పదంతః కపాలీ వీరభద్రకః ॥ 45 ॥ 


OT 


ఏవమద్యా మహాభాగా మహాబలపరాక్రమాః 
నిరంకుశ మహాసత్త్వా భేజిరే తం మహేశ్వరం ॥ 46 ॥ 


ఆణిమాదికమైశ్వర్యం యేషాం సిద్ధేరపోహనం 
బ్రహ్మాదయః సురా యేషా మాజ్ఞాలంఘనబీరవః ॥ 47॥ 


మోక్షలక్ష్మీ పరిష్వంగ ముదితా యే2తరాత్మనా 
యేషామిషత్కరం విశ్వ వర్గసంహార కల్పనం ॥ 48 ॥ 


జ్ఞానశక్తి పరా యేషాం పర్వ వస్తు ప్రకాశినీ 
ఆనందకణికా యేషాం హరిబ్రహ్మాది సంపదః 1 49 ॥ 


ఆకాంక్షంతే పదం యేషాం యోగినో యోగతత్సరాః 
కాంక్షణీయఫలో యేషాం సంకల్పః కల్ప పాదపః ॥50॥ 


కర్మకాలాది కార్పణ్యచింతా యేషాంన విద్యతే 
యేషాం విక్రమసన్నాహోమృత్యోరపి చ మృత్యవః 
తే సారూప్య పదం ప్రాప్తాః ప్రమథా భేజిరే శివం ॥51॥ 


పరమేశ్వరునకు మహాలక్ష్మీదేవిశ్వేతకమలమువలె శుభ్రము, పూర్ణచంద్రునివలె 
శోభించున్నదియు నైనశ్వేతచ్చత్రమునుధరించి యుండెను ॥37॥సరస్వతీదేవి పరమేశ్వరుని 
సమాపమున నిలబడి తన వీణను మధురంబైనధ్వనిచేత శోభిల్లెడు అమృతసమానమైన 
సంగీత విద్యతో సేవించుచుండెను. ॥(38) ఉపనిషదూ పస్తీ శబ్బాయమానములైన 
కంకణముల (గాజుల)తో గూడిన హస్తముతో ఓంకారరూపమైనవ్యజనముతోగాలివీచు 
చుండెను. ॥39॥శబ్దాయమాన ములైన రత్నఘటిత కంకణములు గలవారును, కదలుచున్న 
చామరములతో గూడిన హస్తములుగలవారును ఐన దేవతాకన్నియలు ఆ పరమేశ్వరుని 
చుట్టును నిలబడి సేవించుచుండిరి ॥40॥ సంచరించుచున్న రాజ హంసలమధ్యన 
కమలమెట్టు శోభించునో అట్లే కదులుచున్న చామరముల మధ్య పరమ శివుని ముఖ 
మండలము ప్రకాశించుచుండెను శిక్షావ్యాకరణాది షడంగయుక్తములైన బుగాదివేదములు 
ఉపనిషద్రూపమస్తకములతోనా పరమేశ్వరుని మనోహరమైన చూడామణీవలె ధరించినదియై 
మంత్రముచేత భక్తి పూర్వకముగా సేవించుచుండెను ॥41॥ అట్టి శివునకు సంబంధించిన 
ఆయుధములను ధరించిన వారు ను, శివునకు సమానమైన వేషభూషణములను 
ధరించినవారును శివృనకంగరక్షకులుగాను ఐన కొందరు స్రీలు వరమేశ్వరుని 


సేవించుచుండిరి ॥45॥ (శివునకు ఆస్తాధికారులైన అనంత సూక్ష్మ- శివోత్తమ -ఏక-నేత్ర 
- ఎకరుద్రత్రిమూర్తి - శ్రీ కంఠ శిఖండి-నామములుగల ఎనమండుగురు విద్వేశ్వరులు 
ఆ పరమశివుని సేవించుచుండిరి ॥46 ॥ నంది మహకాలచండ - భృంగిరిటి - ఘంటాకర్ణ 
- పుష్పదంత - కపాల-వీరభద్ర వీరే మున్నగువారు నిరంకుశ సత్త్వశిలురు, మహాబల 
పరాక్రమ శాలురుఐన ప్రమథులు, పరమేశ్వరుని సేవించుచుండిరి.) ॥45 ॥ శివునకు 
ఆప్తాధికారులైన అనంత సూక్ష -శివోత్తమ ఏక-నేత్ర -ఏకరుద్ర, త్రిమూర్తి - శ్రీ కంఠ- 
శిఖండి - నామములుగల ఎనమండుగురు విద్యేశ్వరులు ఆపరమవివుని సేవించుచుండిరి 
146 ॥ నంది - మహాకాల, చండ - భృంగిరిటి - ఘటాకర్ణ - పుష్ప దంత - కపాల- 
వీరభద్ర, వీరే మున్నగువారు నిరంకుశ సత్త్వశీలురు, మహాబలపరాక్రమాశాలురుఐన 
ప్రమథులు పరమేశ్వరుని సేవించుచుండిరి ॥47॥ ఎవరి సిద్ది యెదుట ఆణిమా - 
మహిమాద్య ష్టసిద్ధులుతుచ్చములైన వోఎమో బ్రహ్మాది సమస్తదేవతలు ఎవరియాజ్ఞను 
ఉల్లంఘించుట కుభీతిల్లుదురో, ఎవరు మోక్షలక్ష్మి యొక్క ఆలింగము వలన సంతుష్ట 
చిత్తులగుదురో, ఎవరికి యీ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు అతీవసులభ 
సాధ్యములైనవో, ఎవరి జ్ఞానశక్తి సమస్త వస్తువుల యథార్థ జ్ఞానమును గలుగజేయునో, 
హరిబ్రహ్మాది దేవతల సంవదలు ఎవరికైతే లేశమాత్రములో శివయోగ తత్పరులైన 
మహాయోగులు ఎవరి స్థానమును ఆకాంక్షింతురో, ఎవరి సంకల్పము అందరిచేత 
అపేక్షింపబడు ఫలములున్నదిగా కల్పవృక్షము నకు సమానమైనదో సంచితాగామి 
ప్రారబ్ధరూపకర్మములు, భూత-భవిష్యద్వ ర్తమాన కాలములు కామాదులచేతనుత్పన్నము 
లగుకార్సణ్యచింతయు, ఎవరికి ఉండదో, ఎవరికి పరాక్రమోద్యోగములు, మృత్యువునకు 
మృత్యువు స్వరూపములైనవో, శివసారూప్యములను బొందిన ఆ ప్రమథులు పరమేశ్వరుని 
సేవించుచుండిరి.॥ 48-49-50-51 ॥ 


॥శో॥ బ్రహ్మోపంద్రమహేంద్రాద్యా విశ్వ తంత్రాధికారిణం 
ఆయుధాలంకృతప్రాంతాః పరితస్తం సిషేవిరే ॥ 52 ॥ 
ఆదిత్యా వసవో రుద్రా యక్ష గంధర్వ కిన్నరాః 
దానవా రాక్షసా దైత్యాః సిద్ధా విద్యాధరోరగాః 
అభజంత మహాదేవమపరిచ్చిన్న సైనికాః ॥ 53 ॥ 
వసిష్టో వామదేవశ్చ విశ్వామిత్రా త్రిశౌనకాః 
దధీచిర్గౌతమశ్సైవ సానందశుక నారదాః 154 ॥ 


ఉపమన్యుభృగువ్యాసపరాశరమరీచయః 
ఇత్యాద్యా మునయః సర్వే నీలకంఠం నిషేవిరే 1551 


పార్వ్వస్థపరివారాణాం విమలాంగేషు బింబితః 
సర్వాంతర్గత మాత్మానం స రేజే దర్శయన్నివ ॥56॥ 


బ్రహ్మ-విష్ణు -ఇంద్రాది ముప్పదిమూడుకోట్ల దేవతలు తమతమ ఆయుధములను 
దాల్చి జగన్నాటక సూత్రధారియైన పరమేశ్వరుని పార్వభాగములందు నిల్చుండి యనన్య 
భక్తితో సేవించుచుండిరి ॥52॥ ద్వాదశసూర్యులు, అష్టవసువులు, ఎకాదశరుద్రులు కుభేరుడు 
మొదలగు, యక్షులు, హాహా మున్నగు గంధర్వులు, అశ్వముఖుడు మొదలగు కిన్నరులు, 
దానవులు, రాక్షసులు, దైత్యులు ఆదినాధుడుమున్నగు సిద్దులు, సాధ్యులు మణిభద్రాది 
విద్యాధరులు శేషుడు మున్నగు సర్పములు ఇట్లే అసంఖ్యాక పరివారముతో గూడుకొని 
యా పరమేశ్వరుని భజించుచుండిరి (స్తుతించుచుండిరి) ॥153॥ వశిష్ట వామదేవ - విశ్వామిత్ర- 
అత్రి-శౌనక-దధీచి -గౌతమసానంద- శుక-నారద-ఉపమన్యు-భృగు-వ్యాస-పరాశర 
మరీచమొదలగు మహర్షులు నా పరమేశ్వరుని సేవించుచుండిరి॥54-55॥ తన యెడమ 
-కుడి పార భాగములందు నిల్చుండిన సమస్త పరివారమువారి యత్యంత నిర్మలమైన 
శరీరములందు ప్రతిబింబించిన శ్రీ పరమేశ్వరుడు తాను సర్వాంతర్యామి యనునది 


నిరూపించుకొనుచున్నాడో ఎమో అననట్లు పరిశోభించుచుండెను.॥ 56 ॥ 


శ్రీ పరమేశ్వరుని రాజ వ్యవహార వర్ణనము 
॥శ్లో॥ క్షణం స శంభుర్ణేవానాం కార్యభాగం నిరూపయన్‌ 
క్షణం గంధర్వ రాజానాం గానవిద్యాం విభావయన్‌ ॥ 57 ॥ 
బ్రహ్మవిష్ట్వాదిభిర్దేవైః క్షణమాలాపమాచరన్‌ 
క్షణం దేవమృగాక్షీణాం లాలయన్‌ నృత్య విభ్రమం ॥ 58 ॥ 


వ్యాసాదీనాం క్షణం కుర్వన్‌ వేదోచ్చారేషు గౌరవం 

నిదధానః క్షణం దేవ్యా ముఖే బింబాధరే దృశః 

హాస్య నృత్యం క్షణం పశ్యన్‌ భృంగిణా పరికల్పితం ॥ 59 ॥ 
నందినా వేత్రహస్తేన సర్వతంత్రాధికారిణా 

అముంచతా సదా పార్వమాత్మాభిప్రాయ వేదినా 1 60 ॥ 


చోదితానానయన్‌ కాంశ్సిద్విస్ఫజన్‌ భ్రూవిలానత: 
సంభావయంస్తథా చాన్యానన్యానపి నియామయన్‌ ॥61॥ 


సమస్త భువనాధీశ మౌలిలాలితశాసనః 
అకుంఠశక్తి రవ్యాజలావణ్య లలితా కృతిః 1621 


స్థిరయౌవన సౌరభ్యశృంగారితకలేవరః 

ఆత్మశక్త్య మృతాస్వాదరసోల్లాసిత మానసః 163 1 
స్వాభావికమ హైశ్వర్య విశ్రాంతి పరమావధిః 

నిష్కలంక మహాసత్త్వ నిర్మితానేక విగ్రహః 1 64 1 
అఖండారాతిదోర్డ్ణండకండూ ఖండన పండితః 

చింతామణిః ప్రసన్నానాం శ్రీ కంఠ పరమేశ్వరః ॥ 65 ॥ 


సభాంతరగతం తంత్రం రేణుకం గణనాయకం 

ప్రసాదం సులభం దాతుమాహూయేళత్ణం సమాదిశత్‌ ॥ 66 ॥ 
శ్రీ రేణుక గణేశ్వరం ప్రతి శివాదేశ 

శ్రీ శెలస్యోత్తరే భాగే త్రిలింగవిషయే శుభే 

కుల్యపాకాభిధం పుణ్యక్షేత్రమేకం విరాజతే 1 67 | 


సోమేశ్వరాభిధానస్య తత్ర వాసవతో మమ 
ఆస్సృశన్మానుషం భావం లింగాత్‌ ప్రాదుర్భవిష్యసి ॥68॥ 


మదీయలింగ సంభూతం మద్భక్తపరిపాలకం 
విస్మితా మానుషాః సర్వేత్వాం భజంతు మదాజ్ఞాయా ॥ 69 ॥ 


మదద్వైత పరం శాస్త్రం వేద వేదాంత సమ్మతం 
స్థాపయిష్యసి భూలోకే సర్వేషాం హితకారకం 170 ॥ 


మమ ప్రతాపమతులం మద్భక్తానాం విశేషతః 
ప్రకాశయ మహీభాగే వేదమార్గానుసారతః 1 711 


—— (GD 


ఇత్యుక్త్వా పరమేశ్వరఃస భగవా భద్రాసనాదుత్సితో 
బ్రహ్మోపేంద్ర ముఖాన్విసృజ్య విబుధా భ్రూసంజ్ఞయా కేవలం ॥ 72 ॥ 


పార్వత్యా సహిత్యోగణైరభిమతై! ప్రాపస్వమంతఃపురం 
క్షోణీభాగమవాతరత్పశుపతే రాజ్ఞావశా ద్రేణుకః ॥73 ॥ 


శ్రీ పరమేశ్వరుడుక్షణకాలందేవతలకు మీరు ఆయాయాపనులను జేయుమని 
యాజ్ఞాపించుచుండెను. క్షణకాలము గంధర్వుల మనోహరమైన సంగీతము నాలకిం చు 
చుండెను. ॥56॥ క్షణకాలము బ్రహ్మ-విష్ణు-మున్నగుదేవతలతో మాట్లాడుచుండెను. 
క్షణకాలము దేవతాస్త్రీల నర్తన వైభవమును దిలకించు చుండెను. క్షణకాలము వ్యాసాది 
మహర్షులు పఠించుచుండిన వేదోచ్చారణమును పరామర్శించి వారిని గౌరవించుచుండెను. 
క్షణకాలము పార్వతీదేవి ముఖకమలమునందు దృష్టిని నిలుపుచుండెను. క్షణకాలము 
భృంగి నటించు హాస్య చేష్టలను దర్శించుచుండెను. ॥59 ॥ సమస్త కార్యనిర్వహణాధికారి. 
దండధారి, ఎల్లప్పుడు ఏ మారకుండ పరమేశ్వరుని సన్నిధిలోనుండువాడు, ఆ పరమేశ్వరుని 
అభిప్రాయమును గుర్తించి అదే విధముగా మెదలుచున్న నందికేశ్వరుని చేత కొందరిని 
సిలిపించుచుండెను. మరి కొందరిని నేత్ర సంజ్ఞచేత పంపించుచుండెను. కొందరిని (ప్రేమ 
పూరిత వాక్కుల చేత ఆనందపరచుచుండెను. కొందరిని యడ్డగించు చుండెను ॥60-61॥ 
తాను చతుర్దశలో కాధిపతియగుటవలన తనయానతిని దేవతల ద్వారానెరవేర్చుకొనువాడును 
అప్రతిహతమగు శక్తిగలవాడును, సహజ సౌందర్యముచేత మనోహరమైన శరీర కాంతి 
గల వాడును ఎల్లప్పుడు స్థిరముగా నుండెడు యౌవనమునుండి విరాజిల్లు చుండెడు 
అవయ ములు గల వాడును. తనలో నిత్య సంబంధముతో స్థిరపడియున్న శక్తి రూప 
మహనందం సాస్వాదము చేత సంతుష్టిగల మనస్సుగల వాడును, తనయందు సహజముగా 
నెలకొనియున్న సర్వజ్ఞత్వాది మహదైశ్వర్యములకు, విశ్రాంతికి పర్యంత భూమిస్వరూపుడును, 
నిష్కలంకమైన మహాశక్తి చేతననేకాకఅనేక మంగళమూర్తులను నిర్మించువాడును, 
అనంతులైన సజ్జనశతృ వుల భుజకండూతి (దురద)ని నశింప చేయుటలో (పోగొట్టుటలో) 
సమర్భుడును శరణాగతులైన వారికి చింతామణి స్వరూపుడైన వాడును పరమశివుడు 
ప్రకాశించుచుండెను॥62-63-64-65॥ ఇంతటి దేదీప్య మానమగు శివ సభను 
అలంకరించియున్నవాడు సభా ప్రముఖుడును, ప్రమథనాయకుడునైన  శ్రీరేణుక 
గణనాథుని, పరమేశ్వరుడు తన వద్దకు రప్పించుకొని తాంబూల ప్రసాదములను 
అను[గ్రహించుటకొరకు గాను ఈ విధముగా నాజ్ఞాపించెను ! ఓయీ రేణుకా! శ్రీ శైల 


యాలాల 


క్షేత్రమునకు ఉత్తర భాగముననున్న ఆంధ్ర (తెలుగు) దేశమునందు కుల్యపాక అనేపేరుతో 
ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రమొకటి విరాజిల్లుచున్నది ॥67॥ అటువంటి పరమ పవిత్రమైన 
166॥ “సోమేశ్వరలింగమునామముతో నక్కడనెలసియున్ననా యొక్క లింగరూప శరీరమై 
విరాజిల్లుచున్నది'. నీవు మనుష్య రూపమున గాక (తేజోమయమగు) శరీరముచేతనీవు 
భూలోకముననవతరించుము. ॥68॥ 


శివలింగావతారి, శివభక్షపాలకుడునైన నిన్నుజూచి మానవులందరు చకితులై, నా యొక్క 
ఆజ్ఞానుసారముగా నిన్ను భక్తిమీరసేవింతురు. ॥69॥ సమస్తమానవులకు మోక్షదా యకము, 
వేదవేదాంత సమ్మతము నైన శివాద్వైతసిద్ధాంతమును భూలోకమన స్థాపించుము. ॥70॥ 
నీవు భూవలయమున నా యొక్క మహిమలను, విశేషించి నా యొక్క భక్తుల మహిమలను 
వేద మార్గానుసారముగా ప్రకాశపరచుము ॥71 ॥ ఈ రీతిగా పరమేశ్వరుడు శ్రీ రేణుక 
గణాధీశ్వరుని ఆజ్ఞాపించి తమ భధ్రాసనమునుండి భ్రూసంజ్ఞచేత బ్రహ్మవిష్ణు మొదలగు 
దేవతలు వెళ్ళుట కాజ్ఞాపించెను. నంద్యాది ప్రమథగణములతో బాటు పార్వతితో గూడి 
తనయంతఃవురమున బ్రవేశించెను. ఇక్కడ రేణుకగణాధీశ్వరుడు పరమేశ్వరుని 
యాజ్ఞానుసారముగా భూమండలముననవతరించెను ॥72॥ 
ఇతి శ్రీసిద్ధాంత శిఖామణోొ శివ 
నభావర్ధనం నామ తృతీయ వరిచ్చేదః వరినమావ; 


అలో 


ఇది శ్రీసిద్దాంత నీఖామణ్‌లో శివ నభావర్థనాత్మకమైన 
తృతీయ వరిచ్చేదము నరినమాస్తము. 


వ 





శ్రీసిదాంత శిఖామణి 


థ 
చతుర్ధ పరిచ్చేదః 
నాలుగవ పరిచ్చేదము 
శ్రీ రేణుక గణాధీశ్వరుని లింగావతార వర్ణనము 


॥శ్లో! అథ త్రిలింగవిషయే కుల్యపాకాభిధే స్థలే 
సోమేశ్వరమహాలింగాత్‌ ప్రాదురాసీత్‌ స రేణుకః mr 


ప్రాదుర్భూతం తమాలోక్య శివలింగాత్రి లింగజాః 
విస్మితాః ప్రాణినః సర్వే బభూవురతితేజసం 12 ॥ 


భస్మోద్దూలితసర్వాంగం సారరుద్రాక్ష భూషణం 
జటాముకుట సంయుక్తం త్రిపుండ్రాంకితమస్తకం nau 


కటీతటపటీ భూతకంథాపటల బంధురం 
దధానం యోగదండం చ భస్మాధారం కమండలం n4n 


శివాద్వైత పరిజ్ఞాన పరమానంద మోదితం 
నిర్భూతసర్వ సంసార వాసనాదోష పంజరం ॥ 5 ॥ 


శివాగమ సుధాసింధుసము న్మేషసుధాకరం 
చిత్తారవిందనం గూఢ శివ పాదాంబుజద్వయం ॥ 6 ॥ 


యమాదియోగ తంత్రజ్ఞం స్వతంత్రం సర్వ కర్మసు 
సమస్త సిద్ధ సంతానసముదాయ శిఖామణిం ॥7|॥ 


వీరసిద్ధాంత నిర్వహకృత పట్టనిబంధనం 
ఆలోకమాత్ర నిర్భిన్న సమస్త ప్రాణిపాతకం ॥ 8 ॥ 


తమ పృచ్చస్‌ జనాః సర్వే సమంతః కో భవానితి 
ఇతి పృష్టో మహాయోగీ జనైర్విస్మితమాన సై ॥19॥ 


ప్రత్యువాచ శివా ద్వైత మహానంద పరాయణః 
పినాకినః పార్చ్వవర్తీ రేణుకాఖ్యో గణేశ్వర: ॥ 10 | 


శివాదేశానుసారేణ శివలింగాదిహాభవం 
నామ్నా రేణుకసిద్దో హం సిద్ధ సంతాన నాయకః 
స్వచ్చందచారీ లోకే స్మి శివ సిద్ధాంత పాలకః 1111 


ఇత్యుక్తాపశ్యతాం తేషాం విషయస్థిర చక్టుషాం 
ఉత్గాయ న్యోమమార్గేణ మలయాద్రిముపాగమత్‌ ॥ 12 ॥ 


పరమేశ్వరుని యాజ్ఞానుసారముగా శ్రీ రేణుక గణాధీశ్వరుడు త్రిలింగ (తెలుగు) దేశమున 
నంవ్రనిద్భ శివక్తేత్రమగు శ్రీ కొలను పాక స్షేత్రములో వెలనీయున్న శ్రీ 
సోమేశ్వరనామకమహాలింగమునుండి యవతరించెను ॥1 ॥ త్రిలింగ (తెలుగు) దేశములోని 
ప్రజలందరునాశివలింగమునుండి యవతరించిన మహాతేజశ్ళాలి యైన శ్రీ రేణుక మహాగణా 
ధీశ్వరుని జూచి ఆశ్చర్యభరితులైరి॥2 ॥ భస్మలిప్తమగు శరీరమునత్రిపుండ్రరీఖలు, 
రుద్రాక్షమాలా లంకృతులై. జటాముకుటమండితుడు, త్రిపుండ్రాంకిత మస్తకముగలవాడును 
కటి(మధ్యము-నడుము) ప్రదేశమందు వస్త్రమును బోలియున్న కంధము చేత 
మనోహరముగా నున్నట్టి యోగ దండము కమండలము, భస్మఘంటి కలను ధరించిన 
వాడును, శివాద్వైత సిద్దాంత జ్ఞానమునుండి గల్గిన సరమానందమునలీనమైన వాడును. 
నవున్త నంసారవాననా దోషముల నమూవాము నుండి దూరమ్టైానవాడును. 
శివాగమరూవమైన అమృత నముద్రాభివృద్ధికి చంద్రుని వంటివాడును తన 
హృదయకమలమున పరమ శివుని పాద పద్మములను సదా సంస్మరించు వాడును, 
యమ-నియమాద్యష్టాంగయోగముల స్వరూపమును దెల్సినవాండును సమస్త సిద్ధకుల 
సమూహమునకు శిఖారత్న స్వరూపుడు వీరశైవ సిద్ధాంతమును నెలకొల్పుటలో 
పట్టాభిషిక్తుడైన వాడును దర్శనముతోనే సమస్త ప్రాణుల పాపము హరింప జేయు 
సమర్దుడును నైన శ్రీరేణుచార్యుగురించి ఆ దేవాలయముందుండిన సమస్త జనులు 
ఆశ్చర్య సంభ్రమాలతో గూడిన వారై ఓ మహాత్మా ! ని వెవరు? అని ప్రశ్నించిరి. ॥3-4- 
5-6-7-8-9 ॥ ఇట్లు శివాద్వైతమహానందమున లీనమైనవాడును పరమేశ్వరుని పార్వ 
వర్తియునగు శ్రీరేణుక గణేశ్వరుడు అక్కడి జనులతో ఈ విధముగా నుడివెను. 110 ॥ 


న్ని 


ఓయీ! శివభక్తులారా!నేను పరమేశ్వరుని యాజ్ఞానుసారముగా పరమపవిత్రమైన ఈ 
శివక్షేత్రమున వెలసియున్న ఈ సోమేశ్వర శివలింగమునుండి యవతరించియున్నాడను, 
నొనామధేయము (పేరు) రేవణ సిద్ధుడనునది. నేను సిద్ధుల సమూహమునకంతటీకిని 
యయధిపతిని, నేను ఈలోకమున సర్వ స్వతంత్రుడను. మరియు శివాద్వైతసిద్ధాంతమును 


క tl CS) 


ఊద్ధరించువాడను అని దెలియపరచెను. అదివిని భక్తులు అనిమేష లోచనులై (రెప్పగొట్ట 
కుండ) చూస్తూఉండగా శ్రీరేణుకుండుగగన (ఆకాశ) మార్గమునమలయ పర్వతమునకు 
బయనమయ్యెను (11-12) 


మలయా ద్రివర్ణనం 


నవ చందన కాంతారకం దలన్మందమారుతం 
అభంగురభుజంగ స్తీ సంగీతరస సకులం 1 13॥ 


కరిపోతకరాకృష్టస్సురదేలా తివాసితం 
వరాహదం్రికాధ్వన్తముస్తాసురభికందరం 1 14 ॥ 


పటీరదలపర్యంకప్రసుప్త్రవ్యాదదంపతిం 

మాధవీ మల్లికా జాతీమంజరీ వేణు రంజితం 115 ॥ 
॥శ్లో! తత్ర కుత్రచిదాభోగే సర్వర్తుకుసుమద్రుమె 

అపశ్యదాశ్రమం దివ్యమగస్త్యస్య మహామునేః 1 16 ॥ 


మలయ పర్వత వర్ణనము 


ఆమలయపర్వతము కొంగ్రొత్తదైన శ్రీ గంధము చెట్ల (వనము) మధ్యన సంచరించు 
చుండినమందమారుతముచేత గూడియున్నదై. స్రీసర్పము లయొక్క సంగీత మాధుర్యముతో 
వ్యాపించినదై ఎనుగులకుంభస్థలమునుండి ప్రవించుమదరసనముతో సుగంధితమైన 
మరియు గున్న ఎనుగులతొండములతో లాగబడుచున్న యేలకులతీగలుగలదై బహుసు 
వొసనగలదైై అడవి పందుల కోరలతో నష్ట (భగ్న) పరచిన తుంగముస్తెలతోను నిండిన 
గుహలుగలదై. చందన వృక్షముల ఆకులతో నిర్మించబడిమంచములపైబరుండిన వ్యాధ 
(కిరాతకుల) దంపతులతో గూడి యున్నదై, మాధవి-మల్లికా-జాజిపుష్టము లగుత్తులతోడను, 
వాటి నుండి వెదజల్లబడిన పరాగ సుగంధముగలదైపరిశోభించుచుండినది (13-14-15-16) 


అగస్త్య మహర్షి ఆశ్రమ వర్ణనము 


మందారచందన ప్రాయైర్మండితం తరుమండలైః 
శాఖ శిఖరసంలీన తారకాగణ కోరకైః 117 ॥ 


మునికన్యాకరానీతకల శాంబు వివర్ధితైః 
ఆలవాలజలాస్వాదమోదమాన మృగీ గఖై:ః 118 ॥ 


హేమారవింద నిష్యందమకరందసుగంధిభిః 
మరాలాలాపవాచాలవీచిమాలామనోహరైః 1191 


ఇందీవరవర జ్యోతిరంధీకృతహరి న్ముఖైః 
లోపాముద్రాపద న్యాసచరితార్థ తటాంకితైః 120 ॥ 


హారనీహారకర్ఫూరహరహాసామ లోదకైః 
నిత్య నైమిత్తి కస్నాననియవమారిస్త పస్వినాం 1 211 


ప్రకృష్ణమణిసోపానైః పరివీతం సరోవరైః 
విముక్త సత్య వైరస్యం బ్రహ్మలోకమివాపరం 122 ॥ 


హూ యమానాజ్య సంతాన ధూమగంధిమహాస్థలం 
శుకసంవత్సమారబ్ద శ్రుతిశాస్తోపబ్బృంహణం 123 ॥ 


వసంతాది షడృతువులల్లో జరిగే సమస్త విధములైన పుష్పముల చేతనలంకృతమైన 
వృక్షములతోడను విరాజిల్లుచున్నట్టి యామలయపర్వతము ఒకానొక ప్రదేశమునందు 
శ్రీజగద్ద్గురు రేణుకా చార్యులవారు అగస్త్య మహర్షియొక్క భవ్యమైన ఆశ్రమమును జూచెను 
॥16॥ ఆశ్రమము చెట్ల కొమ్మల అగ్రభాగములలో నక్షత్ర సమూహమువలెనున్న మొగ్గలతో 
గూడి యుండినట్టి. మునికన్నియలకరకమలములతో నెరచిన (పోసినట్టి) నీటితో బెరగిన 
మడుగులలో లేచి నిలచిన నీటిని గ్రోలియానందముతోనున్న ఆడలేళ్ళగుంపుతో నిండినవై 
యున్న వృక్షములతో నలంకృతమై యుండినది ॥17-18॥ బంగారు కమలములనుండి 
స్రవించుచున్న మకరందముచేత సుగంధ విశిష్టములైనవి, రాజ హంసలమధుర ధ్వనులతో 
కబ్బాయమానమైన తరంగములతో మనోహరములైనవి ॥19॥ నీలిపద్మముల కాంతిచేత 
దశదిశలను అంధకారమయము గావించినవియు అగస్త్యమహర్షి ధర్మపత్ని యగలోపాముద్ర 
మొక్క పాద పద్మముల సంచారముచేత కృతకృత్యమైన తటాక తీరములుగలదియు. 
201 ముత్యాలసరము - మంచుగడ్డ - కర్పూరము - శివుని చిఖునవ్వు నీటి మాదిరిగా 
త్యంత శుభ్రమైన జలములున్నవియు, తపోధనుల (తపస్వీజనుల) నిత్యనైమిత్తిక 
స్నానమునకై నియమితములైనవియు. ॥21॥ శ్రేష్టములైన రత్నములతో విరచితమైన 
ఫోపానములున్న సరోవరముల (సరస్సుల)తో నావరించియున్నది. అనేక విధములైన 


GD 


ప్రాణులు తమ తమ వరన్సర వైరభావను వదలినవియు, (బహ్మాలోకమువలెౌ 
విరాజిల్లుచున్నదియు. ॥22॥ యజ్ఞమునందు హవనము జేయుఘృతముతో నుత్సన్నమైన 
ధరామమువలన సుగంధ విశిష్టమైన గొవ్ప న్గలము కలదియు, శుకాళిచేత 
నుచ్చరింపబడుచున్న వేద విచారశాస్తార్థ చర్చకలదియు నై యొప్పుచుండినది. ॥23॥ 


అగస్త్య మహర్షి వర్ణనం 


తస్య మధ్యే సమాసీనం మూలే చందన భూరుహః 


సుకుమారదల చాయా వారితాదిత్య తేజసః 1 24 ॥ 
తడిత్పింగజటాభారై స్తిపుండ్రాంకితమస్తకై ః 

భస్మోద్దూలిత సర్వాంగ ః స్ఫురద్రుద్రాక్ష భూషణ ః 125 ॥ 
నవవల్కలవాసోభిర్నానానియమ ధారి భిః 

పరివీతం మునిగఖైః ప్రమథైరివ శంకరం 1 26 ॥ 


సముజ్ఞ్యలజ్ఞటాజాలైస్తపః పాదప పల్లవై ; 
స్ఫురత్సౌదామి నీకల్సెర్ట్వాలా జాలైరివానలం ॥ 27 ॥ 
విశుద్దభస్మకృతయా త్రిపుండ్రాంకితరేఖయా 
తిస్రోతసేవ సంబద్ధశిలా భాగం హిమాచలం 1 28 ॥ 


భస్మాలంకృత సర్వాంగం శశాంకమివ భూగతం 
వసానం వల్కలం సవ్యం బాలాతపసమప్రభం 129 1 


వడవాగ్ని శిఖాజాలసమాలీఢమి వార్ణవం 
సర్వాసామపి విద్యానాం సముదాయనికేతనం 130 ॥ 


న్యక్కతషప్రాకృతాహంతం నిరూఢ శివభావనం 
తృణీ కృత జగజ్జాలం సిద్దనాముదయస్థలం ॥ 31 ॥ 


మోహాంధకారతపనం మూలబోధమహీరుహం _.. | 
దదర్శన మహాయోగీమునిం కలశ సంభవం ॥ 32 ॥ 


ఆ అశ్రమము యొక్క మధ్య భాగమున నున్న మృదువైన లేతనైన సర్గధాయతో 
సూర్యకిరణముల నడ్డుకొనుచున్న శ్రీ గంధపువృక్షముల క్రింద కూర్చొని యుండిన ॥24॥ 


వెరువువలె పింగళ వర్గముగల జటాజూటములతో కూడియున్న, నుదుట 
భస్మత్రిపుండ్రమును ధరించియున్నవారు సర్వావయవములందును భస్మోద్దూళనము 
గావించుకొన్నవారును, ప్రకాశమానములైన రుద్రాక్షమాలికలే ఆభరణములుగా ధరించిన 
వారును. ॥25॥ కొంగ్రొత్తవైన నారగుడ్డలను దాల్చినవారును, రకరకాల వ్రతములనాచరించు 
వారును, మునులచేతను, ప్రమథుల చేతను, పరమెశ్వరుని చుట్టు కూర్చున్నట్టుగా 
నావృతుడైనవాడును. ॥26॥ మెరుపుతీగల జ్వాలమాలికతో నగ్నివిలసిల్లినట్లు ప్రకాశమానమగు 
జటాజూటములతో విరాజిల్లువాడును. ॥27॥ గంగానదియొక్క మూడు ప్రవాహములతో 
కూడియున్న శిలా ప్రదేశముచేత హిమాలయ పర్వతము శోభించునట్టుగా నత్యంతశుభ్రమైన 
భస్మముతో నలంకరించిన మూడు రేఖలతో శోభించుచున్నవాడును. ॥28॥ భస్మాలంకృతమైన 
సమస్తావయవములు గలవాడును, భువికవతరించిన చంద్రునివలె ఉన్నవాడును, క్రొంగ్రొత్త 
నార వస్త్రములను దాల్చినవాడును, లేతయెండయొక్క కాంతిగలవాడును. ॥29॥ బడబాగ్ని 
జ్వాలాసమూహముచేత వ్యాపించిన సముద్రమువలె నున్నవాడును, సమస్త విద్యలకు 
నిలయమైనవాడును. ॥30॥ ప్రాకృత శరీరాహంకారమును తిరస్కరించిన వాడును, శివ 
భావనలో లీనమైనవాడును, జగజ్ఞాలమును తిరస్కరించినవాడును, సమస్త సిద్ధులకు 
ఉత్పత్తికి స్థానభూతమైన వాడును. ॥31॥ మోహమనెడి అందకారమునకు సూర్యుని 
వంటివాడును, స్వస్వరూప జ్ఞానమునకు కల్పవృక్షము సదృశుడును ఐన అగస్త్య మహర్షిని 
రేణుక గణాధీశ్వరుడు చూచెను. ॥32॥ 


అగస్తాశ్రమాగతస్య శ్రీ రేణుకగణేశ్వరస్య 
పాదపూజాతథా అగస్త్యం ప్రతి కుశల ప్రశ్నః 
తమాగతం మహాసిద్ధం సమీక్ష్య కలశోద్భవ 


గణేంద్రం రేణుకాభిఖ్యం వివేద జ్ఞానచక్షుషా 
తస్యానుభావం విజ్ఞాయ సహసైవ సముత్ధిత క 133 ॥ 


లోపాముద్రాకరానీ త్రైరుదకైరతిపావనైః 
పాదౌ ప్రక్షాలయామాన స తస్య శివయోగినః 1 34 ॥ 


సంపూజ్య తం యథాశా స్తం తన్నియోగపురస్సరం 
మునిర్వినయనం పన్నో నిషసాదాసనాంతరే ॥ 35 ॥ 


సమాసీనం మునివరం సర్వతేజస్వినాం విభుం 
ఉవాచ శాంతయా వాచా రేవణః సిద్ధ శేఖరః 1 36 ॥ 


నిర్విఘ్నం వర్తసే కింను నిత్యా తే నియమక్రియా? 

ఆథవాగస్త్య తేజస్వీన్‌ కుతః స్యుస్తేకంతరాయకాః 137 ॥ 
వింద్యో నిరుద్దో భవతా విశ్వోల్లంఘన విభ్రమః 

నహుషో రోషలేశాత్తే సద్యః సర్పత్వమాగతః ॥ 38 ॥ 
ఆచాంతా భవతా పూర్వం పంకశేషాః వమోధయః 

జీర్ణస్తే జాఠరే వహ్మో దృష్తో వాతాపిదానవః 139 ॥ 


ఎవంవిధానాం చిత్రాణారి సర్వలోకాతిశాయినాం 
కృత్యానాం తు భవాన్‌ కర్తాకస్తేకగస్త సమ ప్రభః ॥ 40 ॥ 


శివాద్వైత పరానందప్రకాశన పరాయణం 
భవంతమేకం శంసంతి ప్రకృత్యా సంగవర్ణితం ॥ 41 ॥ 


పురా హైమవతీ సూనువదత్తే షడావనః 
శివధర్మోత్తరం నామ శాస్త్రమీశ్వరభాషితం ॥ 42 ॥ 


భక్తిః శైవీ మహాఘోర సంసార భయహారిణీ 
త్వయారాజస్వతీ లోకే జాతాకగస్త్య మహామునే ॥ 43 ॥ 


ఇతి తస్యవచః శ్రుత్వా సిద్ధప్య ముని పుంగవః 
గంభీరగుణయా వాచా బభాషే భక్తి పూర్తకం 144 ॥ 
అగస్త్య మహర్షి వర్ణనము 
అగస్త్యుడు తన ఆశ్రమమునకు విచ్చేసిన సిద్ధకులపతిని గాంచి జ్ఞాన నేత్రముచేత 
నీతడు శ్రీరేణుక గణాధీశ్వరుడనియు గుర్తించుటే గాకుండా ఈతని మహిమను కూగా 
గుర్తించి వెంటనే లేచి నిలుచుండెను. ॥33॥ లోపాముద్రయొక్క హస్తకమలములతో 
కొనిరాబడిన పరమ పవిత్రమైన జలముచేత అగస్త్య మహర్షి శివయోగి శిఖామణియగు 


శ్రీరేణుకాచార్యుని పాదకమలములను ప్రక్షాళనం బొనర్చి శాస్త్ర విధానమునకు 
అనుసారముగా పూజించెను. తరవాత అసాధారణమైన వినయముతో కూడిన అగస్త్య 


మమర్షి శ్రీ రేణుకాచార్యుని ఆనతి మేరకు వేరే ఆసనమునందు కూర్చుండెను. 134,351 
సిద్ధకుల సిఖామణియగు శ్రీరేవణసిద్భుడు సమస్త తేజస్వీ పురుషులలో నగ్రగణ్యుడైన 
యామునవ్రేష్ణుని గురించి ప్రశాంతమైన వాణితో నీవిధముగా నుడివెను. ॥36॥ ఓయీ 
తేజోవంతమైన రూపముగల అగస్త్యుడా! సుఖముగా నున్నావా! నీయొక్క నిత్య 
నియమక్రియలు సక్రమముగా నెరవేరుచున్నవా అథవా నీకు విగ్రహములు ఎట్లు 
ఏర్పడును? ॥37॥ అంతులేకుండక పెరుగుతూ పెరుగుతూ జగత్తులో దాట శక్యముగాని 
వింధ్య పర్వతమును నీవు భూమిపై శాశ్వతముగా పడియుండుమని ఆదేశించితిని. నహుష 
చక్రవర్తి నీయొక్క కోపమునకు గురియై తక్షణమే సర్పరూపమును ధరించెను. ॥38॥ 
పూర్వంలో సమస్త సముద్రములు నీచేత పంకము మాత్రమే మిగిలినవై పానము 
చేయబడినవి. మదోన్మత్తుడైన వాతాపియను దైత్యుడు నీయొక్క జఠరాగ్నిలో తగుల్కొని 
కాల్పోయాను. ॥39॥ ఓయీ అగస్త్య మహర్షి ఈ విధంబైన అలౌకికమైన చిత్రవిచిత్రమైన 
కార్యములను నీవు జేనియున్నాడవు. అందుచేత నీకు ఈ భూలోకమున 
సమానులైనవారెవరును లేరు. 140॥ ఈలోకమునందలి జనులందరు నిన్నాకనినే శివాద్వైతాను 
భావముచేత గల్గిన ఆనందమును ప్రకాశపరచుటలో ఆసక్తుడిగా నిన్ను ప్రకృతి 
సంబంధరహితునిగా పొగడుచున్నారు. ॥41॥ తొల్లి పార్వతి పుత్రుడైన కుమారస్వామి నీకు 
శివప్రోక్తమైన శివధర్మోత్తరనామకమగు శాస్త్రమును ఉపదేశించెను. ॥42॥ ఓయీ! అగస్త్య 
మహర్షి భయంకరమైన సంసార భీతిని బోగొట్టునది శివభక్తి నీవలననే ఈ లోకమునందు 
ప్రకాశించునట్టిదయ్యెను ॥43॥ ఈ రీతిగా నాదేశించు శ్రీరేణుకాధీశ్వరుని వాక్యముల 
నాలకించి అగస్త్య మహర్షియత్యంత భక్తితో గంభీరమైన వాణి వలన నీ రీతిగా మాట్టాడెను. 
1441 


అగస్త్య మహర్షి ప్రార్థనా 
॥్లో॥ _అహమేవ మునీంద్రాణాం లాలనీయోన స్మి సర్వదా 
భవదాగమసం పత్తిర్మాం వినా కస్య సంభవేత్‌ ॥ 45 ॥ 


స్థిర మద్య శివజ్ఞానం సిద్ధామే తాపనక్రియా 
భవద్దర్శ్భన పుణ్యేన స్థిరా మే మునిరాజతా ॥ 46 ॥ 


సంసారసర్ప దష్టానాం మూర్భితానాం శరీరిణాం 
కటాక్షస్తవ కల్యాణం సముజ్జీవ భేషజం 147 ॥ 


సమస్త లోక సందాహతా పత్రయమహానలః 
త్వత్పదాంబుకణా స్వాదాదుపశామ్యతి దేహినాం 1 48 1 


రేణుకం త్వాం విజానామి గణనాథం శివప్రియం 
అవతీర్ణమిమాం భూమిం మదను గ్రహ కాంక్షయా 1 49 ॥ 


భవాదృశానాం సిద్దానాం ప్రభోధధ్వస్త జన్మనాం 
ప్రవృత్తిరీదృశీ లోకే పరానుగ్రహకారిణీ ॥ 50 ॥ 


త్వన్ముఖావ్ర్చోతుమిచ్చామి సిద్ధాంతం శ్రుతిసమ్మతం 
సర్వజ్ఞ వద మె సాక్షాచ్చెవం సర్వార్థ సాధకం ॥ 51 ॥ 


సద్యః సిద్ధికరం పుంసాం సర్వయోగీంద్ర సేవితం 
ధురాచారైర నా ఘ్రాతం స్వీకృతం వేద వేదిభిః 
శివాత్మైక్య మహాబోధనసం ప్రదాయ ప్రవర్తకం 152 ॥ 


ఉక్త్వా భవాన్‌ సకలలో కమహోపకారం 

సిద్ధాంత నంగ్రహమనాదృత బాహ్య తంత్రం 

సద్యః కృతార్ణయితుమర్హతి దివ్య యోగిన్‌ 

నానాగమశ్రవణ వర్తి తసంశయం మాం ॥ 53 ॥ 


ఓయీ! అచార్యుడా! నీ యొక్క ఆగమన రూపమైన సంపదనాకుదప్ప మరివరికిని 
సంభవించదు! ఆకారణముచేత ముని శ్రేష్టులందరికిని యెల్లప్పుడు నేనెస్తుత్యార్హుడనై 
యున్నాను. ॥45॥ నీ దర్శనము చేతగల్లిన పుణ్య విశేషము చేత నేటికి నా యొక్క 
శివజ్ఞానము స్టిరపడినది. మరియు నాయొక తపస్సాధనము ఫలించినది. నాయొక్క ముని 
సార్వభౌమత్వము శాశ్వతమైనది. ॥146॥ సంసార రూపమైన సర్పదష్టమై మూర్భితులైయున్న 
మానవులకు నీయొక్క కళ్యాణ కటాక్షమే సంజీవని బెషదమైయున్నది. 1471 సమస్త 
లోకములను దహింపజేయు ఆధ్యాత్మిక - అధిభౌతిక -అధిదైవిక తాపములకు 
సంబంధించిన ప్రచండాగ్ని నీపాదోదకమొక్క ఒక్కబిందువును సేవించుట తోడనే యుప 
శమించును, ॥48॥ శివునకు ప్రీతిపాత్రుడవు ప్రమథాధినాయకుడవైన ఓయీ! ం౦ణుక 
గణాధీశ్వరా! నన్ను అనుగ్రహించ వలయుననే కోరికతో నీవు ఈ భూమండలమునం 
దవతరించితివి, అనునది నే నెరుంగుదును. ॥49॥ శివాజ్ఞవలన జననమరణములను 
నిర్మూలించిన నీవంటి సిద్దాగ్రేసరుల ఈ విధమైన సంచారమె మానవాళికి అనుగ్రహించు 


నల్లెనది. ॥150॥ యీ రేణుకా చార్యుడా! వేద సమ్మతమైన సిద్ధాంత శాస్త్రమును నీ వలన 
ఆలకించవలయునను కోరిక నాకు గలిగినది. అందుచేతనో సర్వజ్ఞమూర్తీ సర్వార్థ 
సాధకమైనదియునగు శివ సంబంధమైనదియు నగువెంటనే సిద్ధింపజేయునదియు నగు 
సమస్త యోగిపుంగవుల చేత సేవింప(దగినదియు, దురాచారుల కనాఘ్రాతమైనదియగు, 
వేదవిదులకంగీకృతమైనదియునగు శివజీవైక్యమహాజ్ఞాన సాంప్రదాయ ప్రవర్తకమైనదియునైన 
సిద్ధాంత శాస్త్రమును నాకుపదేశింపుము. ॥51, 52॥ ఓయీ! యోగిపుంగవా! అనేక ప్రకార 
ములైన ఆగమశాస్త్రముల వినికిడిచేత సంశయగ్రస్తుడనైన నాకు నీ వేద బాహ్య 
తంత్రములను ఖండించునట్టి సమస్త ప్రాణులను అనుగ్రహించునట్టి దైన సిద్ధాంత 
శాస్త్రమును బోధించి ప్రస్తుతము నన్ను కృత కృత్యుడినిగా జేయుము. ॥53॥ 
ఇతి శ్రీసిద్దాంత శిఖామణాౌ శ్రీరేణుకాగన్త్య 
నంభాషణ ప్రనంగోనామ చతుర్ధ వరిచ్చేదః పరినమాప్తః 
ఇది శ్రీసీద్దాంత శిఖామణి శ్రీరేణుకాగస్త్యనంభాషణాత్మకమగు 
నాలుగోవ పరిచ్చేదము పరిసమాప్తము 





శ్రీసిదాంత శిఖామణి 


® 


పంచమ పరిచ్చేదః 
ఐదవ పరిచ్చేదము 


॥శ్లో॥ అథాగస్త్యవచః శ్రుత్వా రేణుకో గణ నాయకః 
ధ్యాత్యా క్షణం మహాదేవం సాంబమాహ సమాహితః ॥1॥ 


అగస్త్య మునిశార్జూల సమస్తాగమపారగ 
శివజ్ఞానకరం వక్ష్యే సిద్ధాంతం శృణు సాదరం 121 


అగస్త్య బహుధా ఖ్యాతాః సిద్ధాంతా రుచిభేదతః 
భిన్నా చారసమాయుక్తా భిన్నార్థప్రతిపాదకాః 13 


సాంఖ్యం యోగః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా 
ఏతాని మానభూతాని న హంతవ్యాని యుక్తిభి ః 14 


వేదః ప్రధానం సర్వేషాం సాంఖ్యాదీనాం మహామునే 
వేదానుసరణా దేషం ప్రమాణమితి నిశ్చితం ॥5॥ 


పాంచరాత్రస్య సాంఖ్యస్య యోగస్య చ తథా మునే 
వేదైక దేశ వర్తిత్వం శైవం వేదమయం మతం 16 ॥ 


వేదైక దేశవర్తిభ్యః సాంఖ్యాదిభ్యో మహామునే 
సర్వవేదాను సారిత్వాచ్చెవతంత్రం విశిష్యతే ॥7॥ 


శైవ తంత్ర మితి ప్రోక్తం సిద్ధాంతాఖ్యం శివోదితం 
సర్వవేదార్ధ్థరూపత్వాత్‌ ప్రమాణం వేదవత్సదా 18 ॥ 


అగమా బహుధా ప్రోక్తాః శివేన పరమాత్మనా 
శైవం పాశుపతం సోమం లాకులం చేతి భేదతః ॥9॥ 


తేషు శైవం చతుర్భేదం తంత్రం సర్వ వినిశ్చతం 
వామం చ దక్షిణం చైవ మిశ్రం సిద్ధాంత సంజ్ఞకం 10 ॥ 


శక్తీ ప్రధానం వామాఖ్యం దక్షిణం భైరవాత్మకం 
సప్త మాతృపరం మిశ్రం సిద్ధాంతం వేద సమ్మతం 11 ॥ 


వేద ధర్మాభిధాయిత్వాత్‌ సిద్దాంతాఖ్యః శివాగమః 

వేద బాహ్య విరోధిత్వా ద్వేదసంమత ఉచ్చతే 1 12 ॥ 
వేద సిద్ధాంతయోరైక్య మేకార్థ ప్రతిపాదనాత్‌ 

ప్రామాణ్యం సదృశం జ్ఞేయం పండితై రేతయోః సదా ॥ 13 ॥ 


సిద్ధాంతాఖ్యే మహాతంత్రే కామికాద్యే నివోదితే 

నిర్దిష్టముత్త రె భాగే వీర్చైువమతం పరం ॥ 14 ॥ 
విశబ్దేనోచ్యతే విద్యా శివజీవైక్య బోధికా 

తస్యాం రమంతే యే వా వీరైవాస్తు తే మతాః ॥ 15 ॥ 


వేదాంత జన్యం యద్‌ జ్ఞానం విద్యేతి పరికీర్త్యతే 
విద్యాయాం రమతే యః స వీర ఇత్యభిధీయతే 116 ॥ 


విద్యాయాం శివరూపాయాం రమంతే యే విశేషతః 
తస్మాదేతే మహాభాగా వీరైైవా ఇతి స్మృతాః hn 17 1 


విద్యాయాం రమతే యస్మాయాం హేయాం శ్వపద్రహేత్‌ 

అనే నైవ నిరుక్తేన వీరమహేశ్వరః స్మృతః 118 ॥ 
శెవైర్మా హేశ్వరైశ్ళైవ కార్యమంతర్భహిః క్రమాత్‌ 

శివో మహేశ్వర శ్చేతి నాత్యంతమిహ భిద్యతే 

యథా తథాన భిద్యంతే శైవా మహేశ్వరా అపిః ॥ 19 ॥ 
శివాశ్రితేషు తేశైవా జ్ఞాన యజ్ఞరతానరా 

మాహేశ్వరా సమాఖ్యాతాః కర్మయజ్ఞరతాభువి 

తస్మాదభ్యంతరే కుర్యుః శ్రైవామాహేశ్వరాబహీ 120 ॥ 
వీర శైవాస్తు షడ్భేదాః స్థలధర్మ విభేదతః 

భక్తాదివ్యవహారేణ ప్రోచ్యంతే శాస్త్రపారగైః h 21 
శాస్తం తు వీర శైవానాం షడ్విధం స్థలభేదతః 

ధర్మభేదసమాయోగా దధికారి విభేధతః 122 ॥ 


అదౌ భక్త స్థలం ప్రోక్తం తతో మహేశ్వర స్థలం 
ప్రసాదిస్థల మన్యత్తు ప్రాణలింగిస్థలం తతః 
శరణస్థల మాఖ్యాతం షష్టమైక్యస్థలం మతం ॥ 23 ॥ 


వ త (క్ర 


భ స్థలం (అంగస్థలాని, 


క టీ 


ప్రమథాధిపతియగు శ్రీ రేణుకాచార్యులు అగస్త్య మహర్షి విన్న వించుకొనిన 
వాక్యములను విని క్షణకాలం ఎకాగ్రచిత్తుడై శక్తి నమేతుడైన వరమ శివుని 
ధ్యానించియుపదేశించుటకు మొదలిడెను 11॥ సమస్తాగమములయందు నిష్ణాతుడనై ఓయి! 
అగస్త్య మహర్షీ శివజ్ఞానమును గలుగజేయుసిద్ధాంత శాస్త్రమునుపదేశిస్తున్నాను చిత్తగింపుము 
॥2॥ ఓయి అగస్త్యుడా! కపిల పతంజల్యాది మహర్షులు ప్రీతివైచిత్ర్యముతో భిన్న భిన్న 
ఆచారములచేత గూడినవియు భిన్న భిన్నాచారములను ప్రతిపాదించునట్టివైన సిద్దాంత 
ములనేకములున్నవి. ॥3॥ కపిలమహర్షివేతవిరచితమైన సాంఖ్య శాస్త్రము, ప్రకృతిమరియు 
పురుషుడను రెండు పదార్థములను ప్రతిపాదించునట్టి దైయనీశ్వరవాదమును గలిగియున్నది. 
పతంజలి మహర్షిచేతవిరచితమైన యోగశాస్తము అత్యంత కష్టతరమైనయమ-నియమ- 
ఆసన-ప్రాణాయామ-ప్రత్యాహార- ధ్యాన- ధారణ-సమాధియను అష్టాంగములను ప్రతి 
పాదించుచున్నది. సేశ్వరవాదిగానున్నది. వాసుదేవ విరచితమైన పాంచరాత్ర శాస్త్రమున 
వెష్టవ దీక్షాంగభూతతప్త ముద్రధారణాది క్రియాప్రతిపాదన ద్వారా చిత్‌. అచిత్‌ - ఈశ్వర 
రూప పదార్థ త్రయమును ప్రతిపాదింపబడినది. శివ ప్రణీతంబైన పాశుపతశాస్తము, పశు- 
పాశ-పతిరూప పదార్థ త్రయమును ్రతిపాదిం పంబడినది. శివుని యప్రయత్న సిద్దమైన 
నిశ్యాసోచ్చ్వా సరూపమగు బుగ్యజు సామ వేదముల పూర్వకాండాను సారముగా జైమిని 
మహర్షిచేత విరచితమైన వూర్వ మీమాంన శాస్త్రము. యాగాది కర్మములను 
ప్రతిపాదించునట్టిదై అనీశ్వరవాదియై యున్నది. ఇటువంటి శాస్తములన్నియు ప్రమాణ 
భూతములైయున్నవి. అందుచేత వీటిని యుక్తి ప్రయుక్తులచేత ఖండింపదగదు ॥5॥ 
ఇక్కడ నుటంకించబడిన సాంఖ్యాది శాస్తములన్నియు వేదములననుసరించి యనుష్టించుట 
వలన ప్రమాణభూతము లైనవి ॥6॥ పాంచరాత్ర శాన్రము సాంఖ్యశాన్తము, 
యోగశాస్త్రము,వెదము యొక్క ఒక్కొక్క భాగముననున్నవి. శైవశాస్త్రము వేదమయమై 
యొప్పు చున్నది ॥7॥ ఓయీ! అగస్త్య మహర్షీ! వేదముయొక్క ఒక్కొక్క భాగమునందున్న 
సాంఖ్యాది శాస్త్రములకంటెను, సమస్తవేదములను అనుకరించునట్టి శైవశాస్త్రము విశేషించి 
మహత్వ పూరితమైయున్నది ॥8॥ శివప్రణీతంబైన శ్రైవశాస్తము సిద్ధాంత శాస్త్రమని 
చెప్పబడుచున్నది. ఇట్టి సిద్ధాంత శాస్త్రము సమస్త వేదార్రమయ మైయున్నందున, ఎల్లప్పుడు 
వేదముల మాదిరిగానే ప్రమాణభూతమై విలసిల్లు చున్నది. శివ పరమాత్మునిచేత 
ఆగమములు శైవ-పాథపత-సోమ-లాకుల -అనుభేదములచేననేక విధములుగా చెప్పబడినవి 


191 ఆ ఆగమములలో శైవతంత్రము :- వామ -దక్షిణ-మిశ్ర - సిద్ధాంతములను 
నామములతో నాలుగు భేదములుగలవైయున్నవనియు నమస్త తంత్రజ్ఞుల చేత 
నిశ్చయించబడినది. ॥10॥ 


వామతంత్రము శక్తి ప్రధానమైనదియు, దక్షిణతంత్రముఖైరవదేవతాత్మకమైనదియు, 
మిశ్రతంత్రము సప్తమాతృక దేవతాత్మకమైనదియు, సిద్ధాంతతంత్రము వేద సమ్మతమైనదిగా 
నున్నది. ॥11॥ సిద్దాంతనామకమైన శివాగమమువేదోక్తమైన భస్మీధారణ, మురు ద్రాక్షధారణము. 
లింగధారణాది ధర్మములను ప్రతిపాదించుట చేత, వేద బాహ్యములైన చార్వాకాది మతము 
లను నిరోధించుటవలన వేద సమ్మతమైనదని చెప్పబడుచున్నది.॥12॥ 


/నర్వవేదోమ యదృష్టంతతృర్వంతు శివాగమే॥ 


అను వీరాగమ ప్రమాణాను సారముగా, వేద శాస్త్రము మరియు సిద్ధాంత శాస్త్రము 
ఈ రెండును ఒకే అర్థమును ప్రతిపాదించుటనలన పండితులైన వారు ఈ రెంటికిని ఒకే 
విధమైన ప్రామాణ్యంగా దెలియవలెను ॥13॥ శివునివలన యాదేశింపబడిన కౌమికాదివాతు 
లాంతమగు సిద్దాంతనామకమగు మహాతంత్రము యొక్కఉత్తరభాగమందు పరమపవిత్రమైన 
వీరశైవమతము యొక్క స్వరూపమును నిరూపించనైనది. ॥14॥ 


“వి” యను శబ్దము లింగాంగ సామరన్య రూపంబైన శివజీవైక్య విద్యను 
బోధించుచున్నది. ఇట్టి లింగాంగ సామరస్యక రూపమగు శివజీవైక్య విద్యయందు ఎవరైతే 
వినోదముతో క్రేడింతురో వారే వీర్తోవులని చెప్పబడుదురు “ అన్యేషామ పిదృశ్య తె” (6- 
3-132) అను పాణినీయ సూత్రాను సారముగా “వి” శబ్ధమునకు దీర్ధము రావడము 
చేత “వీర అను శబ్దము సిద్ధమగును ॥15॥ ఎ జ్ఞానము వేదాంత జన్యమైనదో. అదే 
విద్యగా చెప్పబడుచున్నది. ఇట్టి విద్యలో ఎవడైతేరమించునో అతడు “వీరుడు” అని 
చెప్పబడును ॥16॥ పరశివబ్రహ్మ స్వరూపంబగు విద్యలో విశేషముగా నెవరు ప్రేమను 
గనుపరచెదరో, అట్టివారు వీర్రైవులని చెప్పబడుదురు ॥17॥ లింగాంగ సామరస్య రూపంబగు 
శివజీవైక్య విద్యలో ప్రీతియున్నవాడు జుగుస్సా (హీనము-నీచము) రూపమైనమాయను 
శ్వానము (కుక్క)వలెనివారించువాడు వీరమాహేశ్వరుడని చెప్పబడును, ॥18॥ వీరశైవులు 
శివలింగపూజను అంతరంగమునను వీరమాహేశ్వరులు బహిరంగమునందును జేయవలెను, 
శివ మరియు మహేశ్వర అను శబ్దములలో ఎట్టుగా విశేష భేదముండదో అబే వీర 
శైవులలో గాని లేదా వీరమాహేశ్వరులందుగాని విశేష భేదముండదు ॥19॥ శివాశ్రితులైన 


వారిలో ఏమానవులైతే జ్ఞాన యజ్ఞమునందు అధికమైన అభిలాషగలవారో వారు వీరశైవులని = 
చెప్పుకొందురు కర్మ యజ్ఞమునందు (ప్రేమ గలవారు మాహేశ్వరులుగా చెప్పబడుదురు. 
ఆ కారణముచేత వీరశైవులు ప్రధానముగా లింగపూజను అంతరంగమునను, మాహేశ్వరులు 
ప్రధానముగా బహిరంగముగా సాచరించవలెను ॥20॥ వీరశైవములో భక్త-మ హేశ-ప్రసాది- 
ప్రాణలింగ-శరణ-ఐక్య, అనే స్థల సంజ్ఞక నామ ధేయములతో నారు విధాలుగానున్నారు. 
॥22॥ వీరశైవ శాస్త్రము స్థల భేదములతో నాయా స్థలములలో నిరూపించబడిన ఆ చార 
భేదము చేత, అధికారభేదము చేతను ఆరువిధాలుగా నున్నది. ఈ శాస్త్రమునకు వీరశైవ 
ధర్మనిష్టుడైన ముముక్షుడే అధికారి. శివజీవైక్య రూప సాయుజ్య ముక్తియే ప్రయోజనము. 
షట్‌ స్థలాంత గ్గతైకోత్తర శత స్థలములే విషయము. ఈ విషయమునకు శాస్త్రమునకు, 
ప్రతిపాద్య ప్రతిపాదక భావమే సంబంధము, వీరశైవ శాస్త్రము ఈ ప్రకారమైన అనుబంధ 
చతుష్టయముతో గూడియున్నది. ॥23॥ వీర శైవ శాస్త్ర ప్రసిద్ధమైయున్న షట్‌ స్థలములలో 
ఒకటవది భక్త స్థలము, రెండవది మాహేశ్వరస్థలము, మూడవది ప్రసాధిస్థలము, నాలుగవది 
ప్రాణలింగస్థలము, ఐదవది శరణస్థలము, ఆరవది ఐక్య స్థలము, ఈ రీతిగా స్థలము 
ఆరు విధములుగా విభజింపబడినది. 


వీరశైవ సిద్ధ్దాంతమునందు పరశివ బ్రహ్మము “స్థలమను పేరుతో వ్యవహరింపబడును. 
స్టేయతె లీయతేయత్రజగదేతచ్చరాచరం తద్రహ్మ స్థల మిత్యుక్తం స్థల తత్యవిశారదైః ॥ 
అను ప్రమాణముమేరకు, చరాచరాత్మకమైన ఈ జగత్తుదేనియందు త్పత్తి లయములను 
బొందుచున్నదో అట్టి బ్రహ్మము స్థలమని పేర్కొనబడినది. అట్టి స్థలరూప పరశివ బ్రహ్మము 
తన యొక్క లీలా విలాసముచేత అంగ లింగ మనియు రెండు విధములుగా (నగును) 
నుండును. చిత్‌ శక్తి విశిష్ట జీవుడే “ అంగము” అనబడును, చిచ్చక్తి విశిష్ట పరమశివుడే 
లింగవునబడును, లింగాంగ వదవాచ్య్యూలైన శివ-జీవులైైక్యవే. లింగాంగ 
సామరస్యమనబడును. స్థలము-భక్త-మహేశ ప్రసాది ప్రాణలింగి శరణ-ఐక్యమను 
భేదముచేత నారువిధములై యున్నది. [శివే భక్తిస్సముత్సన్నాయస్యాసౌభక్ష ఉచ్యతే! 
తస్యాను ష్టేయధర్మాణాముక్తిరృక్త స్థలం మతం ॥ కేవలం సహజేదానె నిష్టాతః శివ తత్సరః 
బ్రహ్మాది స్థాణవిముఖో భక్తో మాహేశ్వరః స్పృతః॥ మనః ప్రసాద సిద్ధ్యర్థం - నిర్మలజ్ఞాన 
కారణం! శివ ప్రసాదం స్వీకుర్వన్‌ ప్రసాదీత్యేష కథ్యతే॥ లింగం చిదాత్మకం బ్రహ్మ తచ్చక్తి: 
ప్రాణరూపిణీ తద్రూపలింగ విజ్ఞానీ ప్రాణలింగీతి కథ్యతే ॥ సతీవరమణేయస్తు శివే శక్తిం 
విభావయన్‌ తదన్య విముఖః సోనయం జ్ఞాతః శరణనా మవాన్‌ ॥ ప్రాణలింగాది యోగేనసుఖాతి 


శయమే యివాన్‌ ! శరణ్యాఖ్యా. శివేనైక్య భావనాదైక్యవాన్‌ భవేత్‌] ఎవడియందు నిజమైన 
శివభక్తి గలదో అట్టివాడు “భక్తుడ”నబడును. సహజదానమున నిష్టాతుడైనవాడు, శివాసక్తుడు 
బ్రహ్మాది స్థాన విముఖుడు ఐనవాడే “మాహేశ్వరుడు అనబడును, ఈ మాహేశ్వరుడు 
తన మనః ప్రసన్నత కొరకు నిర్మలజ్ఞానమునకు గారణమైన శివ ప్రసాదమును 
స్వీకరించుటవలన “ప్రసాది యనబడును. పరశివబ్రహ్మ చిత్సరూపమనియు అట్టిపరశివ 
బ్రహ్మలోనున్న శక్తి ప్రాణ స్వరూపమనియు లింగము ఈ రెండిటి స్వరూపమై యున్నదనియు 
తెలిసికొనిన ప్రసాదియే“ప్రాణలింగొది యోగేన సుఖాతి శయమే యివాన్‌! శరణాఖ్యాం శివనైక్య 
భావనాదైక్క వాన్‌ భవేత్‌॥ 


ఎవడియందు నిజమైన శివభక్తిగలదో అట్టివాడు “భక్తుడ'నబడును, ఈ మహేశ్వరుడు 
తన మనః ప్రసన్నత కొరకు నిర్మల జ్ఞానమునకు గారణమైన శివ ప్రసాదమును స్వీకరించుట 
వలన “ప్రసాది యనబడును. పరశివ బ్రహ్మచిత్స్వరూపమనియు, అట్టి పరశివ బ్రహ్మలోనున్న 
శక్తి ప్రాణ స్వరూపమనియు లింగము ఈ రెంటి స్వరూపమైయున్నదనియు తెలిసికొనిన 
ప్రసాదియే “ప్రాణలింగి'యనబడును. తన భర్తను దప్ప పర పురుషుల పై విముఖురాలైన 
పతివ్రతా స్తీ మాదిరి (వలె) ఎవడు తనను శివునివిషయమున సతి (భార్య)వలె భావించుకొని 
అన్య దేవతల విషయమంలో విముఖుండగునో అట్టి ప్రాణలింగేశివశరణుడనబడును, 
ఇట్ట శరణుడు ప్రాణలింగాది యోగముచేత సుఖాతిశయమును బొంది శివోహంభావన 
చేత శివునిలోనే కత్వమును బొందుట వలన “ఐక్యుడు” అనబడును. అనియీ 
గ్రంధమునందేశ్రీ రేణుక భగవత్పాదులు షట్‌ స్థలములను స్వరూపములను గురించి 
నిరూపించి యున్నారు.॥23॥ 


భక్తస్థలం (అంగస్థలాని - 44) 
॥శ్లో॥  భక్తస్థలం ప్రవక్ష్యామి ప్రథమం కలశోద్భవ 
తదవాంతర భేదాంశ్చ సమాహితమనాః శృణు 124 ॥ 


శివే భక్తిః సముత్సన్నా యస్యాసొ భక్త ఉచ్యతే 
తస్యాను ష్టేయధర్మాణాయుక్తిర్భక్త స్థలం మతం 125 ॥ 


అవాంతరస్థలాన్యత్ర ప్రాహుః పంచదశోత్తమాః 


పిండతా పిండవిజ్ఞానం సంసారగుణ హేయతా 126 ॥ 


దీక్షా లింగధృతిక్చైవ విభూతేరపి ధారణం 
రుద్రాక్షధారణం౦ం పంచాక్షరజపస్తథా 1 27 ॥ 


భక్త మౌర్గక్రియా చైవగురోర్లింగస్య చార్చనం 
జంగమస్యతథా హ్యేషాం ప్రాసాదస్వీకృతి స్తథా ॥ 28 ॥ 


ఆత్ర దానత్రయం ఫ్రోక్తం సోపాధి నిరుపాధికం 
సహజం చేతి నిర్దిష్ట సమస్తాగమపారగైః 
ఏతాని శివభక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః 1 29 ॥ 


ఓయీ! అగస్త్య మహార్నీ మొదలు భక్తి స్థలమును, ఆ స్థలమునందున్నట్టి అవాంతర 
భేదములను బోధించెదను, నిశ్చలమనస్సుగలవాడవైవినుము ॥24॥ ఎవనిలో నిజమైన 
శివభక్తియుత్సన్నమగుచున్నదో అతడే నిజమైన భక్తుడని జెప్పబడుచున్నాడు. అటువంటి 
భక్తుడు అనుష్థానమునాచరించు ధర్మములయుపదేశమె భక్తస్థలమని చెప్పబడును ॥25॥ 
ఇట్టి భక్తన్గలము -పిండన్గలము, విండజ్ఞానస్థలము, నంసార హేయన్గలము, 
దీర్షలక్షణగురుకారుణ్య నృలము, లింగధారణ న్గలము, భన్మధారణన్గలము, 
రుద్రాక్షధారణస్థలము, పంచాక్షర జప స్థలము, భక్తిమార్గక్రియా స్థలము,ఉభయ స్థలము, 
త్రివిధ' సంపత్తి స్థలము, ప్రసాద స్వీకార స్థలము సోపాధిదాన స్థలము, నిరుపాధిదాన 
స్థలము, సహజ దాన స్థలము, అను భేదముల చేత 15 విధ ములుగా నున్నది. శివ 
భక్తుడైన వాడు ఈ 15 స్థలము లందు జెప్పబడిన ధర్మములను ప్రయత్న పూర్వకముగా 


నాచరింపదగును ॥126-27-28-29॥ 
1. పిండస్థలము 
॥శ్లో! బహుజన్మ కృతైః పుణ్ట్యైః ప్రక్షీణే పాపపంజరే 
శుద్ధాంతఃకరణో దేహీ పిండశబ్దేన గీయతే 130 ॥ 


శివశక్తి సముత్పన్నే ప్రపంచేన స్మిన్‌ విశిష్యతే 
పుణ్యాధికంః క్రీణపాపః శుద్దాత్మా పిండనామకః 1 31॥ 


ఏక ఏవ శివః సాక్షా చ్చి దానందమయో విభుః 
నిర్వికల్పో నిరాకారో నిర్గుణో నిష్ప్రపంచకః 132 ॥ 


అనేక జన్మములనుండియార్జించిన పుణ్యములచేత పాపసమూహమునశింపగా జీవుడు 
శుద్ధాంతః కరణయుక్తుడై పిండమని చెప్పబడును ॥31॥ శక్తి విశిష్ట పరమశివుని చేత 
నుత్పన్నమైన ఈ ప్రపంచమునందు పుణ్యాధిక్యతచేత పాపసమూహమును నశింపచేసి 
సరిశుద్దాత్ముడైన పిండనామకుడైన జీవుడు అందరి కంటెను శ్రేష్ణుడనిపించుకొనును. ॥32॥ 
పరమ శివుడు చిదానంద స్వరూపుడు సర్వ వ్యాపకుడు, భేద రహితుడు, నీల పీతాద్యాకార 
రహితుడు. మాయిక సత్త్వరజస్తమోగుణరహితుడు మాయిక ప్రపంచమునకు దూరమైనవాడు. 


అనాద్య విద్యా సంబంధాత్తదంశో జీవనామకః 
దేవతిర్యజ్మనుష్యాదిజాతిభేదే వ్యవస్థితః 

మాయీ మహేశ్వరస్తేషాం (ప్రేరకో హృదిసంస్థితః ॥ 33 ॥ 
చంద్రకాంతే యథాతో యం సూర్యకాంతే యథా2నలః 

బీజే యథాన్‌ంకురః సిద్ధస్తథా5ఠ త్మని శివః స్థితః ॥ 34 ॥ 
గుణత్రయాత్మికా శక్తి ర్పహ్మనిష్థా సనాతనీ 

తద్వైెషమ్యాత్స ముత్సన్నా తస్మిన్‌ వస్తుత్రయాభిధా ॥ 35 ॥ 
కించత్సత్త్వరజోరూపం భోక్షృసంజ్ఞకముచ్యతే 
అత్యంతతామసోపాధిర్భోజ్యమి త్యబిధీయతే 136 ॥ 
పరతత్త్వ మయోపాధిరహ్మచైతన్యమీశ్వరః 

భోక్తాభోజ్యం గ్రరయితా వస్తుత్రయమిదంసృతం 1 37॥ 
ఆత్ర ప్రేరయితా శంభుః శుద్భిపాధిర్మ హేశ్వరః 

సమిశ్రోపాధయః సర్వే భోక్తారః పశవఃస్మృతా 

భోజ్యమవ్యక్త మిత్యుక్తం శుద్ధతామసరూపకం 138 ॥ 
అత్యంత గూఢ చైతన్యం జడమవ్యక్త ముచ్యతే 

సర్వజ్ఞః (ప్రేరకః శంభుః కించిద్‌జ్ఞో జీవ ఉచ్యతే ॥ 39 ॥ 
ఉపాధిః పునరాఖ్యాతః శుద్ధాశుద్ధవిభేదతః 

శుద్దోపాధిః పరామాయా స్వాశ్రయాన్‌ మోహకారిణీ 1 40 ॥ 


I CF) = 


అశుద్ధోపాధిర ప్యేవమవిద్యాశ్రయ మోహినీ 
అశుద్దోపాధిరప్యేవ మవిద్యాశ్రయ మోహినీ 
అవిద్యా శక్తి భేదేన జీవా బహువిధాః స్మృతాః 1 41 ॥ 


మాయా శక్తి వశాదీశో నానామూర్తి ధరఃప్రభుః 
సర్వజ్ఞః సర్వకర్తాచ నిత్యముక్షో మహేశ్వరః ॥ 42 ॥ 


కించిత్కర్తాచ కించిద్‌జ్ఞా బద్దోక నాదిశరీరవాన్‌ 


అవిద్యా మోహితా జీవా బ్రహైక్యజ్ఞానవర్జితా ॥ 43 ॥ 


పరిభ్రమంతి సంసారే నిజకర్మానుసారతః 
దేవతిర్యజ్మను ష్యాదినానాయోనివిభేదతిః 1 44 ॥ 


చక్రనేమిక్రమేణైవ భ్రమంతి హి శరీరిణః 
జాత్యాయుర్భోగవైషమ్య కారణం కర్మ కేవలం 145 ॥ 


ఏతేషాం దేహినాం సాక్షీ ప్రేరకః పరమేశ్వరః 
సంసారే భ్రమతాం నిత్యం కర్మయంత్ర నియంత్రణే 146 ॥ 


దేహినాం (ప్రేరకః శంభుర్హిత మార్గోపదేశకః 
పునరావృత్తి రహిత మోక్ష మార్గోపదేశకం 147 ॥ 


స్వకర్మపరిపాకేన ప్రక్షీణమలవాసనః 
శివప్రసాదాజ్జీవోః యం జాయతే శుద్ధమానసః 148 ॥ 


శుద్ధాంతః కరణే జీవే శుద్ధకర్మ విపాకతః 
జాయతే శివకారుణ్యాత్‌ ప్రస్ఫుటా భక్తిరైశ్వరీ 
జంతురంత్య శరీరోకసౌ పిండశబ్దాభిదేయకః 1 49 ॥ 


॥ఎకమేవాద్వితీయం బ్రహ్మ ॥ఇత్యాదిశ్రుతి ప్రమాణానుసారముగా ఒకే ఒక ప్రభువై 
యున్నాడు. ॥33॥తనలో నిత్య సంబంధముతో యుండి విమర్శనా శక్తిలో లీనమైయున్న 
అనాది మాయయొక్క సంబంధము చేత పరమశివుని యందంశము “జీవుడనిపించు 
కొనును”. అట్టి జీవుడు దేవ మనుష్య-పశు-పక్షి-మృగ-జలచర- ఇత్యాద్యనం తానంత 
భేదములతో గూడినజీవరాసులయందు నివసించియున్నాడు. “మాయాంతు ప్రకృతిం 
విద్యాన్మాయినంతు మహేశ్వరం” అనే శ్రుతి ప్రమాణానుసారముగా ఆ పరమశివుడు 


న te 


మాయాశక్తి విమర్శశక్తితో గూడుకొని (ప్రేరకుండై సమస్త ప్రాణుల హృదయమున నివసించి 
యున్నాడు. జీవుడై శివాంశరూపుడై యున్నాడనియు ఈ అభిప్రాయమును బ్రహ్మసూత్ర 
మునందు “అంశోనానావ్యపాదేశాత్‌ అను సూత్రము సమర్థించుచున్నది. 


ల్లో / యథానుదీప్తా త్రొావకొత్‌ వినృల్లింగాః నవాన శః వ్రభవంతే నరూసాః। 
తథ్యాక్షరాద్వవిధానోమ్యు భావాః వ్రజాయంతే తత్రబేవావపీయంతి॥ 


అగ్నినుండి అగ్న్మ్యంశరూపంబులైన కణములు ఎట్లు ఆవిర్భవించుచున్నవో అట్లుగానె 
పరబ్రహ్మనుండి తదంశరూపంబులైన అనంతానంత జీవరాసులు ఆవిర్భవించుచున్న 
వనియు, అక్కడేలయమును బొందుచున్నవనియు ముండకోపనిషత్తు చాటుచున్నది. జీవుడు 
స్థూల చిద చిదాత్మక శక్తి విశిష్టుడై యున్నాడు. జీవుని స్థూల చిచ్చక్తి కించిత్‌ 
కర్తుతాస్వరూపమై యున్నది. జీవుడు ఈ రెండు విధములైన శక్తుల కాధారమై ఇచ్చాశక్తితో 
గూడుకొని యున్నాడు.అర్భాత్‌ ఇచ్చాశక్తి విశిష్ణుడై యొప్పుచున్నాడు. శివాంశ సంభూతుడగు 
జీవుడు కించిదజ్ఞుడు కించిత్‌కర్తువు. కించిచ్చక్తియుతుడును. అవిద్యా మోహితుడు, 
బ్రహ్మైకజ్ఞాన వర్ణితుం డును, అతి భయంకరమైన అంతులేని సారములేని 
సంసారతాపత్రయానలము నుండిగాల్బబడి పాళశబద్భుడై యున్నాడు. పరమశివుడు 
సచ్చిదానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వశక్తి సంపన్నుడు. ఉపమాతీతుడు, 
జనన - మరణ రహితుడు, చరాచర ప్రపంచవ్యాపకుడు, శాశ్వతుండునై యున్నాడు. 

విరశైవ సిద్ధ్దాంతమునందు శివ-జీవులకు పార మార్ధిక -భేదా భేదము అంగీకృతమై 
యున్నది. అగ్నినుండావిర్భవించిన అగ్నికణములకు అగ్నికి అత్యంత భేదమునుగాని అథవా 
అత్యంతా భేదమునుగాని చెప్పరాని రీతిగా, శివుని నుండి ఆవిర్భవించి శివాంశ సంభూతము 
లైన జీవులకును శివునకుఅత్యంత భేదమునుగాని అధవా అత్యంతా భేదమును గాని 
చెప్పుటకు వీలులేదు, జౌతె ఈ భేదాభేదమును మాత్రము చెప్పందగును, అంశాంతులకు 
యత్యంతా భేదమును జెప్పిన యెడల అగ్నినుండి జరిగే పాకాది క్రియలు అగ్ని 
యంశములైన కణముల నుండియు జరుగవచ్చును గదా! 


అత్యంత భేదమును జెప్పినచో నగ్నికి యత్యంత భిన్నములైన జలాదులతో 
దాహకార్యము జరుగబోదు? అగ్ని కణములు పత్తి (దూది)లో ప్రవేశించి దాహకార్యమును 
గలుగ జేయుటలోక ప్రసిద్దేగదా? ఇట్లే శివుడికి శివాంశరూపమగు జీవుడికి అత్యంతా 
భేదమును జెప్పిట్టెతే, శివునిలోనున్న సర్వజ్ఞత్వము-సర్వ కర్పృతాదిగుణములు జీవునిలోను 


sss fe 


ఉండ వచ్చును. అత్యంత భేదమును జెప్పినచో శివునకు భిన్నములైన ఘటాపటాదుల 
చేత జ్ఞానరూవకార్యము జరుగకుండజీవుడినుండియు గాకపోవును? జీవులకు 
ఘటపటాదివుల జ్ఞానముండ్ను సరియైనదేగదా! అందుచేత వీరశైవాచార్యులు శివునకు 
జీవునకు పారమార్థిక మగు భేదాభేదమును అంగీకరించియున్నారు. అందువల్లనే 
వీర్షైవమతమునకు ద్వైతాద్వైత మనియు నామాంతరము వచ్చియున్నది.. వేదములందును. 


“ద్వాసుపర్ణాసయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతె” ఇత్యాది వాక్యములు 
ద్వైతమును ప్రతిపాదించునట్టివైయున్నవి. “తత్త్వమసి” అహం బ్రహ్మస్మినేవ తీనానాస్తికించన' 
' ఇత్యాది వాక్యములు అద్వైతమును ప్రతిపాదించున్నట్టివి. ఇట్టి రెండు విధములైన 
వాక్యములు నులభోమార్హముచేత సామంజన్వమును గలుగజేయుట, 
వైదికముతానుయాముల ముఖ్యకర్తవ్యమైయుంటవలన ఇదే మార్గములను వీరశెవమతా 
చార్యులు అనుసరించి యుండుటవలన వీరశైవ సిద్ధాంతము సమస్త వేదముల సమ్మతమై 
యున్నది. 


ఇదే విషయమును వీర్యశైవమత భాస్య కారులైన శ్రీపతి పండితుల వారు తామురచించిన 
శ్రీకర భాష్యమునందు ఇట్లాదేశించిరి. 


/ద్రైతాద్వైతమతేచద్ధే - విశేష్తాద్వైత నంజ్ఞికే! 
ఎర్వైవైక సీద్దాంతే - నర్వవ్రతి నమన్వయః 


దీనితో వీరశైవ మతము భేదాభేదాత్మక మైనదనియు సిద్ధమగుచున్నది. 341 చంద్రకాంత 
శిలయందు నీరు ఎట్టు సహజసిద్ధముగా నున్నదో. సూర్యకాంత శిలయందగ్ని ఎట్లు 
సహజముగా నున్నదో, బీజమందంకురమెట్లు సహజముగా నుండునో, అల్లే జీవుని యందు 
పరమ శివుడు సహజముగానే యుండును. 


॥జొష్టుంహుతాళ ఇవ- ళీతలీమానమిందా! 
శయ్యానుమార్రవమివాళ్ళునుకర్శ ళత్వం॥ 


అను ప్రమాణానుసారముగా అగ్నిలో ఉష్ణత్వము చంద్రునిలో శీతలత్వము, పడకలో 
మెత్తదనము రాతిలో కఠినత్వముండుట స్వభావ సిద్ధముగా నుండురీతిగా సచ్చిదానంద 
రూపమగు పరశివ బ్రహ్మమున అనాదియగు విమర్శనా శక్తి స్వభావసిద్ధముగానున్నది. మయూ 
రాండరసన్యాయము పగిది (నెమలి యొక్క గ్రుడ్డురసములో మున్ముందుత్సన్నమయ్యె. 


నెమిలి యొక్క రూపు రేఖలు అనగా దానికి గలగబోవు పాదములు-రెక్కలు-ముక్కు- 
మూతి - కన్నులు అనేక రకములైన చిత్ర విచిత్రమైన రంగులు ఆరసమునందు లీనమై 
యుండునట్లుగా) ఆ విమర్శనా శక్తిలో ఈ సమస్త చరాచరాత్మకమైన జగత్తులీనమై యున్నది. 


ఈ చరాచరాత్మకమైన జగత్తుతో యుక్తమగు విమర్శన శక్తి తన యంశముతో పరామర్శన 
స్థితిలో సత్వగుణమురజోగుణ-తమోగుణస్వరూపమును ధరించును. ఆ విమర్శనా శక్తి 
యంశము నందు ఉత్తమ కరృత్వ నిరుక్త జ్ఞానాంశమునుండి సత్వగుణాత్మక మైనవిద్యా 
శక్తి యుదృవించును. ఉత్తమ జ్ఞాతృత్వ వినిర్ముక్త క్రియాంశముతో కించిత్సత్తత్వ తమోగుణ 
మిశ్రితమగు రజోగుణశక్తి యుతృన్నమగును. జ్ఞానశక్రియలకు స్వాభావికముగానే 
కత్వముగలిగి యున్నను సృష్టి దృష్టిలో జ్ఞాన క్రియాశక్తులు అన్యోన్యముగా విభాగమును 
బొంది యుండుటవలన “జ్ఞానం క్రియాన భవతి క్రియా జ్ఞానం నభవతి” జ్ఞానము 
క్రియానభవతి క్రియా జ్ఞానం నభవతి ” జ్ఞానము క్రియగా అక్రియజ్ఞానముగాదు అనుభేద 
బుద్ధి రూపంబగు తమోగుణశక్తియుప్పతిల్లును. ఇట్టి తమోగుణశక్తే జడరూపమనే 
మాయయగును. సూర్యకిరణములు సూర్యకాంతశిలకు సోకగానే అది అగ్నిగా మారి 
ప్రతితో గూడి అగ్నియాకారమును దాల్చు రీతిగా శివుడి విమర్శనా శక్తి జడమాయశక్తిని 
వ్రతిన్సందనగతి చేత (బవేశించి నుఖ-దంఃఖపోవాములను గలుగజేయు 
సత్త్యరజస్‌తమోగుణాత్మకమైన ప్రకృతియాకారమును ధరించును. 


సత్త్వరజస్తమోగుణముల తారతమ్యముల చేతనా విమర్శనా శక్తి శుద్ధచిద్రూపుడైన 
పరమశివుని యందు భోక్త్య-భోజ్యు (ప్రేరకరూపమై పరిణమించును. 


/తదయా వరమాళ్తక్తిః - నచ్చిదానందలక్షణో! 
నమస్తలోకనిర్మాణ నమవాయన్వరూపిణీ॥ 


ఇ 


తదిచ్చయా2 భవత్సాక్షా తత్స్వారూపానుకారిణీ॥ పరమశివుడికి సంబంధించిన ఆ శక్తి 
సమస్తలోకముల నిర్మాణమునందు సమవాయ స్వరూపముతో నుండి ఆతని యిష్టాను 
సారముగా సాక్షాత్తునాతని స్వరూపమే యగును. అనుప్రమాణాను సారముగా శక్తి 
పరమశివునికి యభిన్నముగానుండి విశ్యోత్సత్తికి కారణభూతమై యున్నది. 


॥ చిదాత్మైవహి దేవ్యోంతః స్థిత మిచ్చావళాదృహిః 
యోగీవనిరుపాదాన మర్థజాతం వ్రకాళయేత్‌ 


eee se టు 


ఈ లోకమునందు యోగి తన యిష్టానుసారముగా వస్తు జాలమును బ్రకటింపజేయు 
రీతిగా పరమ శివుడు దనలో నిమిడియున్న జగత్తును విమర్శనా శక్తిచేత బ్రకటింప 
జేయును. అను ప్రమాణముంటవలన ఈ చరాచరాత్మకమైనవిశ్వము అనాది కాలము 
నుండియు నా పరశివ పరబ్రహ్మములో సద్రూపమై యున్నదనియు సిద్ధమగుచున్నది. 
ఇదే విషయమును గీతలో గూడ 


॥నౌనతో విద్యతే భావో - నా భావో విద్యతే నతః 


అనే వాక్యము ప్రమాణీకరించుచున్నది. దీనితో చరాచరాత్మకమగు నీ జగత్తు మాయా 
వాదులు జెప్పునట్లుగా మిథ్యగా జెప్పబడకుండ సత్యమైనదేయని సిద్ధాంతీకరించ నైనది. 
136 1 

కించిత్సత్వ్వరజోగుణరూపమైన జీవచైతన్యము “భోక్త అనబడును. అత్యంతలామ 
సోపాధి విశిష్టమగు చైతన్యము రసాదిరూపమైన “భోజ్యమనబడును 137॥ పరతత్త్వరూపమగు 
శుద్దసత్వగుణోపాధివిశిష్ట బ్రహ్మచైతన్యముతో నున్న మహేశ్వరుడు “ప్రేరకుడనబడును” 
, భోకృ-భోజ్య-[పేరక ఈ మూడు వస్తువులనబడును ॥38॥ వీనిలో శుద్దోపాధి విశిష్టుడైన 
మహేశ్వరుడు ్రేరకుడనంబడును. మిశ్రోపాధులతో కూడియున్న సమస్త “భోకృ”లు 
(జీవులు) “పశువులని వ్యవహరించబడును. శుద్ధతానుసరూపమైన భోజ్యము. 
అవ్యక్తమనియు అర్భాత్‌ప్రకృతియని చెప్పబడును ॥39॥ ఇట్టి యవ్యక్తమగు (మాయాఅధవా 
ప్రకృతి) జడమైయుండి. అత్యంతనిగూఢ చైతన్యం గలదై యున్నది. లోకమున జడవస్తువులై 
యున్న సస్యములు, శిలలు, అవ్యక్త చైతన్యముతో గూడివృద్ది బొందుట నుప్రసిద్ధమేగదా! 
సర్వజ్ఞుడైన మహేశ్వరుడు (ప్రేరకుడనబడును. “ కించిజ్ఞుడైన వాడుగా “జీవుడు” అనబడును 
140॥ పూర్వోక్తమైన మాయోపాధి మరల శుద్ధము మరియు అశుద్ధము అని రెండు 
విధములు. శుద్గొపాధిరూపమగు పరామాయయె తనను (శివుడిని) ఆశ్రయించుకొని యుండి 
యాతనికి మోహమును గలుగజేయును. ఇదే (ఊర్థ్వమాయె) యనబడును॥41॥ అశుద్భొపాధి 
రూపమైన అవిద్య జీవులనాశ్రయించుకొని యుండి వారిని మోహపరవశులుగా నొనర్చును. 
ఇదే"అధోమాయి ప్రకృతియనబడును. అవిద్యాశక్తి భేదముతో జీవులు అనేకవిధాలగును. 
॥421పరమేశ్వరుడు మాయాశక్తి సంబంధముతో అనేక విధాలుగా దివ్యమంగల 
విగ్రహరూపమును ధరించినవాడై, కర్తుమకర్తుమన్యధాకర్తుంసమర్శడై, సర్వజ్ఞుడు, సమస్త 
ప్రపంచనిర్మాణకారణీభూతుడు, నిత్యయుక్తుడు అగును ॥43॥ జీవుడు కించత్కర్హువు, 
కించిదజ్ఞుడు ఆణవాద్యనాదిమలపాశబద్భుడు. అనాదికాలమునుండి బొందియున్న 


శరీరా భిమానముగలవాడై యున్నాడు. అవిద్యచేత మోహపరవశులైయున్నారు. ॥44॥జీవులు 
తమతమ కర్మాను సారముగా దేవుడు. మానవుడు, పశుపక్షి మున్నగు 84 లక్షల జీవరాసుల 
యోనులందు జన్మించి చక్రనేమిక్రమము మాదిరి సంసారమున సదా తిరుగుచుండును. 
జాతి అయువు-సుఖము-దుఃఖము మొదలగునవన్నీ జీవుల కర్మకేగారణీభూతమైనది. 
బ్రాహ్మణాద్యుత్తమజాతులలో జన్మమెత్తుటకు, శూద్రాదికనిషజాతులలో జన్మించుటకు జీవుల 
కర్మమే ముఖ్యకారణమై యుండి, బ్రాహ్మణాదిజాతులు జన్మసిద్ధమైనవనుటే శ్రీ 
భగవత్పాదుల ప్రధానాశయమైయున్నది. ఇట్టి యభిప్రాయమునే యోగ శాస్త్ర గ్రంథ కర్తలైన 
పతంజలి మహర్షుల వారు. 


/న తిమూలెతద్దిపాకోజాత్యాయు ర్చోగాః॥ 


అనుయోగసూత్రములో ప్రతిపాదించబడినది ॥45-46॥ కర్మ మంత్రమునందు 
నియంత్రితమై యున్న సంసార చక్రములో సదా పరిభ్రమించు జీవులకు పరమేశ్వరుడే 
(ప్రేరకుడుగాను, సాక్షిభూతుడుగాను ఐ యున్నాడు ॥47॥ ప్రేరకుడైన మహేశ్వరుడు జీవులకు 
హితమును గూర్చుకర్మమార్గమును జూపించును ॥48॥ జీవుడు తన కర్మ పరిపాకమువలన 
అనాది సంచితమలవాసనల బోగొట్టుకొని శివ ప్రసాదము వలన శుద్దాంతః కరణముగల 
వాడగును ॥49॥ జీవుడు శుద్దాంతః కరణముగలవాడగుటకు శివునియనుగ్రహమువలన 
శివుని సంబంధమగు పరిశుద్ధమైన భక్తి సముత్సన్నమగును. ఈ విధమగు పరిశుద్ధ 
శివభక్తియుక్తుడైన జీవుడు చరమ శరీరము గలవాడై “పిండ” శబ్దవాచ్యుడగును ॥50॥ 


2 పిండజాన సలం 
ఇ థి 


శా! _శరీరాత్మ వివేకేన పిండజ్ఞానీ సకథ్యతే 
శరీరమేవ చార్వాకే రాత్మేతి పరికీర్త్యతే 150 ॥ 


ఇంద్రియాణాం తథాత్మత్వమపరైః పరిభాష్యతే 
బుద్ధితత్రగలైర్చౌద్ధెర్చుద్ధిరాత్మేతిగీయతే ॥ 51 ॥ 


సేంద్రియాణాం న దేహస్య న బుద్ధేరాత్మతా భవేత్‌ 
అహంప్రత్యయ వేద్యత్వాదనుభూతస్న్మతేరపి ॥ 52 ॥ 


శరీరేంద్రియ బుద్దిభ్యో వ్యతిరిక్తః సనాతనః 
ఆత్మస్థితివివేకీ యః సిండజ్ఞానీ నకథ్యతే ॥ 53 ॥ 


RED ae LD EE 


నశ్వరాణి శరీరాణి నానారూపాణి కర్మణా 
ఆడ్రితో నిత్య ఏవాసావితి జంతోర్వివేకితా ॥ 54 ॥ 


శరీరాత్సృథగాత్మానమాత్మనః పృథగీశ్వరం 
'ప్రేరకం యో విజానాతి పిండజ్ఞానీ స కథ్యతే ॥ 55 ॥ 


దేహము మరియు ఆత్మవీటి యొక్క జ్ఞానముగలవాడె పిండజ్ఞాని యనబడును. 
ప్రపంచ మానవులకు గృహక్షేత్రాదులు ఇల్లు-పాలము-ధనము-ధాన్యాదులు) అభివృద్ధి 
జెందుటకు సుఖము ఇవి నశించుటలో దుఃఖము గలుగుట స్వభావ సిద్ధముగా నున్నది. 


అందుచేత విషయాత్మవాదులైన లౌకికులు గృహక్షేత్రాదులే ఆత్మయనిదెలియుచున్నారు. 
వీరి కంటెను కొంచెము అధికముగా జ్ఞానమున్న చార్వాకులు ఇల్లు-పొలము మున్నగువాటికి 
ఇది-పక్షి ఇది-గ్రామము అనే వివేక జ్ఞానముండుటవలన శరీరమే ఆత్మయని చెప్పుచున్నారు. 
151॥ శరీరమందలి ప్రాణవాయువు యొక్క సంచారమే లేనప్పుడు ఏ జ్ఞానము 
ఉత్పన్నముగాకపోవుటచేత ప్రాణమే ఆత్మయని కొందరు చెప్పుచున్నారు. పరుండిన 
సమయంలో ప్రాణవాయువు యొక్క సంచారమున్నను ఇంద్రియముల వ్యవహారములేని 
కారణమున యే జ్ఞానము గలుగకపోవుట వలన ఇంద్రియములే ఆత్మయని, మరి 
కొందరు బలుకుచున్నారు. చక్షురాది ఇంద్రియములు జడమై యుండి బుద్ధి కధీనమై 
యుంటవలన బుద్ధే ఆత్మయని బౌద్భలు బలుకుచున్నారు॥52॥ 


నేను స్థూల శరీరము గలవాడిని కృశించిన దేహము గల వాడిని, నేను సుఖిని. 
దుఃఖితుడను. పూర్వమున నేను బాలుడిని. ఇప్పుడు యౌవ్వనము గల వాడిని, సద్యః 
వృదృడిని, అను వ్యవహారము సాధారణముగా నందరియందుండుట వలన ఈ శరీరము 
ఆత్మగాదు. ॥53॥ శరీరము, ఇంద్రియ, బుద్ది, విటన్నింటికంటెను, ప్రత్యేకమైనది. 
“అహంనేను, అనే జ్ఞానమునకు విషయ భూతుడు. అనాది సంసిద్భడు ఐన ఆత్మ 
వేరొకటై యున్న దనియు ఎవడైతే ఆత్మ స్వరూపమును గుర్తించునో ఆతడే పిండజ్ఞాని 
యనబడును. ॥54॥ పూర్వాకర్మనుసారముగా నానా యోనులందు జన్మించి యనేక 
రూపములను ధరించిన శరీరములు నశించును. జెతే ఇట్టి శరీరములు ఆశ్రయించి 
యున్న ఆత్మ మాత్రము నాశరహితమై యుండి నిత్యమై యున్నాడని దెలిసి కొనుటే 
వివేకము ॥55॥ శరీరమున కంటే ఆత్మ భిన్నమై యున్నాడనియు, ఆ ఆత్మకంటెను 
డ్రురకుండైన ఈశ్వరుడు భిన్నముగానున్నాడనియు, ఎవడు జీవాత్మ పరమాత్మల 
స్వరూపమును గుర్తిస్తాడో అతడే పిండజ్ఞాని యని చెప్పబడుచున్నాడు ॥55॥ 


3 సంసారహేయస్థలం 


శ్లో! నిరన్తహృత్కలంకస్య నిత్యానిత్యవివెకినః 


సంసార హే యతా బుద్ధిర్జాయతే వాసనాబలాత్‌ ॥ 56 ॥ 
ఐహికే క్రణికే సౌఖ్యే పుత్రదారాది సంభవే 

క్రయిత్యాదియుతే స్వర్గే కస్య వాంఛా వివేకినః ॥ 57 ॥ 
జాతస్యహిధ్రువో మృత్యుగర్భువం జన్మ మృత్యస్యచ 

జంతుర్మరణ జన్మభ్యాం పరిభ్రమతి చక్రవత్‌ ॥ 58 ॥ 
మత్స్యకూర్మ వరాహాంగైర్భ సింహమనుజాదిభిః 

జాతేన నిధనం (ప్రాప్తం విష్ణు నాపి మహాత్మనా ॥ 59 ॥ 
భూత్వా కర్మవశాజ్ఞంతుర్రాహ్మణాదిషు జాతిషు 

తాపత్రయమహావహ్ని సంతాపాద్దహ్యతే భృశం 1 60 ॥ 
కర్మమూలేన దుఃఖేన పీడ్య మానస్య దేహినః 

ఆధ్యాత్మికాదినా నిత్యం కుత్ర విశ్రాంతిరాప్యతే॥ ॥ 61 ॥ 
ఆధ్యాత్మికం తు ప్రధమం ద్వితయంచాది భౌతికం 

ఆధిదైవికమన్యచ్చ దుఃఖత్రయమిదం స్మృతం 1 62 ॥ 
ఆధ్యాత్మికం ద్విధా ప్రోక్తం బాహ్యాభ్యంతర భేదతః 

వాతపిత్తాదిజం దుఃఖం బాహ్యమాధ్యాళ్మికం మతం 
రాగద్వేషాదిసంపన్న మాంతరం పరికీర్త్యతే ॥ 63 ॥ 
ఆధిభౌతికమేతద్ధి దుఃఖం రాజాదిభూతజం 

అధిదైవిక మాఖ్యాతం గ్రహయక్షాదిసంభవం 1 64 ॥ 
దుఃఖైరేతైరుపేతస్య కర్మ బద్ధస్య దేహినః 

స్వర్గే వా యది వా భూమౌ సుఖలేశోన విద్యతే 1 65 ॥ 


తటిత్సు వీచిమలాసు ప్రదీపస్య ప్రభాసు చ 
సంపత్సు కర్మ మూలాసుకస్య వా స్థిరతామతిః 1 66 ॥ 


మలకోశే శరీరేనస్మిన్‌ మహాదుఃఖవివర్థనే 
తడిదంకురసం కాశే కోవా మోదేత పండితః 1671 


నిత్యానంద చిదాకారమాత్మ తత్త్వం విహాయ కః 
వివేకీ రమతే దేహే నశ్వరే దుఃఖ భాజనే 168 ॥ 


వివేకీ శుద్ధహృదయో నిశ్చితాత్మ సుఖోదయః;। 
దుఃఖహేతౌ శరీరేస్మిన్‌ కలత్రే చ సుతేషుచ 169 ॥ 


సుహృత్సు బంధువర్గేషు ధనేషు కులపద్ధతౌ 

అనిత్య భుద్భ్యా సర్వత్ర వైరాగ్యం పరమశ్చుతే ॥ 70 ॥ 
వివేకినో విరక్తస్య విషయేష్వాత్మరాగిణః 

సంసార దుఃఖ విచ్చేద హేతై బుద్ధిః ప్రవర్తతే 171 


నిత్యానిత్య వివేకినః సుకృ తినశ్ళుద్ధాశయ స్యాత్మనోత్రః 
బ్రహ్మోపేంద్రమహేంద్రముఖ్య విభ వేష్వ స్థాయితాంపశ్య 
నిత్యానందపదే నిరాకృతజగత్సంసార దుఃఖోదయే 

సాంబే చంద్రశిరోమణే సముదయేద్భక్తి ర్భవధ్వంసినీ 172 ॥ 


అనేక జన్మార్టితపుణ్యవిశేషముల చేత మానసిక దోషమును బోగొట్టుకొన్న నిత్యానిత్యబుద్ధి 
యున్న వాడికి పుణ్య వాసనాబలం చేత సంసారమున హేయ (జుగుప్పా) భావమేర్పడును. 
157 ఈ లోకమునందు భార్య పిల్లలు మున్నగువారి వలన సంభవించిన క్షణికసుఖమునకు 
క్షీణేపుణ్యేమర్త్యలోకేవిశంతి , అను ప్రమాణాను సారముగా నాశశీలమగు స్వగ్గమందును 
వివేకియగు ఏ మానవునకైతే అభిలాష గలుగుతుందో? ఎవరికి అభిలాషగలుగదని భావము 
158॥ జన్మించిన ప్రాణికి యెప్పటికైనను మరణము సంసిద్ధమై యున్నది. మరణించిన 
ప్రాణికి మరల జన్మధారణము తప్పదు. అందుచేతనే లోకమందు ప్రాణి జనన- 
మరణములకులోనై కులాలుని (కుమ్మరివాడి) చక్రము పగిది దిరుగుచుండును. ॥59॥ 
మత్స్య - కుర్మ-వరావా-నృసింహ-రామ-కృష్ణ-మున్నగు రూవముల చేత యనేక 
జన్మలధరించినవిష్ణువునకు గూడ మరణము దప్పదయ్యెను. ॥60॥ మానవుడు పూర్వం 
కర్మానుసారముగా బ్రాహ్మణ - క్షత్రియ-వైశ్య-శూద్రుడు మున్నగుజాతులలో 
జన్మించితాపత్రయ రూపమగు మహాగ్ని సంతాపము చేత దహింపబడును ॥611పూర్వకర్మమే 
మూలకారణమై యున్న ఆధ్యాత్మికొది దుఃఖములచేత పీడితుడైయున్న వాడికి విశ్రాంతి 


యెక్కడ లభించును ॥62॥ మొట్టమెదట ఆధ్యాత్మిక దుఃఖము, రెండవది ఆధి భౌతిక 
దుఃఖము. మూడవది ఆధి దైవిక దుఃఖము, ఇవే మూడు విధములైన దుఃఖములని 
జెప్పబడుచ్నువి n63॥ ఆధ్యాత్మిక దుఃఖము బాహ్యధ్యాత్మికము యొక్క దుఃఖము - 
అభ్యంతరాధ్యాత్మిక దుఃఖమనియు రెండు విధములుగా నున్నది. రాగ-ద్వేష-కామ- 
కోధములనుండి యుత్పన్నమైన దుఃఖము ఆభ్యంతరాధ్యాత్మిక దుఃఖమనిపించుకొనును 
164॥ రాజు మెదలగువారి చేత నుత్సన్నమైన దుఃఖము ఆధి భౌతిక దుఃఖమనబడును. 
గవాము -టుక్ష-భూతము-విశాచముల చేత నుత్సన్నమైన దుఃఖము ఆధ 
దైవికదుఃఖమనబడును ॥65॥ ఈ దుఃఖములతో గూడియున్న వాడు కర్మబద్భుడు. ఐన 
మానవునకు స్వర్గమునందుగాని,భూమిలో గాని యెంత మాత్రము సుఖముగలుగనేరదు 
166 మెరుపు-తరంగమాలికలు-దీపశిఖ-కర్మమూలకమైన సంవదవీటిలో నెవడికీ స్థిరత్వ 
బుద్దిగలుగును? ఇవన్నియు క్షణీకములైనవే యని భావము ॥67॥ మహాదుఃఖాన్ని 
గలుగజేయునది, మెరుపుదీగకు సమానమైనది అథవాక్షణికమైనది, మలమునకాగమైనదిఐన 
ఈ దేహమున ఏ వివేకవంతుడు (పేమగలవాడగును?వివేకముగల వాడు ఈ శరీరము 
విషయమున అభిమానగలిగియుండడని భావము ॥68॥ సచ్చిదానంద రూపమగు 
ఆత్మతత్త్వ్వమును వీడి, దుఃఖమయము నాశన స్వభాముగల ఈశరీరము విషయమున ఏ 
వివేకవంతుడు (పేమగల్గియుండును, బుద్ధిమంతుడెవడును ఈ దుఃఖమయమగు 
శరీరమును (ప్రేమించడు ॥69॥ నిర్మల హృదయుడు శ్రుతి-గురు-స్వానుభవములతో 
నిత్యానిత్యస్వరూపమును తెలిసి దెల్సికొని సుఖస్ఫూర్తిగలవాడైయున్న వివేకి సమస్త 
దుఃఖములకు మూలకారబీభూతమగు ఈ శరీరమును భార్యపైన పుత్రుల పైన మిత్రుల పైన 
బంధువర్గముపైన, ఐశ్వర్యముపైన, కులపద్ధతిపైన, వీటిని వీడినాడియితర సమస్త 
వస్తువులందును అనిత్యత్వబుద్ధినుంచి శ్రేష్టమైన వైరాగ్యమును అవలంబించును॥70॥ 
సాంసారిక విషయములందు విరక్తి (ఆశలేక) గలవాడు, పరమాత్మునియందు భక్తిగలవాడు 
జ్ఞాన, బుద్దిగల్లి సాంసారిక దుఃఖమును నశింపజేయుటలోనే ప్రవర్తించును ॥71॥ నిత్యా 
నిత్య వస్తువివేకయుతుడు, నిగమాగమోక్త సత్కర్మాచరణ పరాయణుడు, శుద్దాంతఃకరణ 
శీలుడును, బ్రహ్మ-విష్ణుఇంద్ర మున్నగు దేవతల సంపదలన్నియు అస్థిరములైనవని 
దెలిసికొన్నవాడు పిండజ్ఞానికి నిత్యానందమునకు స్థాన భూతుడు ప్రపంచ సంసార 
దుఃఖమును నిరాకరించినవాడు, చంద్రచూడామణియైన శివునియందు భవనాశకమగు 
పరిశుద్ధభక్తి యుత్సన్న మగును ॥72॥ 


ఇతి శ్రీసిద్దాంత శిఖామణా భక్తస్థలే 
పిండాది స్థలత్రయ ప్రనంగోొనామ 
పంచమ వరిబ్చెదః వరినమాప్తః 
ఇది సిద్దాంత శిఖామణ్‌లో విండాదిస్టల(త్రయ 
విచారాత్మకమగు ఐదవ వరిచ్చెదము, పరిసమాప్ప్తము. 


శ్రీ సిద్దాంత శిఖామణి 
© a 
షష్టపరి ల్భాదః 


ఆరవ పరిచ్చేదము 


4. గురుకారుణ్య సలం 
థి 


॥శ్లో॥ తతో వివేక సంపన్నో విరాగీ శుద్ధమానసః 
జిజ్ఞాసుః సర్వ సంసారదోషధ్వంసకరం శివం nin 


ఉపైతి లోక విఖ్యాతం లోభ మోహ వివర్ణితం 

అత్మతత్త్వ విచారజ్ఞం విముక్త విషయభ్రమం ॥2॥ 
శివ సిద్ధాంతతత్త్వజ్ఞం ఛిన్న సందేహ విభ్రమం 

సర్వతంత్రప్రయో5గజ్ఞం ధార్మికం సత్యవాదినం ॥3॥ 
కులక్రమాగతాచారం కుమార్గాచారవర్ణితం 

శివధ్యానపరం శాంతం శివతత్త్వ వివేకినం ॥4॥ 
భస్మోద్దూలననిష్టాతం భస్మతత్త్వ వివేకినం 

త్రిపుండ్రధారణోత్కంఠం ధృతరుద్రాక్ష మాలికం ॥ 5 ॥ 
లింగధారణసంయుక్తం లింగపూజాపరాయణం 

లింగాంగ యోగతత్త్వజ్ఞం నిరూఢా ద్వైతవాసనం 

లింగాంగస్థల భేదజ్ఞం శ్రీ గురుం శివవాదినం 16 ॥ 
సేవేత పరమాచార్యం శిష్యో భక్తిభయాన్వితః 

షణ్మాసాన్‌ వత్సరం వాపి యావదేష ప్రసీదతి 17 ॥ 
ప్రసన్నం పరమాచార్యం భుక్తిముక్తి ప్రదాయకం 

ప్రార్థయేదగ్రతః శిష్యః ప్రాంజలిర్వినయాన్వితః 18 un 
భో కల్యాణ మహాభాగ శివజ్ఞానమహోదధే 

ఆచార్యవర్య సంప్రాప్తం రక్ష మాం భవరోగిణం ॥9॥ 


ఇతి శుద్ధేన శిష్యేణ ప్రార్థితః పరమో గురుః 
శక్తిపాతం సమాలోక్య దీక్షయా యోజయేదముం 


దీయతే చ శివజ్ఞానం క్షీయతే పాశబంధనం 
యస్మాదతః సమాఖ్యాతా దీక్షేతీయం విచక్షజైః 
సాదీక్షా త్రివిధా ప్రోక్తా శివాగమవిశారదైః 
వేధారూపా క్రియా రూపామంత్రరూపాచనతాపన 
గురోరాలోక మాత్రేణ హస్తమస్తకయోగతః 

యః శివత్వ సమావేశో వేధాదీక్షేతి సామతా 
మాంత్రీదీక్షేతి సా ప్రోకా మంత్రమాత్రో పదేశిని 
కుండమండలికోపేతా క్రియాదీక్షా క్రియోత్తరా 
శుభమాసే శుభతిథాశుభకాలే శుభే2హని 
విభూతిం శివభక్తేభ్యో దత్వా తాంబూల పూర్వకం 
యథావిధి యథాయోగం శిష్యమానీయ దేశికః 
స్నాతం శుక్షాంబరధరం దంత ధావనపూర్వకం 
మండలే స్థాపయేచ్చిష్యం ప్రాజ్మఖం తముదజ్ముఖః 
శివస్య నామ సంకీర్తిం చింతామపి చ కారయేత్‌ 
విభూతిపట్టం కృత్వాన్‌ గ్రేయథాస్థానం యథావిధి 
పంచబ్రహ్మమయైస్తత్ర స్థాపితైః కలశోదకైః 
ఆచార్యః సమమృత్విగ్భి స్రీవారమభిషేచయేత్‌ 
అభిషిచ్చ గురుః శిష్య మాసీనం పురతః శుచిం 
తతః పంచాక్షరీం శైవీం సంసారభయతారిణీం 
తస్య దక్షిణకర్ణేతు నిగూఢమపికీర్తయేత్‌ 
ఛందోరూపమృషి చాస్య దేవతాం న్యాసపద్ధతిం 


1 10 1 


1 1t i 


112 1 


1 13 


14 ॥ 


115 ॥ 


116 ॥ 


121/7 mu 


n181 


#19 1 


120 1 


సంసారమున జుగువ్నాబుద్ది యుదయించిన పిదపనిర్మలాంతఃకరణం గలవాడు, 
శరీరాత్మల పరిజ్ఞానము గలవాడు, విరక్తియెన సాధకుడు సమస్త సంసారదోషములను 


OO  —— 


నశింపంజేయు మహాలింగమును దెలిసికొన కోరికగలవాడై ॥1॥జగద్విఖ్యాతుడు 
లోభమోహవిదూరుడు జీవాత్మ పరమాత్మల యధార్థ స్వరూపమును గుర్తించినవాడును, 
విషయ భ్రాంతి చేతముక్తుడైన వాడును, శివాద్వైత సిద్ధాంతమును దెలిసిన వాడును. 
నానావిధ సంశయములతో నుత్సన్నమగు భ్రమలను దొలగించువాడును, సమస్తతంత్రముల 
ప్రయోగముల నెజిగిన వాడు, శివధర్మిష్ణుడు, సత్యవాది, శిష్య సంప్రదాయ విశిష్ట 
పవిత్రగురుస్థల (ఆచార్య) వంశపరంపరనుండి ప్రాప్తించిన ఆచార ధర్మములున్నవాడు, 
కుత్సితాచారములకుదూరముండువాడు, శివధ్యానాసక్తుడు, శాంతుడు, శివస్వరూపమును 
ఎరింగిన వాడు, భస్మోద్దూలనమున నిష్టాతుడైన వాడును భస్మ స్వరూపమును గుర్తించిన 
వాడు, భస్మత్రిపుండ్రధారణయందిష్టము గలవాడును, రుద్రాక్ష మాలికలను ధరించిన 
వాడు, శివలింగధారణముతో గూడినవాడు, శివలింగపూజలో ఆసక్తి గలవాడు, లింగాంగ 
సామరస్యమును (శివజవైక్య) స్వరూపమును దెలిసినవాడు, శివాద్వైతవాసనలోలీనమైనవాడు, 
అంగస్థల లింగస్థలాత్మికములైన నూటొక్క స్థలముల భేదమును (స్వరూపమును) 
గ్రహించినవాడు, ఎల్లప్పుడును మంగలకరముగ మాట్లాడువాడునైన శ్రీ గురువు 
నాశ్రయించవలెను ॥ 2-3-4-5-6॥ శిష్యుడు భయభక్తులతో గూడి ఆరుమాసములు 
గాని, ఒక సం॥మువరకు గాని యెంతవరకైతే గురువు ప్రసన్నుడగునో అంతవరకు ఆ 
గురువర్యుని సేవించవలెను ॥7॥ శిష్యుడు ప్రసన్నుడు భోగమోక్షప్రదుడైన ఆచార్యుని 
యెదుట వినవ్రుతతోనంజలి బద్బడై నిల్చుండి యీ విధముగా ప్రార్థించవలెను 1॥8॥ ఓ! 
కల్యాణమూర్తి మహాభాగ! శివజ్ఞాన సాగరా! గురువర్యా! భవరోగ పీడితుండనగు నన్ను 
కాపాడుము ॥9॥ అని శుద్ధాంతఃకరణుండగు శిష్యుడు పరమాచార్యుని ద్రార్థించగా అప్పుడు 
శ్రీ గురువు శిష్యుని శక్తి పాతమును పరామర్శించి, ఆతనికి శివదీక్షనాసగవలెను. శక్తి 
పాతలక్షణము మృగేంద్రాగమ ములో నిట్లాదేశించనైనది, 


యేషాంశరీరిణాంశక్తిః పతత్యదివివృత్తయే! 
తేషాంతల్లింగమౌత్సుక్యం- ముక్తౌద్వేషోభవస్థితా! 
భక్తిశ్చ శివభక్తేషు - శ్రద్ధాతచ్చ్భాసకే విదౌ ॥ (మృగేంద్రాగమే) 
సంసారయుత జీవులకు దుఃఖమయమగు సంసారమార్గమున పునరావృత్తి ని 
దప్పించుటకై వారి విషయమున ఈశ్వరశక్తిని బొందుటే (శివుని చల్లని చూపులు భక్తుని పై 
బడుటే) శక్తి పాతమనబడును. చక్షు (దృగ్గోచరము) ర్లోచరముగాని, ఈ శక్తి పాతమును 
కనిపెట్టుటకు - ముక్తి యందలి (ప్రేమ సంసార మందు జుగుప్పాబుద్ధి (హేయభావము) 


RE 75 ee 


లేక ద్వేషము. శివభక్తులయందు పవిత్రమైన (ప్రేమ, శైవశ్యాస్తముపై శ్రద్ధ, ఇవే 
ముఖ్యచిహ్నములు. ఏమానవుల యందిట్టి చిహ్నములు దృగ్గోచరమగుచున్నవో అట్టి 
వారు ఈశ్వర శక్తి గలిగి యున్నారని దెలియవలెను, శ్రీ గురువు శిష్యునిలో నీ విధమగు 
శక్తి పాతమును పరామర్శించి శివదీక్షను అనుగ్రహించవలయునని భావము ॥10॥ ఏదైతే 
శివజ్ఞానమును గల్పించునో మరియు మలమాయాకర్మ బంధమును నశింప జేయునో 
దానిని శాస్త్రజ్ఞులు ॥దీక్ష! యని చెప్పుదురఎ ॥11॥ ఓయీ! అగస్త్యమహర్షి అట్టి దీక్షవేధాదీక్ష- 
మంత్రదీక్ష-క్రియాదీక్షయుని మూడు రకాలుగా నున్నది ॥12॥ శ్రీగురువుయొక్క 
కటాక్షవీక్షణ మాత్రముచేత హస్త-మస్తకసంయోగమువలననుయేది జ్ఞాన-క్రియాత్మకమగు 
శివతత్వనమావేశము ఉత్పన్నమగుచున్నదో, అదియేవెధాదీక్షయనబడును ॥13॥ 
శివపంచాక్షరీ మంత్రోపదేశమును గావించుట వలన అదియే మంత్ర దీక్షయనబడును, 
హోమగుండము -స్వస్తి కమండలము - పంచకలశము మున్నగు దీక్రాంగభూతక్రియలచేత 
గూడియున్నదో అది క్రియా దీక్షయగును. ॥14॥ శుభమాస -శుభతిథి -శుభకాల-శుభదినము 
లందు శివభక్తులకు తాంబూల పూర్వకము (యుక్తము)గా విభూతి నొసగి, విధ్యుక్తముగాను 
మరియు శాస్తోక్తముగానుదంతధావన పూర్వకముగా, స్నానమాడి స్వేత (తెల్లని) 
వస్తధారియైన శిష్యుని శ్రీగురువు తనచెంతకు రప్పించి స్వస్తికమండలమునందు 
తూర్పుముఖముగా కూర్చుండబెట్టి, తాను ఉత్తరాభిముఖముగా గూర్చుండి శిష్యునిచేత 
శివనామస్మరణను, శివధ్యానమును జేయించవలెను ॥15-16-17॥భస్మధారణకు యోగ్యమైన 
స్థానములందే విధిననుసరించి (శాస్త్రప్రకారముగా) శిష్యునకు భస్మమును ధరింపజేసి 
సద్యోజాత -వామదేవ అఘోర- తత్పురుష -ఈశాన నామక పంచ బ్రహ్మరూపకమగు 
పంచ కలశములను స్థాపించి ఆకలశములందున్న పవిత్రోదకముచేతనాచార్యుడు 
సమస్తభువన ప్రఖ్యాతిగాంచిన శ్రీ మజ్జగదురు పంచాచార్యుల సాంప్రదాయాగతులైన 
నలుగురు బుత్విక్కులతో శిష్యునికి మూడుసార్లు- అభిషేకముజేసి ఆచార్యుడు తనయెదుట 
గూర్చునియున్న పవిత్రుడైన శిష్యునకు అభిషేకించిన పిదప సంసార భయనాశకమగు 
శివపంచాక్షరీ మంత్రమును ఆతని కుడి చెవిలోగుప్తముగానుపదేశించవలెను. 


మరియు ఆ మహామంత్రము యొక్క స్వరూపమును, బుషి-దేవతాఛందస్సు-శక్తి- 
బీజము-మొదలగు వాటిని అంగన్యాస- కరన్యాస-దేహన్యాస పద్ధతులను బోధించవలెను] 


“శ్రీ పంచాచార్య మధ్యేతుయః పీఠమధిరోహతి! 
తద్వాసౌగురుశబ్టేన-వాచ్యఇత్యభిధీయతే! 


శేషాశ్చత్వార ఆచార్యా- ఉపదేశస్యసాక్షిణః! 

ఈశ్వరస్య ముఖాన్యేవ కలిశాహి న సంశయః 
ఏతాదృక్కలశాన్‌ పంచ-నవసూశ్రేణవేష్టయేత్‌!! 
ప్రత్యేకంనవవ స్తేణ-వేష్టయేద్దేశికోత్తమః 

గంగాది పుణ్యతీర్థానామంభసాపరిపూరయేత్‌!! 
సంపూర్య పంచకలశాని - మంమేఇతి మంత్రితః!! 
తేషుతీర్థాంబు పూర్ణేషు-సన్నిధాయామ్రపల్లవాన్‌!! 
నానా విధేశ్చకుసుమై- ర్గంథపత్రాక్షతాదిభిః! 
ఏవంశా స్తోక్త విధినా- కలశాన్‌ పంచపూజయేత్‌!! 
శిష్యలింగ గురూణాంచ-కలశానాంతథైవచ!! 
ఎకసూత్రాంవేష్టయిత్వా- శిష్యాభిముఖోగురుః 
శుద్దింకృత్యాపంచగవ్యా- లింగం శిష్యకళాతథా 
లింగం తథ్యార్చయేద్ధీమాన్‌ -ఏకవింశతి పూజనైః 
మస్తకేసప్తపూజాశ్చ-కృత్వాహస్తంత థాధార్చయేత్‌!! 
సంస్కారాన్‌ విధివత్కత్వా-చతుర్భిసైశ్చ సంయుతః 
పంచాక్షరీ మంత్రరాజముపదిశ్యయథావిధి! 
శివలింగం ధారయిత్వా-శివతత్త్వ్వం సమాదిశేత్‌!! 


శ్రీమజ్జగద్గురు పంచాచార్యులలోనే ఆచార్యుడు మధ్యస్థానమును ఆలంకరించునో, 
అట్టిఆచార్యుడు గురువాచ్యుడగుననియు మిగతనలువురుఆచార్యులు సాక్షీభూతులుగా 
నుండగలరనియు పరమేశ్వరుని పంచముఖములె పంచకలశములనియు గురువు ఈ 
పంచకలశములను కొత్త దారముతో జుట్టి గంగాది పవిత్రోదకము చేతనింపి పూజించవలెను. 
శిష్యునకు, లింగమునకు, గురువునకు, కలళములకు ఒకే నూత్రమును 
సంబంధించవలెననియు, శిష్యుని హస్తమస్తకపూజాదులను నెరవేర్చి, చతురాచార్యులతో 
బాటు శాస్త్రవిధిననుసరించి దీక్షాంగభూత సమస్త సంసారములనొనర్చి పంచాక్షరీ 
మహామంత్రమునువదేశించి శిష్యుని దేహమునందు శివలింగమును ధరింవజేసి 
శివతత్వమునుపదేశింపవలెను, అనియిట్లు పాశుపతంత్రము చాటుచున్నది. శ్రీ గురువు 
శిష్యునకు వీరశైవ దీక్షా విధిననుసరించి మోక్షదాయకమగు శివదీక్షను అనుగ్రహించ 
వలెననియు భావము॥18-19-20॥ 


5. లింగధారణస్టలం 


స్సాటికం శైలజం వాపి చంద్రకాంతమయం తువా 

బాణం వాసూర్యకాంతంవా లింగమేకం సమాహరేత్‌ 1211 
సర్వ లక్షణసంపన్నే తస్మిన్‌ లింగే విశోధితే 

ఠస్థితే2 భిషిక్తే చ గంధపుష్పాధిపూజితే 122 | 


ర 


మంత్రపూతే కలాం శైవీం యోజయేద్విధినా గురుః 
శిష్యస్య ప్రాణమాదాయ లింగే తత్ర నిధాపయేత్‌ 1 23 ॥ 


తల్లింగం తస్య తు ప్రాణే స్థాపయెదేక భావతః 
ఏవం కృత్వా గురుర్గింగం శిష్యహస్తే నిధాపయేత్‌ 1 24 ॥ 


ప్రాణవద్దారణీయం తత్రాణలింగమిదం తవ 
కదా చిత్కుత్ర చిద్వాపి న వియోజయ దేహతః 125 ॥ 


యది ప్రమదాత్పతితే లింగే దేహాన్మహీతలే 
ప్రాణాన్‌ విముంచ సహసా ప్రాప్తయేమోక్ష సంపదః 1 26 ॥ 


ఇతి సంబోధితః శిష్యో గురుణా శాస్త్ర వేదినా 
ధారయేచ్చాంకరం లింగం శరీరే ప్రాణ యోగతః 127 ॥ 


లింగస్య ధారణం పుణ్యం సర్వపాప (ప్రణాశనం 
అదృతం మునిభిః సర్వై రాగమార్ధవిశారదైః 1 28 ॥ 


లింగధారణ మాఖ్యాతం ద్విధా సర్వార్థ సాధకం 
బాహ్యమభ్యం తరం చేతి మునిభిర్మోక్ష కాంక్షిభిః 129 ॥ 


చిద్రూపం పరమం లింగం శాంకరం సర్యకారణం 
యత్తస్య ధారణం చిత్తే తదాంతరముదాహృతం ॥ 30 ॥ 


చిద్రూపం హి పరం తత్త్వం శివాఖ్యం విశ్వ కారణం 
నిరస్త విశ్వ కాలుష్యం నిష్కలం నిర్వికల్పకం 1311 


సత్తానంద పరిస్ఫూర్తి సముల్గా స కలామయం 
ఆప్రమేయమనిర్దశ్యం ముముక్షుభిరుపాసితం 1 32 ॥ 


పరం బ్రహ్మ మహాలింగం ప్రపంచాతీతమవ్యయం 

తదేవ సర్వభూతా నామంత స్తీ స్థానగోచరం 1 33 ॥ 
మూలాధారే చ హృదయే భూమధ్యే సర్వ దేహినాం 

జ్యోతిర్లింగం సదాభాతియద్భృ హ్మేత్యాహురాగమాః 1 34 ॥ 
అపరిచ్చిన్న మవ్యక్తం లింగం బ్రహ్మ సనాతనం 

ఉపాసనార్థమంతస్థం పరిచ్చిన్నం స్వమాయయా ॥ 35 ॥ 
లయం గచ్చతి యత్రేవ జగదేతచ్చరాచరం 

పునఃపునః సముత్పత్తిం తల్లింగం బ్రహ్మ శాశ్వతం 1 36 ॥ 
తస్మాల్లింగమితి ఖ్యాతం సత్తానంద చిదాత్మకం 

బృహత్వాద్భృం హణత్వాచ్చ బ్రహ్మశబ్దాభిదేయకం 137 ॥ 
ఆధారే హృదయే వాపి భ్రూమధ్యే వా నిరంతరం 
జ్యోతిర్లింగానుసంధానమాంతరం లింగధారణం 138 ॥ 
ఆధారే కనక ప్రఖ్యం హృదయే విద్రుమప్రభం 

భ్రూమధ్యేసృటిక చ్భాయలింగం యోగీ విభావయేత్‌ 139 ॥ 


నిరపాధికమాఖ్యాతం లింగస్యాంతర ధారణం 
విశిష్టం కోటిగుణీతం బాహ్యలింగస్య ధారణాత్‌ 1 40 1 


యే ధారయంతి హృదయే లింగం చిద్రూపమేశ్వరం 
న లేషాం పునరావృత్తి ర్పోర సంసారమండలే ॥ 41 ॥ 


అంతర్లింగాను సంధాన మాత్మ విద్యాపరిశ్రమః 
గురూపాసనశక్తిశ్చ కారణం మోక్ష సంపదాం 1 42 ॥ 


వైరాగ్య జ్ఞానయుక్తానాం యోగినాం స్థిరచేతసాం 
అంతర్లింగాను సంధానే రుచిర్పాహ్యేన జాయతే 143 ॥ 


బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ వాసవాద్యాశ్చ లోకపాః 
మునయః సిద్ధ గంధర్వా దానవా మానవాస్తథా 1 44 ॥ 


సర్వే సుజ్ఞానయోగేన సర్వకారణ కారణం 
పశ్యంతి హృదయే లింగం పరమానందలక్షణం 145 ॥ 


తస్మాత్సర్వ ప్రయత్నేన శాంకరం లింగముత్తమం 
ఆంతర్విభాయేద్విద్యానశేషక్లేశముక్తయే 1 46 ॥ 


అంతర్జారయితుం లింగమశక్తః శక్త ఎవ వా 

బాహ్యంచధారయేల్లింగం తద్రూపమితినిశ్చయాత్‌ 1 47 ॥ 
లింగంతు త్రివిధం ప్రోక్తం స్థూలం సూక్ష్మంపరాత్పరం 

ఇష్టలింగమిదం స్థూలం యద్చాహ్యేధార్యతే తనౌ 1 48 ॥ 
ప్రాణలింగమిదం సూక్ష్మం యదంతర్భావ నామయం 


పరాత్పరం తు యత్రోక్తం తృప్తిలింగం తదుచ్యళే 
భావనాతీతమవ్యక్తం పరబ్రహ్మ శివాభిధం 1 49 ॥ 


ఇష్టలింగమిదం సాక్షాదనిష్టపరిహారకం 
ధారయేదవ ధానేన శరీరేసర్వదా బుధః ॥ 50 ॥ 


మూర్ధ్ని వా కంఠ దేశే వా కక్షే వక్షస్థలే2 పి వా 
కుక్షౌ హస్తస్థలే వాపి ధారయేల్లింగ మైశ్వరం ॥ 51 ॥ 


నాభేరధస్తాల్లింగస్య ధారణం పాపకారణం 
జటాగ్రేత్రికభాగే చ మలస్థానే న ధారయేత్‌ ॥ 52 ॥ 


లింగధారీ సదా శుద్దో నిజలింగం మనోరమం 
అర్బయేద్గంధ పుష్పా ద్యెః కరపీఠే సమాహితః 153 ॥ 


బాహ్యపీఠార్చనాదేతత్‌ కరపీఠార్చనం వరం 
సర్వేషాం వీరశైవానాం ముముక్షూణాం నిరంతరం ॥ 54 ॥ 


బ్రహ్మ విష్ణాదయో దేవా మునయో గౌతమాదయ;ః 
ధారయంతి సదా లింగముత్తమాంగేవిశేషతః 1 55 ॥ 


లక్ష్యాదిశక్రయః సర్వాః శివభావవిభావితాః 
ధారయంత్యలి కాగ్రేషు శివలింగమ హర్షిశం 1 56 ॥ 


వేదశా స్తపురాణేషుకామికాద్యాగమేషుచ 
లింగధారణ మాఖ్యాతం వీరశైవస్య నిశ్చయాత్‌ 157 ॥ 


బుగిత్యాహ పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే 
తస్మాత్సవిత్రం తల్లింగం ధార్యం శివమనామయం 158 ॥ 


బ్రహ్మేతి లింగమాఖ్యాతం బ్రహ్మణః పతిరీశ్వరః 
పవిత్రం తద్ధి విఖ్యాతం తత్సంపర్కా త్తనుః శుచిః ॥ 59 ॥ 


ఆతప్తతనురజ్ఞో వైహ్యామః సంస్కార వర్ణితః 
దీక్షయా రహితః సాక్షాన్నాప్నుయాల్లింగముత్తమం 1 60 ॥ 


అఘోరాన్‌ పాపకాశీతి యా తే రుద్ర శివాతనూః 
యజుషా గీయతే యస్మాత్త స్మాచ్చైవో2 ఘవర్ణితః 1 611 


యో లింగధారీ నియతాంతరాత్మా 

నిత్యం శివారాధనబద్దచిత్తః 

స ధారయేత్‌ సర్వమలాపహత్ర్యై 

భస్మామలం చారు యథా ప్రయోగం 162 ॥ 


తరువాత నా చార్యుడు శిష్యుని కొరకు సృటికలింగం శ్రీశైలలింగం-చంద్రకాంత 
లింగం- శిలాలింగము - సూర్యకాంత శిలాలింగం- అథవానర్మదా బాణలింగం-వీనిలో 
నేదేని యొకటి లింగమును దీసికొనవలయును ॥21॥ శిల్ప శాస్త్రాను సారముగా సర్వలక్షణ 
సంసన్నము -జలాధివాసము -ధాన్యాధివాసము -శయనాధివాసము -అష్టత్రింషత్క లాన్యా 
సము -షడధ్వశుద్ధి. మొదలగు వాటినుండి సంశోధింప(బడి-పంచామృతాదులతో నభిషేకించి 
గంధము -పత్రి-పుష్పము. ధూప-ధీప-నైవేద్యాదులతో బూజింపంబడీ శివపంచాక్షరీ 
మహామంత్రముచేత పరమ పవిత్రము కరపీఠాలంకృతము అయిన శివలింగమునందు 
శ్రీ గురువు శిష్యుని మస్తకమునందున్న శివకలను శాస్త్రవిధి అను సారముగ సమన్వయ 
వరచవలెను. అక్రమం బెట్టి దనిన [శ్రీ గురువు శిష్యుని మన్తకమునందు 
అయిదుదళములున్న చక్రమును వ్రానీ ఆ అయిదు దళములందునకారాది 
పంచాక్షరములను మధ్యన ఓంకారమును లిఖించి! “నిత్యానంద సర్వరూపాం నిరుపమ 
విభవాం నిష్కలాంనిర్విశేషా! నిర్వాణేనోర్రమాయా విరతన పుష్పంవిశ్వవంద్యాం పరాంతా 
ఆధారామాదిశక్షిం గుణగణ నమితాం దేవదేవం శివాభ్యాం! వందేహృత్పద్మపీఠే పరమ 


Sess ct tes 


శివపదాంశ్రీ మతీమూర్ద్వ్యనంజ్ఞాం॥' అనియీ చరాచర ప్రవంచతేజో రూపంబగు 
శివకలనుధ్యానించి, ఆ చక్రమును ధ్యానించి. అట్టి చక్రమును గంధపుష్పాదులచేత 
బూజించి ౦క్రోం అని అంకుశముద్రతో శివకలను ఆకర్షణ పూర్వకముగానావాహించి 
స్థాపించి పునః గంధాద్యుపచారములచేత బూజింపవలెను. శిష్యుని బ్రాణమును 
నర్వనంస్కార నంన్భృతమగం శివ లింగమునందు నంబంధవరచవలెను. 
మరియునాశివలింగమును శిష్యుని బ్రాణకళయందు ఎకాకారముగ నంబంధ 
మొనర్చవలెను. ఈ విధముగా ఆచార్యుడు శివకళను జీవకళను సామరస్యపరచి 
(ఏకీభవింపజేసి) శివలింగమునుశిష్యుని హస్త కమలమునందుంచియిట్లా జ్ఞాపించవలెను 
॥ 22-23-241 ఓయీ! శిష్యా! ఈ శివలింగమును నీ యొక్క ప్రాణలింగముగా భావించి, 
దీనిని నీ ప్రాణము పగిది ధరించుము. యే సమయమునను, ఎ స్థలమునందును ఈ 
శివలింగమును నీ శరీరమునుండి (ఎడము) వేరు జేయకుము. నీ శరీరమునుండి ఈ 
శివలింగము ప్రమాదవశము చేత భూమిపై బడీనట్టెతే వెంటనేమోక్ష సంప్రాప్తి కొరకు 
బ్రాణమును వదలుము. ఈ విధముగా శాస్త్రజ్ఞుడైన ఆచార్యుని వలన యుపదేశింపంబడిన 
శిష్యుడుశరీరమున బ్రాణముండువరకు దన శరీరమున ఈ శివలింగమును అసాధారణమగు 
భక్తి భావముచేత ధరించవలెను. ॥25-26-27॥ శరీరమున సదాశివ లింగమును 
ధరించుకొనుట పుణ్యకరము సర్వపాపనాశకరమగు అందుచేతనే నిగమాగమార్థజ్ఞులైన 
సమస్తముని పుంగవులు ఈ శివలింగమును ధరించి యున్నారు. ॥27॥ మోక్షాపేక్షులైన 
మహర్షులు సర్వార్థ సాధకమగు ఈ లింగ ధారణము బాహ్యము మరియు అంతరంగభేదము 
వలన రెండు విధములుగానున్నదని చెప్పుకొందురు ॥28॥ ఈ శివ శివలింగము 
సచ్చిధానందరూపము సమస్త ప్రపంచ కారణీభూతమై యున్నది. హృత్కమలమునందు 
ఆ మహాలింగమును ధ్యాన రూపమున ధరించుటే అంతరంగలింగ ధారణమని 
పించుకొనును 1301 


పరబ్రహ్మనామకమైన మహాలింగము సచ్చిదానంద స్వరూపమై, పరతత్వ స్వరూపమై 
॥శివ॥ యను నామము చేత గూడియున్నదై సమస్త ప్రపంచోత్పత్తికి లయమునకు గారణీ 
భూతమైమొప్పుచున్నది. హృతృ్మమలమునందు ఆ మహాలింగమును ధ్యాన రూపమున 
ధరించుటే అంతర్గత లింగధారణమనిపించుకొనును ॥30॥ సమన్త దోషములతో 
దూరగించబడినదై, తుచ్చమైన కలాశూన్య, ఏకల్పజాన్యమై, నిత్యానందపరిస్ఫురణ ప్రకాశ 
కలాస్వరూపమై ప్రత్యక్షాది ప్రమాణములకు అగోచరంబై, అనిర్దేశ్యమై, ముమ్వుజనపూజితమై 
ప్రపంచాతీతమై నాశరహితమై యుండును, ఇట్టి మహాలింగమే సమస్త (ప్రాణుల 


వ్ర 


కాధారభూతము-మూలాధార-హృదయ భ్రూమధ్యములను మూడు స్థానములందును. 
ప్రకాశించు చుండును. ॥31-32-33॥శివాగమములు దేనిని పరబ్రహ్మమని బేర్కొనుచున్నవో 
అట్టి జ్యోతిర్లింగము సమస్తప్రాణులకు మూలాధారచక్రము నందునను, హృదయము 
నందును భ్రూమధ్యమునందును ఎల్లప్పుడు ప్రకాశించుచుండును ॥134॥ అపరిచ్చిన్నము, 
అవ్యక్తము, సనాతనము, బ్రహ్మపదవాచ్యము, అంతస్థితము, ఐన లింగము భక్తుల 
ఉపాసనకొరకు తనలో నున్నమాయా శక్తి చేత విభజింపబడినది ॥35॥ ఏ వస్తువునందు 
ఈ చరాచరాత్మకమగు జగత్తులయమును బొందునో ఏ వస్తువు నందు మరల మరల 
ఉత్పత్తి యగుచున్నదో అట్టి శాశ్వతమైన పరబ్రహ్మమే లింగమనియు చెప్పబడుచున్నది. 
సచ్చిదానంద స్వరూపమైన ఆ లింగము మహత్వముతో గూడియున్నందున తన నాశ్రయించి 
యుండుట వలన అంతటి మహత్యమునే గలిగించుటచేతను బ్రహ్మ శబ్దవాచ్యమై - 
యొవ్వచున్నది ॥36-37॥ ఆధార చక్రమందుగాని హృదయముందునుగాని 
అథవాభ్రూమధ్యమందునుగాని, ఎల్లప్పుడు జ్యోతిర్లింగాను సంధానమును గావించుటే 
అంతర్గత లింగ ధారణమనబడును॥38॥ యోగీశ్వరుడు లింగమును ఆధార చక్రమునందు 
నువర్శకాంతియున్న దాని గాను, హృత్కమలమునందు వగడవుకాంతివలె - 
కాంతియున్నదానిగాను. భ్రూమధ్యమునందు స్ఫటికపు కాంతివలె కాంతియున్న దానిగా 
భావించనగును ॥39॥ అంతర్జింగ ధారణము నిరుపాధికమనియు చెప్పబడును. 
బాహ్యలింగధారణము కంటెను అంతర్లింగ ధారణము, కోటిరెట్లు మిన్నయై యున్నది 
॥40॥ ఎవరైతేనా సచ్చిదానంద రూపమగు శివలింగమును తమ హృత్కమలమునందు 
ధరింతురో అట్టివారికి (యీ భరోరనంసారమండలమున (నవయూవామున) 
పునర్జన్మమనునదిలేదు. ॥41 ॥ 


హృదయకమలమునందు లింగాను సంధానముజేయుట బ్రహ్మవిద్యకై శ్రమించుట 
గురూపాసనలో సామర్ధ్యము సంపాదించుట ఈ మూడును మోక్షసంప్రాప్తికి గారణ 
భూతములైనవి 1421 వైరాగ్యము మరియు జ్ఞానములతో గూడిన వారు స్థిరమైనమనస్సున్న 
వారు ఐనవారు యోగులకు అంతర్లింగాను సంధానమున (పేమ గలుగుటేగాకుండ, 
బాహ్య లింగమునందు (ప్రేమ కలుగనేరదు ॥43॥బ్రహ్మం-విష్ణు-రుద్రుడు-ఇంద్రుడు మొదలగు 
లోకపాలకులు, మునులు, సిద్దులు - గంధర్వులు -దానవులు-మానవులు-వీరందరు, 
జ్ఞానయోగము చేత సర్వకారణ కారణము, పరమానంద స్వరూపము ఐన మహాలింగమును 
తమ హృదయకమలమునందు నిరీక్షింతురు. ॥44-45॥ అందుచేత వివేక వంతుడైన 


Tg EIS 


వాడు పంచక్లేశములను విడువబడుటకు ప్రయత్న పూర్వకముగా మహాలింగమును 
హృదయ పద్మమునందు ధ్యానించవలెను. ॥46॥ వీరశెవుడు లింగమును అంతరంగమున 
ధరించుటకు సమర్శుడుగాని అథవా కాక-పోనిగాక, బహిర్గతముగ మాత్రము 
(స్థూలదేహము'పై) దాల్చిన మహాలింగమే ఈ ఇష్ట లింగము అని నిశ్చయాత్మక బుద్ధితో 
ధరించవలెను 1471 లింగము -స్టూలము-సూక్ష్మము-పరాత్సరము అనుభేదముచేత మూడు 
రకాలుగా నున్నది. బాహ్య శరీరమునందు ఏది ధరించబడుచున్నదో ఇది ఇష్ట 
లింగమనబడును ॥48॥హృదయకమలమునందు భావనారూపమున ధ్యానింపబడునది 
సూక్ష్మలింగము “ప్రాణలింగమనబడును, భావాతీతమైనది, బాహ్యేంద్రియములకగోచర 
మైనది పరశివబ్రహ్మమను పేరు గలది పరాత్పర లింగము “భావలింగమనబడును” 
ఇట్లు ఈ త్రివిధ లింగములలో ఇష్టలింగము ఆచార లింగము-గురు లింగములనియు, 
ప్రాణలింగము శివ లింగము -చర లింగముల నియు, భావలింగము ప్రసాదలింగము - 
మహాలింగమనియు ఆరు విధములుగా నుండును. 


శ్లో! ఆచార లింగంఘ్రాణాఖ్యం-భక్తస్థల సమాశ్రయం! 
నివృత్తి కలయోపేతం-గంధగ్రహణ సాధనం॥ 
గురులింగంతుజిహ్వాఖ్యం-మ హేశ్వర స్థలసంశ్రయం॥ 
ప్రతిష్ణాకలయోపేతం-రసగ్రహణ సాధనం॥ 
శివలింగతు నేత్రాఖ్యం- ప్రసాది స్థల సంశ్రయం॥ 
విద్యాకలాసమాయుక్తం- రూపగ్రహణ సాధనం॥ 
త్వగాఖ్యంజంగమలింగంచ-ప్రాణ లింగిస్థలాశ్రయం॥ 
శాంత్యాఖ్య కలయోపేతం- స్పర్శగ్రహణ సాధనం॥ 
ప్రసాద లింగం శ్రోత్రాఖ్యం- శరణ స్థల సంశ్రయం॥ 
శాంత్యతీతకలయోపేతం- శబ్ద గ్రహణ సాధనం॥ 
మానసంతుమహాలింగ- మైక్యస్థల సమాశ్రయం॥ 
శాంత్యతీతోత్తరోపేతం - సర్వ గ్రహణ సాధనం॥ 

ఘ్రాణ రూపమైన ఆచార లింగము, భక్త స్థలమునాశ్రయించి, నివృత్తి కలతోకూడి, 

గంథ గ్రహణ సాధకమై యున్నది. ఘ్రాణము ఇడా పింగళనాడి ద్వారా ప్రాణ వాయువు 


సంచారమునకాశ్రయమై యుంటవలనను దేహశుద్ధికి కారణభూతమైన ప్రాణాయామ 
మాచరించుటకు సాధనమై యుంటవలనను, దీనికి “ఆచారలింగమనియు పేరు వచ్చినది. 


లారా 


జిహ్వారూపమగు గురు“లింగము” మహేశ్వర స్థలమునాశ్రయించి, ప్రతిష్టాకలాయుక్తమై 
రసగ్రహణ సాధనమైయున్నది. జిహ్వ షడక్షరీమంత్రోచ్చారణము నకు సాధన మై 
యుంటవలనను ఈ మహామంత్రము మంత్ర మూర్తియగు గురుదేవుని ముఖాంతరంబున 
ప్రాప్తమగుటవలనను దీనికి “గురు లింగమనియు పేరు గలిగినది. నేత్రరూపమగు 
శివలింగము ప్రసాది స్థలమునాశ్రయించి విద్యాకలాయుక్తమై రూపగ్రహణ సాధనమై 
యున్నది. నేత్రము తన గోళకమునందున్న శివ ప్రకాశముతో గూడుకొని సకలరూప 
పదార్థ ప్రకాశమునకు సాధనమగుటవలనదీనికి “శివలింగమును పేరు గలిగెను. 
త్వగ్రూపమగు చరలింగము ప్రాణ లింగస్థలమునాశ్రయించి శాంతికలాయుక్తమై స్వర్శ 
గ్రహణ సాధకమై యున్నది. త్వక్‌ సర్వాంగ మును వ్యాపించి, శీత స్పర్శాదిజ్ఞానమునకు 
సాధకమై యుండుటవలనను, ఇది సంచరణ శీలమగు వాయువు యొక్క అంశమగుట 
చేతను దీనికి “చర లింగమను పేరు వచ్చినది. శోత్రరూపమను ప్రసాద లింగము శరణ 
స్థలమునాశ్రయించి శాంత్యతీతకలాయుక్తమై శబ్ద గ్రహణమునకు సాధనమై యున్నది. 
శ్రోత్రము శబ్దగ్రహణమునకు సాధనమై యుంటచేతను నాదము-సునాదము-నినాదము- 
మహానాదరూపమగు పరా-పశ్యంతి- మధ్యమము-వైఖరిక్రమము వలన లభించునట్టి 
అనుగ్రహరూపమైన ప్రసాదమునకు కారణమై యుంట వలన దీనకిఇ ప్రసాద లింగమని 
పేరు గలిగినది. మనోహరరూపమైన మహాలింగము ఐక్యస్థలము నాశ్రయించి శాంత్యతీతోత్తర 
కలాయుక్షమై సర్వగ్రహణ సాధనమై యున్నది. మనస్సు శ్రోత్రాది ఇంద్రియములవలనే 
ఒక్కొక్క విషయమును గ్రహించకుండ సమస్త విషయములను గ్రహించుట చేతను 
ఇంద్రియములన్నింటికి మహారాజగుట వలనను దీనికి “ మహాలింగమని పేరు గలిగెను 
॥49॥ ప్రత్యక్షముగా సంసారపాశరూపమగు అనిష్టమును పరిహరింపజేయునీ ఇష్ట లింగము 
జ్ఞానియైన వాడెల్లప్పుడును దన శరీరమునందు ధరించేతీరవలెను ॥50॥ శివ లింగమును 
మస్తకమునందుగాని, కంఠమునందు గాని, బాహుమూలమునగాని, ఎదయందుగాని, 
ఉదరముపైనగాని, అథవాహస్తమందు (ఎడమ) అరిచేతిలోగాని, ధరించవలెను ॥51॥ 
నాభిక్రింద లింగమును ధరించగూడదు, అదిపాపమున కారణమగును. జటాజూటమందును 
వీపున, మలస్థానమున లింగమును ధరించగూడదు॥52॥ లింగధారియగు వీరైవుడు 
ఎల్లవ్వుడు నిర్మలమనన్కుడై యుండి మనోవహారవుగు తన ఇష్టలింగమును 
కరపీఠమునందుంచుకొని గంధాక్షతలు ధూపదీపములతో ఆరాధించ వలెను.॥53॥ మోక్షాపేక్ష 
గల సమస్త్రవీరశైవులకు ఎల్లప్పుడు స్థాపితలింగపూజకంటెను కరపీఠపూజే శ్రేష్టమైనది 1541 
బ్రహ్మ- విష్ణు-మున్నగుదేవతలు గౌతమాది మహాబుషిశ్రేష్ణులు. ఎల్లప్పుడు తమతమ 
మస్తకములందు శివలింగమును ధరింతురు. 


మ rrr On 


॥శ్లో॥ బ్రహ్మవిష్వాదయో దేవాః మునయోగౌతమాదయః 
ధారయంతి సదాలింగం- ఉత్తమాంగేవిశేషతః॥సి,శి, 


॥155శివధ్యాన తత్పరురాండైన లక్ష్మీశారదా మొదలగు శక్తి దేవతలు గూడా సదా 
శివలింగమును నుదుటిపై భాగమున ధరింతురు॥56॥ వేదములందును శాస్తములలోను, 
పురాణములలోను కామికాది వాతులాంతములైన సమస్త శివాగమములందును వీర్తోవునకు 
లింగధారణమును జెప్పబడియున్నది 1571 


॥పవిత్రంతే వితతం బ్రహ్మణ సృతేప్రభురాత్రాణి పర్యేషి 
విశ్వతః అత ప్రతనుర్నతదామోఅశ్నుతే॥ - బుగ్వేదము - 


మంత్రముతోలింగధారణావశ్యకతను బోధించుచున్నది. అందుచేత పవిత్రము 
దోషరహితముఐన శివలింగమును ధరించాలి. ఈ లింగమునకు పరబ్రహ్మమను పేరు 
గలదు. శివుడు చతుర్ముఖబ్రహ్మకు అధిపతియై యున్నాడు. 


“ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతాని॥ 
బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతి- బ్రహ్మాశివోమేఅస్తు॥ 
సదాశివోమ్‌॥శాంతిః శాంతిః శాంతిరస్తు॥ 


అట్టిశివలింగమే “పవిత్రం” అని చెప్పంబడుచున్నది. అటువంటి పవిత్రమైన 
(లింగమూర్తి సంపర్కముతో శరీరము సవిత్రమగును. దీక్షా సంస్కారమనెడు అగ్నిచేత 
గాల్బబడకుండయున్న శరీరముగలవాడు, షడధ్వాన సంస్కార రహితుడు, శివదీక్షారహితుడు 
శ్రేష్టమైన ఈ లింగమును బొందలేడు(అర్హుడుగాడు) 


లింగధారణాచంద్రికారచయితయైన శ్రీ నందికేశ్వర శివాచార్యులవారు పైన జెప్పిన 
మంత్రమునకు “ఓయీ॥ బ్రహ్మణ స్పతి - లింగరూప శరీరావచ్చేదేన శరీర భావేనా ధిష్టిత 
పరమశివ, తె= తవ-, తత్‌= బ్రహ్మ పద వాచ్య లింగరూపం శరీరం, పవిత్రం= ఉక్తరీత్యా 
శుచ్యశుచికాలే2 పిధర్తుంయోగ్యం, వితతం = ఇష్టాది భేదేన భక్త శరీరాదిభేదేనవా బహువిధం 
ప్రభుః =నిగ్రహానుగ్రహన మర్థన్వ్యం, విశ్వతః= నమస్తాని (సార్వవిభక్తికస్తసిల్‌ -) 
గాత్రాణి =భక్తశరీరాణి, వర్యేషి=ప్రాప్తోషి, ధార్యమాణన్సన్‌, లింగరూవ శరీరద్వారా 
భక్తాంగసంయుక్తో2 సిత్యర్థః, అతప్తతనూః-తప్తావేధాఃమను- క్రియా దీక్షత్రయేణ 
నిర్ధగ్ధపాపపంజరాత సూర్యస్యనభవతీః సః అతప్తతనూః, దీక్షాత్రయ రహితః, ఆమః- 
ఆమః -అపరి- పక్వాంతః కరణస్యన్‌, తత్‌=పరనుశివ స్వరూపం, నాశ్నుతేః॥ అని 
వ్యాఖ్యానమును వివరించి వ్రాసి యున్నారు. 


ఇట్టి వేదమంత్రాభిపాయమును లోక ప్రసిద్ధులైన వ్యాసమహర్చులవారు తమ చేత 
రచింపంబడిన ॥లింగపురాణము యొక్క ఉత్తర భాగమైన 21, వ అధ్యాయమునందు 
సుస్పష్టముగా వివరించి యున్నారు. 


“బ్రహ్మేతి లింగమాఖ్యాతం- బ్రహ్మణః పతిరేశ్వరః 
పవిత్రం తద్ది విఖ్యాతం- తత్సంపర్కాత్‌ తనుఃశుచిః। (98) 


బుగిత్యాహపవిత్రంతే -వితతం బ్రహ్మణస్పతే 
తస్మాత్సవిత్రం తల్లింగం-ధార్యం శ్రవమనామయం। (99) 


అతప్తతను రజ్టోవై- హ్యఘీసంసారలక్షణః 
దీక్షయారహితః సాక్షౌ-న్నాప్నుయాల్లింగముత్తమం। (100) 


యః కరోతితపః పూర్వం-సతప్తతనురుచ్యతే 
పరిపక్వో విమోక్షాయ-సోకశ్నూతే లింగధారణం। (101) 


సకరోతపః పూర్వం-సోకతప్తతను రుచ్యతే (102) 


అనగా బ్రహ్మమే శివలింగమనియు, ఈ పరమ పవిత్రమైన శివలింగధారణచేత 
శరీరముగూడా పునీతమగుననియు, అందుచేత పవిత్రమైన శివలింగమును ధరించవలె 
ననియు, వేధా-మను-క్రియా రూపదీక్షతో తప్పుడుగాని యెడల అట్టివాడు, అజ్ఞాని -పాపి- 
సంసారియగుననియు, ఆకారణమున దీక్షను గైకొనవలయుననియు,దీక్రారహితుడు 
శివలింగమును ధరించుటకు దగినవాడు గాడనియు, పూర్వమున ఎవడైతే శివుని గురించి 
తపమునాచరించునో ఆతడు తప్తతను, వని చెప్పంబడుననియు అట్లు తపమునాచరించని 
వాడు ॥ అతప్త॥తనువని జెప్పబడుననియు పరిపక్వాంతః కరుణుడు ముక్తి కొరకు 
లింగధారణమునుబొందుననియు వ్యానమహర్నులవారుద్పోధించియున్నారు-దీ నితో 
॥వ విత్రంతె,,అను నీ బుగ్వేదముంత్రము కేవలము లింగదారణమునే 
బోధించుచున్నదనియు-సిద్ధమగు-చున్నది ॥158-59-601 


“యాతేరుద్రశివా తనూరఘోరపాసక్షాశినీ; 


తయాస్తనువాశంత మయాగిరిశంతాభి చాకశీహి | అనుయజుర్వేద మంత్రము 
లింగధారణ మునే బోధించుచున్నది. అందుచేత లింగధారణ సంపన్నుడైన వీర శైవుడు 
పాపసమూహము నుండి ముక్తుడగును॥ ఈ యజుర్వేదమంత్రమునకు శ్రీరీవణారాధ్యుల 
వారు:- 


FT I RENEE) Se 


“భోరుద్ర=ఓయీ!పరమేశ్వరా!తె=నీ యొక్క ఆపాపకాశీనీ=జమనో-వాక్కాయములలో 
బుట్టిన అనేక విధములైన పాపములను ప్రకాశించకుండ సంహరింపంజేయు, అఘోర= 
భయంకరమైనదిగా కళాంతరూపమైయున్న యాతనూః = లింగంతు శివయోర్డేహస్తాభ్యాం 
యస్మాదధిష్టితః" అని వాయ వీయ సంహితవాక్యముండుటవలన ఏదో ఒకటి ఇష్ట-ప్రాణ 
లింగ రూపమగు నీ దేహము, శివా=మంగళకరమైనదో శంతమయా=భక్తులకు మహాభోగ- 
మోక్షరూపమైన సుఖమును ఒసగునదై అత్యంత సుఖస్వరూపమగు, తయాతనువా= 
ఆఇష్టప్రాణరూపమగునీ శరీరముతో, భోగిరిశంత=ఓయీ!పరమేశ్వరా!త్వం=నీవృ, 
నః=ఇషమూర్జంత పసామయచ్చతే ప్రాణేష్వంతర్మనసోలింగమాహుః, అను అథర్వణ 
వేదమంత్ర మున్నది కావున - “ఇష్టలింగం ప్రాణ లింగమేకీకృత్వార్చనంపరం ' అని వాతు 
లోత్తరతంత్ర ముంటవలన దేశికుని ఉపదేశము వలన సుశిక్షితులైన మమ్ముగురించి, 
అభిచాకశిమి” అభిముఖమై ప్రకాశించుము, అను నీ విధముగ నీ మంత్రార్ధమును 
వివరించి యున్నారు “యాతెరుద్ర” అను నీయజుర్వేదమంత్రము గూడ లింగధారణమునే 
బోధించుచున్నదని భావము ॥61॥ ఎవడైతే లింగధారియై , నిర్మలాంతః కరుణుడై ప్రతిదినము 
శివపూజలో నిరతుండైన మనస్సుగలవాడై యుండునో, వాడు సమస్త దోషముల 
పరిహారమునకై, మనోహరము పవిత్రముఐన భస్మమును దీనిని ధరించేవిధిననుసరించి 
ధరించవలెను॥62॥ 


ఇతి నీద్దాంత శిఖామణే భర్త స్థలే గురుకారుణ్య 
స్థల లింగ ధారణ న్థలలింగ ధారణ స్థల ప్రనంగోనామ 
వష్ట వరిచ్చేదః పరినమాప్తః 
ఇది శ్రీసిద్ధాంత శిఖామణి యందు 
గురు కారణ్య స్థలములో లింగధారణ స్థల 
విచారాత్మకమగు ఆరవ పరిచ్చేదము పరిసమాస్తము. 


ఖః 





॥శో॥ భస్మధారణ సంయుక్తః పవిత్రో నియతాశయః 
శివాభిధానం యత్రోక్తం భాసనాద్భసితం తథా 111 
మహాభస్మేతి సంచింత్య మహాదేవరం ప్రభామయం 
వర్త ౦తే యే మహాభాగా ముఖ్యాస్తే భస్మధారిణః 12 ॥ 
శివాగ్న్యాదిసముత్పన్నం మంత్రన్యాసాది యోగతః 
తత్సొపాధికమిత్యాహుర్భస్మ తంత్ర విశారదాః ॥3॥ 
విభూతిర్భసితం భస్మ క్షారం రక్షేతి భస్మనః 
ఏతాని పంచ నామాని హేతుభిః పంచభిర్భృశం 1 4 ॥ 
విభూతి ర్ఫూతి హేతుత్వాద్భసిశం త్తత్వభాసనాత్‌ 
పాపానాం భర నాద్భస్మ క్షారణాత్‌ క్షారమాపదాం 
రక్షణణాత్సర్వ భూతేభ్యో రక్షేతి పరిగీయతే ॥ 5 ॥ 
నందా భద్రా చ సురభిః సుశీలా సుమనాస్తథా 
పంచ గావో విభోర్జాతాః సద్యోజాతాదివ(క్రతః ॥6 ॥ 
కపిలః కృష్ణ ధవల దూమరక్తాస్తథైవ చ 
నందాదీనాం గవాం వర్గాః క్రమేణ పరికీర్తితాః 17 ॥ 
సద్యోజాతాద్విభూతిశ్చ వామాద్భసితమేవ చ 
అఘోరాద్భస్మ సంజాతం క్షారం తత్సురుషా తథా 
రక్షా చేశానవవక్రాచ్చ నందాది ద్యారతోక భవత్‌ ॥ 8 ॥ 
ధారయేన్ని త్యకార్యేషు విభూతిం చప్రయత్నతః 
నైమిత్తికేషు భసితం క్షారం కామ్యేషు సర్వదా 19 ॥ 


(ప్రాయశ్చిత్తేషు సర్వేషు భస్మనామ యథావిధి 


రక్షాచ మోక్ష కార్యేషు ప్రయోక్తవ్యా సదాబుధైః ॥ 10॥ 
నందాదీనాం తు యే వర్గాః కపిలాద్యాః ప్రకీర్తితాః 

త ఏవ వర్ణా విఖ్యాతా భూత్యాదీనాం యథాక్రమం i 11॥ 
భస్మోత్సాదనముద్దిష్టం చతుర్ధా తంత్రవేదిభిః 

కల్పం చైవానుకల్పం చ హ్యుపకల్పమకల్పకమ్‌ 1 12॥ 
ఏషామాదిమముత్కృష్ట మన్యత్సర్వ మభావతః 

తథా శాస్తో క్ర విధినా గృహీత్వ గోమయం నవం ॥13॥ 
సద్యేన వామదేవేన కుర్యాత్సిండమనుత్తమం 

శోషయేత్సురుషేణైవ దహేద్దోరాచ్ళి వాగ్నినా 114 ॥ 
కల్పం తద్భస్మ విజ్ణేయమనుకల్పమథోచ్యతే 

వనేషు గోమయం యచ్చ శుష్కం చూర్జీకృతం తథా ॥ 15 ॥ 
దగ్గం చైవానుకల్పాఖ్య మాపణాదిగతం తు యత్‌ 

వస్రేణోత్తారితం భస్మ గోమూత్రాబద్ధ పిండకం ॥ 16 ॥ 
దగ్ధం ప్రాగుక్తవిధినా భవేద్భస్మోపకల్పకం 

అన్యైరాపాదితం భస్మ హ్యకల్పమితి కల్పితం ॥ 17 ॥ 
ఎప్వేకతమమాదాయ పాత్రేషు కలశాదిషు 

త్రినంధ్యమాచరేత్‌ స్నానం యథాసంభవమేవ వా 118 ॥ 
స్నానకాలే కరౌపాదౌ ప్రక్షాల్య విమలాంభసా 

వామహస్త తలేభస్మక్షిప్వాక5చ్చాద్యాన్య పాణీనా ॥ 19 ॥ 
అష్టకృత్వోక థమూలేన మౌనీ భస్మాభి మంత్ర్యచ 

శిర ఈ శానమంత్రేణ వామదేవేన గుహ్యకం 1 20 ॥ 
పాదౌ సద్యేన సర్వాంగం ప్రణవేనైవ సేచయేత్‌ 1 21॥ 


భస్మనా విహితం స్నానమిదమాగ్నేయముత్తమం 
స్నా నేషు వారుణాద్యేషు ముఖ్య మేతన్మలాపహం ॥ 22 ॥ 


భస్మస్నానవతాం పుంసాం యథాయోగం దినేదినే 
వారుణా ద్యెరలం స్నానైర్బాహ్యదోషాపహారిభిః 123 1 


ఆగ్నేయం భస్మనా స్నానం యతిభిస్తు విధీయతే 

అర్ధస్నానాత్సరం భస్మ ఆగర్టే జంతువధో ధ్రువం 1 24 ॥ 
ఆర్థం తు ప్రకృతిం విద్యాత్‌ ప్రకృతిం బంధనం విదుః 

ప్రకృతేస్తు ప్రహాణార్థం భస్మనా స్నానమిష్యతే 1 25 ॥ 
బ్రహ్మాద్యా విబుధాః సర్వే మునయో నారదాదయః 

యోగినః సనకాద్యాశ్చ బాణా ద్యా దానవా అపి 1 26 ॥ 
భస్మస్నానరతాః సర్వే శివభక్తి పరాయణాః 

నిర్ముక్త దోషకలిలా నిత్య శుద్ధా భవంతి హి 1 27 ॥ 
నమః శివాయేతి భస్మ కృత్వా సప్తాభిమంత్రితః 

ఉద్దూలయేత్తేన దేహంత్రిపుండ్రం చాపి ధారయేత్‌ ॥ 28 ॥ 
సర్వాంగోద్భూలనం చాపి న సమానం త్రిపుండ్రకైః 

తస్మాత్తి పుండ్ర మేవైకం లిఖేదుద్దూలనం వినా ॥ 29 ॥ 
త్రిపుండ్రం ధారయేన్నిత్యం భస్మనా సజలేన హి 

స్థానేషు సంచదశసు శరీరే సాధకోత్తమః 1 30 ॥ 
ఉత్తమాంగే లలాటే చ శ్రవణద్వితయే తథా 

గలే భుజద్వయే చైవ హృది నాభౌ చ పృస్థకే ॥ 31 ॥ 
బాహుయుగ్మేకకుద్దేశే మణిబంధద్వయే తథా 

త్రిపుండ్రం భస్మనా ధార్యం మూలమం త్రేణ సాధకైః 132 ॥ 
వామహస్త తలే భస్మక్తీప్వా చ్భాద్యాన్యపాణినా 

అగ్ని రిత్యాదిమంత్రేణ స్పృశన్‌వారాంభి మంత్ర్యచ 1331 
త్రిపుండ్రముక్త స్థానేషు దధ్యాత్‌ సజల భస్మనా 

శివం శివంకరం శాంతం స ప్రాప్నోతి న సంశయః 1 34 1 


మధ్యాంగులిత్రయేణైవ స్వదక్షిణ కరస్యతు 
షడంగులాయతం మానమపివాకలికమానకం 
నేత్రయుగ్మస్రమాణేన ఫాలే దధ్యాత్రిపుండ్రకం 
మధ్యమానామికాంగు స్టైరనులోమవిలోమతః 
ధారయేద్య స్తీ పుండ్రాంకం స రుద్రో నాత్రసంశయః 
బుజు శ్వేతమనువ్యాప్తం స్నిగ్ధం శోత్రప్రమాణకం 
ఎవం సల్లక్షణోపేతం త్రిపుండ్రం సర్వ సిద్ధిదం 
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయా హ్నేచత్రిపుండ్రకం 
కదాచిద్భస్మనా కుర్యాత్స రుద్రో నాత్ర సంశయః 
ఎవం విధం విభూత్యా హి కురుతే యస్తిపుండ్రకం 
స రౌద్ర ధర్మ సంయుక్త స్రయామయ ఇతి శ్రుతిః 
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ దేవాః శుక్రపురోగమాః 
త్రిపుండ్రం ధారయంత్యేవ భస్మనా పరికల్పితం 
వసిష్టాద్యా మహాభాగా మునయః శ్రుతికోవిదాః 
ధారయంతి సదాకాలం త్రిపుండ్రం భస్మనా కృతం 
శైవాగమేషు వేదేషు పురాణేష్వభిలేషు చ 
స్మృతీ తిహాసకల్పేషు విహితం భస్మపుండ్రకం 
ధారణీయం సమస్తానాం శెవానాం చవిశేషతః 
నాస్తికో భిన్న మర్యాదో దురాచార పరాయణః 
భస్మత్రిపుండ్ర ధారీ చేన్ముచ్యతే సర్వకిల్పిషైః 

7. రుద్రాక్షధారణ స్థలం 
భస్మనా విహితస్నాన స్త్రి పుండ్రాంకితమస్తకః 
శివార్చన పరో నిత్యం రుద్రాక్షమపి ధారయేత్‌ 
రుద్రాక్ష ధారణాదేవ ముచ్యంతే సర్వ పాతకైః 
దుష్ట చిత్తా దురాచారా దుష్ప్రజ్ఞా అపి మానవాః 


135 ॥ 


1 36 1 


1 37 | 


1 38 ॥ 


139 1 


1 40 1 


॥ 41 1 


1 42 || 


1 43 1 


1 44 | 


1 45 | 


పురాత్రి పురసంహారే త్రినేత్రో జగతాం పతిః 

ఉదపశ్యత్సురాం యోగమున్మీలిత విలోచనః ॥ 46 ॥ 
నిపేతుస్తస్య నేత్రేభ్యో బహవో జలబిందవః 

తేభ్యోజాతాహిరుద్రాక్షా రుద్రాక్షా ఇతి కీర్తితాః 1 47 ॥ 
రుద్ర నేత్రసముత్పన్నా రుద్రాక్షా లోకపావనాః 

అష్టత్రింశత్రభేదేన భవంత్యుత్పత్తి భేదతః ॥ 48 ॥ 
నేత్రాత్‌ సూర్యత్మనః శంభోః కపిలా ద్వాదళోదితాః 
శ్వేతాఃషోడశసంజాతాః సోమరూపాద్విలోచనాత్‌ 149 | 


కృష్ణా దశ విధా జాతా వహ్నిరూపాద్విలోచనాల్‌ 

ఎవముత్పత్తి భేదేన రుద్రాక్షా బహుధా స్మృతాః ॥ 50 ॥ 
అచ్చిద్రం కనకప్రఖ్యమనన్యధృతముత్తమం 

రుద్రాక్షం ధారయేత్‌ ప్రాజ్ఞః శివపూజాపరాయణః ॥ 51 ॥ 
యథాస్థానం యథావక్రం యథాయోగం యథావిధి 

రుద్రాక్ష ధారణం వక్ష్యే రుద్ర సాయుజ్య సిద్ధయే ॥ 52 ॥ 


శిఖాయామేక మేకాన్యం రుద్రాక్షం ధారయేద్సుధః 
ద్విత్రిద్వాదశ వషక్రాణి శిరసి త్రీణి ధారయేత్‌ ॥ 53 ॥ 


షట్‌త్రింశద్ధ్దారయేన్మూర్ణి నిత్యమేకాదశాననాన్‌ 
దశసప్త పంచవక్రాన్‌ షట్‌ షట్‌ కర్ణద్వయేవ హేత్‌ 1 54 ॥ 


షడష్టవదనాన్‌ కంఠే ద్వాత్రింశద్ధారయేత్సదా 
సంచాశద్ధారయేద్ధీమాన్‌ చతుర్వక్రాణి వక్షసి ॥ 55 1 


త్రయోదశ ముఖాన్‌ బాహ్యోర్థరేత్‌ షోడశ షోడశ 
ప్రత్యేకం ద్వాదశ వహేన్న వాస్యాన్మణి బంధయోః 1 56 ॥ 


చతుర్దశముఖం యజ్ఞసూత్ర మష్టోత్తరం శతం 
ధారయేత్‌ సర్వకాలం తు రుద్రాక్షం శివపూజకః 157 ॥ 


ఏవం రుద్రాక్షధారీ యః సర్వకాలే తు వర్తతే 

తస్య పాపకథా నాస్తి మూఢస్యాసి న సంశయః ॥ 58 ॥ 
బ్రహ్మహా మద్యపాయీ చ స్వర్ణహృద్గురుతల్పగః 

మాతృహా పితృహా చైవ బ్రూణహాకృత ఘూతకః 

రుద్రాక్ష ధారణా దేవ ముచ్యంతేసర్వ పాతకైః ॥ 59 ॥ 


దర్శనాత్‌ స్వర్శనాచ్చెవ స్మరణాదపి పూజనాత్‌ 
రుద్రాక్ష ధారణాల్లోకే ముచ్యంతేపాతకైర్దనాః 1 60 ॥ 


బ్రాహ్మణో వాంత్యజోవాపి మూర్ణొనాపండితో2 పివా 

రుద్రాక్ష ధారణాదేవ ముచ్యతే సర్వ పాతకైః 1 611 
గవాం కోటి ప్రదానస్య యతృలం భువిలభ్యతే 

తత్సలం లభతే మర్త్యో నిత్యం రుద్రాక్ష ధారణాత్‌ 162 ॥ 
మృతికాలేతు రుద్రాక్షం నిష్బీడ్య సహవారిణా 

యః పిభేచ్చింతయన్‌ రుద్రం రుద్రలోకం సగచ్చతి ॥ 63 ॥ 


భస్కో ద్యూలిత సర్వాంగా ధృతరుద్రాక్ష మాలికాః 
యే భవంతిమహాత్మానోరుద్రస్తే నాత్ర సంశయః 1 64 ॥ 


నిత్యాని కామ్యాని నిమిత్త జాని 

కర్మాణి సర్వాణి సదాపి కుర్వన్‌ 

న భస్మరుద్రాక్షధరో యదిస్యాత్‌ 

ద్విజో నతస్యాస్తి ఫలోపపత్తిః 1 65 ॥ 
సర్వేషు వర్ణాశ్రమ సంగతేషు 

నిత్యం సదాచారపరాయణేషు 

శ్రుతిస్మృతిభ్యామిహ చోద్యమానో 

విభూతి రుద్రాక్షధరః సమానః 1 66 ॥ 


భస్మధారణము వలన వీర శైవుడు పరమ పవిత్రుడు నిశ్చల చిత్తుడు అగును. 
“సేషభస్మజ్యోతిః - స ఏష భస్మజ్యోతిః 


అనుభస్మజాబాల శ్రుతి వాక్యాను సారముగా ఎది శివనామమైయున్నదో? ఏది శివుని 
స్వరూపమును ప్రకాశింప(జేయునో దాని చేత “భసిత”మని చెప్పంబడు చున్నదో, జ్యోతి 
రూపుడైన శంకరునియామహాభస్మమని భావించియే మహనీయులైతే వర్తించెదరో, నడచు 
కొందురో ఆ చరింతురో అట్టి నిరుపాధిక భస్మ ధారులైన విరశైవులే సర్వ శ్రేష్ణులుగా 
చెప్పబడుదురు. సరశివ మూర్తిని మహాభస్మ మహాభస్మనియు, భావించుటే నిరుపాధిక 
భస్మమని పేర్కొనదగును 11-2॥ పంచ బ్రహ్మమంత్ర న్యాసాదుల సంబంధముచే ఏదైతే 
వార్ని సంస్కార పూర్వకముగా నుత్పన్నమవుచున్నదో అట్టి భస్మమునకు తంత్ర శాస్త 
విశారదులు సోపాధిక భస్మమని చెప్పుచుందురు ॥3॥ 


ఈ భస్మమునకు ఐదు కారణములతో (విభూతి -భసిత-భస్మ-క్షౌర-రక్షా,,అను) ఐదు 
'పేర్లున్నవి. ॥4॥ “అభణిమాద్యష్టై శ్వర్యములకు గారణీ భూతమగుట వలన “విభూతి” 
యనియు, ఇవి తత్వమును ప్రకాశింపజేయును గనుక భసితమనియు మనోవాక్కాయ 
జన్యమగు పాపములను భీతిగొల్పుట చేత “భస్మ మనియు, ఆధ్యాత్మికము -అధి 
భౌతికము-ఆధి దైవికమగు రూప-తాప-ములనుండి సంక్రమించునట్టి విపత్తులను 
నశింపజేయుట చేత “క్షార” మనియు, భూత-గ్రేత-పిశాచాదుల వలన రక్షించునదిగా 
వున్న రక్షయనియు జెప్ప (బడును. ॥5॥ పరమేశ్వరుని-సద్యోజాత-వామదేవ-అఘోర- 
తత్సురుష- ఈశాన్య-ముఖముఖ ములనుండి అనుక్రమముగా నందా-భద్రా-సురభి-సుశీల- 
సుమనా-అమనామములలో ఐదు గోవులు ఉత్పన్నములైనవి. 16॥ నందాదిగోవులకు 
అను క్రమముగా కపిల-కప్పు-తెలుపు-ఆకాశ వర్ణము-ఎఖుప్పు-వర్ణము (రంగు)లు 
చెప్పబడినవి ॥7॥ సద్యో జాతముఖమునుండి బుట్టిన భద్రాగోవుఉండి భసితము, 
అఘోరముఖమునుండి బుట్టిన సురభి గోవునుండి, భస్మము, తత్పురుషముఖమునుండి 
బుట్టిన సుశీలా గోవునుండి క్షారము. ఈ శానము ఖమునుండి బుట్టిన సుమనా గోవునుండి 
“రక్ష' యనియు జన్మించినవి ॥8॥ 


బుద్ధిమంతులు నిత్య కర్మలందు “విభూతిని” నైమిత్తిక కర్మలందు భసితమును, 
కామ్య కర్మలందు కారమును అన్నిరకాలైన ప్రాయశ్చిత్త కర్మలందు “భస్మమును 
మోక్షకార్యము లందు “రక్షను విధిఅను సారముగ ధరించవలెను 19-101 నందాది 
గోవులకు ఏకపిలాది వర్ణములు చెప్పబడినవో విభూత్యాదులకు అవే వర్ణములు అనగా 
“విభూతికి ” కపిలము “భసితమునకు కప్పు” భస్మమునకు తెలుపు. క్షారమునకు ఆకాశ 
వర్ణము రక్షకు ఎజుపు వర్ణములును చెప్పబడినవి. ॥11॥ తంత్ర శాస్త్రజ్ఞులు భస్మోత్సత్తిని 


గురించి కల్ప, అనుకల్ప, ఉపకల్ప అకల్ప అని నాలుగు రకాలుగా చెప్పుదురు. ॥1%॥ 
వీటిలో మొదటిదైన కల్పభస్మమే సర్వోత్తమమైనది. ఈ కల్ప భస్మములభించని చోట 
గతమూడు రకాలభస్మములను ఉపయోగించుకొనదగును. విన్నూత్నమైన గోమయమును 
శాస్త్ర విధిననుసరించి సద్యోజాతమంత్రము చేత అంతరమున క్రింద బడకుండ పైననేలేదా 
మధ్యనే బట్టుకొని వామ దేవ మంత్రము ముద్దలు (ఉండలు)గా జేసి, తత్పురుష 
మంత్రమునచేత ఎండబెట్టి (శుష్కించి) అఘోర మంత్రముతో కాల్చవలెను, ఈ 
శానమంత్రముతో బిల్వాది (మారేడు) పవిత్రమైన పాత్రలో నుంచవలెను. ఇది కల్ప 
భస్మమని చెప్పబడును, అరణ్యములో నున్నఎండిన గోమయమును పొడి (చూర్ణము) 
జేసి మొదలు జెప్పిన విధముగా సంస్కరించబడిన భస్మము అనుకల్పభస్మమనియు 
చెప్పబడినది. అంగడి (దుకాణము)లో నున్న భస్మమును దెచ్చి వస్త్రముతో వడియగట్టి 
(వడబోసి) గో మూత్రముతో ఉండలను (ముద్దలను) జేసి, మొదట జెప్పిన 
విధానముననుసరించి సిద్దగించిన భస్మము “ఉపకల్ప భస్మము,, అని చెప్పంబడును. 
మంత్ర జ్ఞానము లేని వారి చేత సిద్ధగించిన భస్మము “అకల్పభస్మ”మని, చెప్పబడును. 
113-14-15-16-171 వేర్వేరు పాత్రలో నున్నట్టి యానాలు రకాలైన భస్మములలోనేదో ఒక 
దానిని దీసికొని మూడు సమయములందును గాని లేదా తనకు అనుకూలమైన ఒక 
సమయమునందును గాని ప్రతి దినము భస్మ స్నానము జేయవలెను 118॥ భస్మస్నాన 
నమయమునందు నిర్మలోదకముచేత రెండు చేతులను, రెండు పాదములను 
ప్రక్షాళనమును గావించి ఎడమ అరచేతిలో భస్మమునిడుకొని, దానిపై కుడియరచేతితో 
మూసి, ఆ పిదప మౌనముతోనుండియెనమిది మారులు మూల మంత్రముచేత భస్మమును 
అభి మంత్రించి, ఈ శానమంత్రముతో శిరస్సును, తత్పురుష మంత్రము చేత ముఖమును, 
అఘోరమంత్రము చేత హృదయమును, వామదేవ మంత్రము చేత గుహ్య ప్రదేశమును, 
సద్యోజాతమంత్రముతో రెండు పాదములను, ఓం కారముచేత సర్వాంగమును , 
ప్రోక్షించవలెను ॥19-20-21॥ జల స్నానము -వాయు స్నానము మున్నగు స్నానములలో 
అగ్నికి నంబంధించిన ఈ భన్మ స్నానము ప్రధానముగా నమన్తమలములను 

నశింపజేయును 122; ప్రతిదినము శాస్త్ర విధిననుసరించి భస్మస్నానమును ఆచరించువారికి 

బాహ్యదోషములను నశింపంజేయు జలాది స్నానములతోనేమి ప్రయోజనము ॥23 ॥ 

అగ్నికి సంబంధించిన భస్మ స్నానము జ్ఞానాంగమై యుంటవలన యతులు (సన్యాసులు) 

ఇట్టి భస్మ స్నానమును ఆచరింతురు. జలస్నానమునందు ప్రాణి హింస (వధ) జరుగుట 

వలన జలస్నానమున కంటెను భస్మ స్నానమేశ్రేష్టమైనది. ॥24॥ “నవాఏష పురుపోకన్నర 


సమయః” అనే శ్రుతి వాక్యముచేతను పురుషః ప్రకృతి స్టోహిభుంక్తే ప్రకృతి జాన్‌గుణాన్‌ 
అను గీతోక్తి చేతను అన్న రసమయుడైన పురుషుడు ప్రకృతి గుణగణములను 
ఉపభోగించుట చేత జలమును ప్రకృతిగా దెలియవలెను జ్ఞానులు ప్రతి నిబంధనముగా 
భావింతురు. అట్టి ప్రకృతిని నశింపజేయుటకై భస్మ స్నానమును జెప్పి యున్నారు ॥25॥ 
బ్రహ్మ మొదలగు దేవతలు (సమస్త దేవతలు) నారదుడు మున్నగు మునీశ్వరులు, 
సనకాది యోగి పుంగవులు, బాణుడు మొదలగుదానవులు భస్మస్నానరతులై శివభక్తి 
భరితులై, పాపసమూహము బారదోలిన వారై నిత్య నిర్మలమనస్కులై యున్నారు ॥26- 
27॥ నమఃశివాయ అను పంచాక్షరీ మంత్రముతో భస్మమును ఏడు మారులు అభిమంత్రించి 
అట్టి భస్మముతో దేహమంతటబూసికొనుటేగాకుండా ల్రిపుండ్రముగా ధరించవలెను ॥28॥ 
భస్మమును సర్వాంగములందు ధరించినను (బూసినను) అది త్రిపుండ్రము (మూడు 
రేఖలు) ధరించిన దానికి సొటిగాజాలదు. అందుచేత ఉదభూలనమును వదలి 
త్రిపుండ్రదారణమును జేయవలెను ॥29॥ సాధకుడైన వీర్లైవుడు ప్రతిదినము తన శరీరము 
యొక్క పదియేను స్థానములందు జలమిశ్రితమైన భన్మముతో త్రిపుండ్రమును 
ధరించవలెను ॥130॥ ॥1॥ మస్తకమునందు ॥2॥ నుదుట ॥3॥రెండు చెవులయందు ॥4॥ 
కంఠమున ॥5॥రెండు భుజములందు, ॥6॥ హృదయమున నాభియందు, 17॥వీపుపై 
18॥ర00డు బాహువులందును ॥9॥(హెగలు) ఎదపై ॥1101రెండుమోచేతులయందును. ఈ 
విధముగ పదునైదు స్థానములందు మూల మంత్రమునుచ్చరిస్తు త్రిపుండ్రధారణమును 
చేయదగును ॥31-321ఎడమ అరిచేతిలో భస్మమునుంచి కుడిచేతిలో మూసి 


అగ్ని రితి భస్మ-వాయురితిభస్మ-జల మితిభస్మ 
స్థలమితి భస్మ-వ్యోమేతిభస్మ-భస్మేతి-భస్మ- 
సర్వం హనా ఇదం భస్మమన ఇత్యేతాని -ఛక్షూంషిభస్మాని॥ 


రెండు మంత్రములతోభస్మమును ముట్టి అట్టి భస్మమును జలముతో (ఉదకముతో) 
2 సార్లు అభిమంత్రించి జలమిశ్రితమైన భస్మముతో పైన జెప్పిన(15)పదైదు స్థానములందు 
త్రిపుండ్రమును ధరించవలెను. ఈ రీతిగా క్రిపుండ్ర ధారణమును జేసి కొనిన ప్రతివీరైవుడు 
మంగళకరుడైన శివుని బొందును. ఇందులో నేలాంటి సందేహము లేదు.॥33-34॥ వీర్లెవుడు 
కుడిచేతినడుమనున్న మూడు వ్రేళ్ళతో (చూపుడువ్రేలు-నడిమివేలు-ఉఊంగరపువేలు) ఈ 
వ్రేళ్ళతో ఆరు అంగుళాల పొడువుగాని, నుదురున్నంతగాని, రెండు నేత్రములసమానము 
గాని నుదుట త్రిపుండ్ర ధారణమును బేసికొనవలెను, మధ్యమ మరియు అనామిక 


టపా! |. ము 


వ్రేళ్ళతో అనులోమముగాను అంగుష్ట (బొట్టనవ్రేలు) మువ్రేలుతో విలోమముగాను ఎవడైతే 
తన నుదుట త్రిపుండ్రముగా ధరించునో వాడు శివుడే యగును, ఈ విషయమున 
ఏలాంటి సందేహములేదు సరళముగను శుభ్రముగాను, దట్టముగాను (గాఢముగాను) 
నునుపుగాను శోత్రప్రమాణముగాను, మున్నగు సల్లక్షణములతో గూడిన త్రిపుండ్రధారణము 
నర్వనిద్ధివదాయకమ్టైనది. ప్రాతఃకాలమునందుగాని, వుధ్యావ్నామునగాని, 
సాయంకాలమునందు గాని యెవ్వడైతే త్రిపుండ్రమును ధరించునో నాతడు శివుడగును, 
ఈ విషయమున ఏలాంటి సందేహములేదు. ॥35-36-37-38॥ ఎవడైతే భస్మముతో ఈ 
విధముగ సల్లక్షణములతో గూడిన త్రిపుండ్రమును ధరించునో 


య ఇదంత్రిపుండ్రం ధార్యతే-సవేదత్రయ ధారీ భవతి॥ 
ససంతతం ్రేతాగ్నిర్భవతి- సపుష్కరత్రయ స్నాతో భవతి॥ 
యస్తి పుండ్రధారీ పురుషః సరుద్ర ఎవ భవతి॥ 


అనుశ్రుతి వాక్యానుసారముగా నతడు శివధార్యుడు, సంయుక్తుడు, వేద స్వరూపుడే 
యగును॥ ॥॥39॥ బ్రహ్మ-విష్ణు-రుద్రుడు. ఇంద్రుడు మున్నగు దేవతలు భస్మ త్రిపుండ్రము 
ధరించి యున్నారు ॥40 ॥ వేదజ్ఞులైన వశిష్టుడు మున్నగు మహర్షులు ఎల్లప్పుడు భస్మత్రి 
పుండ్రమును ధరింతురు. ॥41॥ నాలుగువేదములందును, కామికాది వాతులాంతములైన 
ఇరువదెనమిది శివాగమములందును. సమస్త పురాణములందును. సర్వస్మృతులలోను, 
ఇతి హాసము లందును. కల్చగ్రంథములలోను భస్మత్రిపుండ్రధారణము చెప్పబడియున్నది. 
1421 నమన్త శైవమతీయులు విశేషించి భన్మత్రివుండ్రధారణముచేయవలెను. 
నాస్తికుడుగానిమ్ము జాతి భ్రష్ణుడుగా నిమ్ము దురాచారిగా నిమ్ము, భస్మత్రిపుండ్రమును 
ధరించిన వారందరు సర్వపాపములనుండి ముక్తులగుదురు ॥43॥ 


7.రుద్రాక్ష ధారణము 


“భస్మనావిహితస్నాన స్త్రిపుం డ్రాంకిత మస్తక: 
శివార్చన పరోనిత్యం-రు ద్రాక్షమపిధారయేత్‌॥ 
రుద్రాక్ష్రధారణాదేవ-ముచ్యంతేసర్వ పాతకైః 
దుష్టచిత్తాదురాచారా-దు ప్ప్రజ్ఞాఅపి మానవాః 
పురాత్రి పురసంహారే- త్రినేత్రోజగతాంపతిః 
ఉదపశ్యత్పురాం యోగమున్మీలత విలోచనః॥ 


నిపేతుస్తస్య నేత్రేభ్యో-బహవోజలబిందవః 
తేభ్యోజాతాహిరు ద్రాక్షౌ-రు ద్రాక్షాఇతికీర్తితాః 
రుద్రనేత్రసముత్సన్నా-రు ద్రాక్షాఇతికీర్తితాః 
మద్రనేత్ర సముత్పన్నా-రుద్రాక్షాలోకపావనాః 
అష్టత్రింశత్రభేదేన-భవంత్యుత్పత్తి భేదతః 


భస్మధారణయుతుడు త్రిపుండ్రాంకితమస్తకయుతుడు. శివార్చనాసక్తుడు,ఐనవీరైవుడు 
నిత్యమురుద్రాక్షలను ధాల్పవలెను ॥44॥ మానవులు దుష్టమనన్కులైన వారును, 
దురాచారులైనను, దుఠ్యుద్ధిగల వారైనను, రుద్రాక్షధారణతో సమస్త పాపములనుండి 
ముక్తులగుదురు ॥45॥ పూర్వము జగత్రభువు- త్రినేత్ర ధారియైన పరమేశ్వరుడు త్రిపురా 
సురులను నంహరించునపుడు, తన మూడు నేత్రములను విస్తరింపజేయువాడై 
త్రిపురాసురుల సంబంధమును గురించి పైకి జూచెను ॥46॥ అప్పుడా పరమేశ్వరుని 
సూర్యచంద్రాగ్ని నేత్రముల నుండి జల బిందువులు రాలినవి, అట్టి జలబిందువులనుండీ 
రుద్రాక్ష వృక్షములుత్పన్నము లైనవి. వాటినుండి బుట్టినవేరుద్రాక్షలైనవి ॥47॥ రుద్ర 
నేత్రములనుండి బుట్టినవి కనుకనే రుద్రాక్షలనీబిలువ(బడుచున్నవి. అవి సమస్తలోక 
పావనకరములుఐన రుద్రాక్షలు. ఉత్పత్తి భేదముచేత ముప్పది యెనమిది ॥48॥ రకములైనవి 
పరమేశ్వరుని నూర్యనేత్రము నుండి కపిల వర్ణముగల పండ్రెండు విధములైన 
రుద్రాక్షలుతృన్నములైనవి, చంద్రనేత్రము నుండి తెల్లని రంగుగలవి పదునారు ప్రకారములైన 
రుద్రాక్షలుత్సన్నములైనవి. ॥149॥ అగ్నినేత్రమునుండి, నలుపురంగుగలవి పదిరకాల 
గలరుద్రాక్షలుత్సన్నములైనవి. ఈ విధముగా నుత్పత్తి భేదముచేత రుద్రాక్షలు నానారకాలుగా 
చెప్ప(బడివి॥50॥ సువర్ణ కాంతి గలవి. ఛిద్రములేనివి. అన్యులచే ధరించబడని రుద్రాక్షలు 
శ్రేష్టములైనవి. శివపూజనిరతుడైన వీరశైవృడు ఇట్టిరుద్రాక్షలనే ధరించవలెను ॥51॥ 
స్థానానుగుణ్యముగా, ముఖానుగుణ్యముగా, సంబంధాను గుణ్యముగా శాస్త్ర విధిఅను 
సారముగాను రుద్రాక్షధారణమును శివ సాయుజ్య సిద్ధి కొరకు చెప్పుచున్నాను ॥52॥ 
జ్ఞాని ఒక ముఖమున్న ఒకే రుద్రాక్షను శిఖయందు ధరించవలెను. రెండు మూండు 
పండ్రెండు ముఖములుగల మూడు రుద్రాక్షలను మస్తకము (శిరస్సు)నందు దాల్బవలెను 
153॥ అధవా పదకొండు ముఖములున్నవి 36 రుద్రాక్షలను మస్తకమునందు ధరించవలెను. 
పది-ఏడు-ఐదు ముఖములున్నవి. ఆరారు రుద్రాక్షలను రెండు చెవులకు ధరించవలెను. 
ప్రతి యొక్క ముఖములున్నవి, రెండేసి రుద్రాక్షలుండవలెను ॥54॥ ఆరు మరియు 
ఎనిమిది ముఖములున్న ముప్పది రెండు (32) రుద్రాక్షలను (ఆరుముఖములున్నవి 
మరియు ముఖములున్నవి) 16+16 కంఠమున ధరించవలెను నాలుగు ముఖములున్న 


రుద్రాక్షలను ఎదపై ధరించవలె. ॥55॥ పదిమూడు ముఖము లున్నవి 16+16 రుద్రాక్షలను 
రెండు బాహులయందు దరించవలెను, తొమ్మిది ముఖములున్న పండ్రెండు (12) పం[డెండు 
రుద్రాక్షలను రెండు చేతులకు ధరించవలెను. ॥56॥ పదినాల్లు (14) ముఖములున్న 
నూటా యెనిమిది (108) రుద్రాక్షలను యజ్ఞోపవీతముగా ధరించవలెను. ఈ రీతిగా 
శివపూజను జేయునాతడు ఎల్ల కాలములందును విధిననుసరించి సర్వస్థానము లందును 
రుద్రాక్షలను ధరించవలెను. ॥57॥ ఈ విధముగ ఎవడైతే సర్వకాలములయందును 
రుద్రాక్షలను ధరించునో నాతడు మూర్భుడైయున్నను ఆతనిని పాపములు సృర్శింపవు. 
1581 బ్రహ్మత్య్వను గావించిన వాడైనను మద్యపానం జేసినవాడైనను, సువర్ణమును 
దొంగలించిన వాడైనను, గురుతల్బ గామియైనను మాతృహత్య-పితృహత్య బ్రూణహత్యలను 
గావించిన వాడైనను. కృతఘ్నడైనను రుద్రాక్షలను ధరించినంత మాత్రమున వీరందరు 
సమస్త పాపములనుండిముక్తులగుదురు ॥58-59॥ ఈ లోకమునందున్న జనులు రుద్రాక్షల 
దర్శన-స్పర్శన-స్మరణ -పూజన-ధారణాదులతో సర్వ పాపములనుండి దూరమగుదురు 
160॥ అగ్రవర్గుడే (బ్రాహ్మణుడే) కానిమ్ము అంత్యజుడే (అంటరానివాడే శూద్రుడే) కానిమ్ము 
మూర్భుడేగాని పండితుడే గాని, రుద్రాక్షలను ధరించుట చేత సమస్త పాపములనుండి 
విముక్తుడగును ॥61॥ ఈ లోకమున కోటి గోవులను దానమొనర్చుట వలన ఎట్టి ఫలము 
లభించునో ప్రతిదినమున రుద్రాక్షలను ధరించుట వలన మానవుడట్టి ఫలమును బొందును 
॥62॥ ఎవడైతే మరణ సమయమున పరమేశ్వరుని స్మరిస్తు జలమున రుద్రాక్షను రాపిడి 
(రాచి) జేసి ఆ నీరును త్రాగునో అటువంటి వాడురుడ్రలోకమును బడయును ॥63॥ 
ఎమహాత్ములు, సర్వావయవములలో భస్మమును దాల్చి రుద్రాక్షమాలికలను ధరింతురో 
వారు సాక్షాత్తుగా రుద్రలేయగుదురు ఈ విషయములో ఎట్టి సందేహములేదు ॥64॥ 
ఎల్లప్పుడు ద్విజుడు బ్రాహ్మణుడు ఈ విధముగ నిత్య కర్మలను నైమిత్తిక కర్మలను 
ఎల్లప్పుడు చేయువాడైనను భస్మరు ద్రాక్షలను ధరింపమిఅట్టి వాడికి ఫల ప్రాప్తికానేరదు 
165 సదాచార పరాయణులు వర్ణాశ్రమ ధర్మసంయుతులు ఐన వారిలో విభూతిరుద్రాక్షలను 
ధరించిన వాడే శ్రేష్టుడు. ఈ లోకమున శ్రుతిస్మృతులలోళాఘనీయుడగును ॥66॥ 


ఇత్‌ శ్రీ సిద్ధాంత శిఖామణౌ భక్త స్థలే 
భన్మరుద్రాక్ష ధారణ స్థల ప్రనంగోనామ 
నప్తమపరిచ్చేదః వరినమాన్తః 


ఇది శ్రీ సిద్ధాంత శిఖామణిలో భస్మరుద్రాక్షధారణస్థల విచారాత్మకమగు ఏడవ 


పరిచ్చేదము పరిసమాస్తము 


— 


ధృతశ్రీభూతి రుద్రాక్ష - ప్రయతో లింగధారకః 
జపేత్పంచాక్షరీ విద్యాం-శివతత్త్వ్వప్రబోధి నీం 111 


శివతత్త్వాత్సరంనాస్తి- యథాతత్త్వాంతరం మహత్‌! 

తథాపంచాక్షరీ మం త్రాన్నాస్తి మంత్రాంతరంమహల్‌ nan 
జ్ఞాతే పంచాక్షరీ మంశ్రే- కిం వా మంత్రాంతరైఃఫలం 

జ్ఞాతే శివే జగన్మూలే - కిం ఫలం దేవతాంతరైః 13 ॥ 
సప్తకోటిషు మంగ్రేషు-మంత్రః పంచాక్షరో మహాన్‌ 

బ్రహ్మవిష్ట్వాది దేవేషు - యథా శంభుర్మహత్తరః ॥ 4 ॥ 
అశేష జగతాం హేతుః-పరమాత్మా మహేశ్వరః 

తస్య వాచకమంత్రోోయం-సర్వమం లైకకొరణం ॥5॥ 
తస్యాభిధానమంత్రోక యమభిధేయశ్చ స స్మృతః 

అభిధా నాభిధే యత్వాన్మంత్రాత్‌ సిద్ధః ప 
నమశ్శబ్దం వదేత్సూర్యం -శివాయేతి తతః పరం 

మంత్రంః పంచాక్షరో హ్యేష- సర్వశ్రుతి-శిరోగతః 171 
ఆదితః పరిశుద్ధత్వాన్మలత్రయ వియోగత; 

శివ ఇత్యుచ్యలే శంభుశ్చిదానందఘనః ప్రభుః ॥ 8 ॥ 
ఆస్పదత్వాద శేషాణాం మంగలానాం విశేషతః 

శివశబ్దాభిధేయో హి దేవదేవ స్రియంబకః ॥9॥ 


శివ ఇత్యక్షరద్వంద్వం పరబ్రహ్మ ప్రకాశకం 
ముఖ్యవృత్యాతదన్యేషాం శబ్బానాంగౌణ వృత్తయః 110 ॥ 


తస్మాన్ముఖ్యతరం నామ శివ ఇత్యక్షరద్వయం 

సచ్చిదానంద రూపస్య శంభోరమిత తేజసః 1 11॥ 
ఎతన్నా మావలంబేన మంత్రః పంచాక్షరః స్మృతః 

యస్మాదతః సదా జప్యోమోక్షకాంక్షిభిరాదరాత్‌ ॥ 12 ॥ 
యథాన నాదిర్మహాదేవః సిద్ధః సంసారమోచకః 

తథా పంచాక్షరో మంత్రః సంసారక్షయకారకః ॥ 13 ॥ 


పంచభూతాని సర్వాణి పంచతన్మాత్రకాణి చ 
జ్ఞానేంద్రియాణీ పంచాపి పంచకర్మేంద్రియాణిచ 114 ॥ 


పంచ బ్రహ్మాణి పంచాపి కృత్యాని సహకారణైః 

బోధ్యాని పంచభిర్వర్డైః పంచాక్షర మహామనోః 1151 
పంచధా పంచధా యాని ప్రసిద్దాని విశేషతః 

తాని సర్వాణి వస్తూని పంచాక్షరమయాని హి 116 ॥ 
ఓంకారపూర్వో మంత్రోక। యం పంచాక్షరమయఃపరః 

శైవాగమేషు వేదేషు షడక్షర ఇతి స్మృతః 117 ॥ 
మంత్ర స్యాస్యాది భూతేన ప్రణవేన మహామనోః 

ప్రబోధ్యతే మహాదేవః కేవలశ్చిత్సుఖాత్మకః 118 ॥ 
ప్రణవే నైకవర్డేన పరబ్రహ్మ ప్రకాశ్యతే 

అద్వితీయం పరానందం శివాఖ్యం నిష్రపంచకం 119 ॥ 
పరమాత్మమనుర్‌ జ్ఞేయః సోకహంరూపః సనాతనః 

జాయతే సహయోర్లోపాదోమిత్యేకాక్షరో మనుః 120 ॥ 
ప్రణవే నైవ మంత్రేణ బోధ్యతే నిష్కలః శివః 

పంచాక్షరేణ మంత్రేణ పంచబ్రహ్మతనుస్తథా ॥ 21 ॥ 


నిష్కలః సంవిదాకారః సకలో విశ్వమూర్తి కః 
ఉభయాత్మా శివో మంత్రే షడక్షరమయేస్థితః 122 ॥ 


మూలం విద్యా శివః శైవసూత్రం పంచాక్షర స్తథా 
ఏతాని నామధేయాని కీర్తితాని మహామనోః 123 ॥ 


పంచాక్షరీమిమాం విద్యాం ప్రణవేన షడక్షరీం 
జపేత్‌ సమాహితో భూత్వా శివపూజాపరాయణః 1 24 | 


ప్రాణాయామత్రయం కృత్వా ప్రాబ్ముఖోదబ్ముఖోన పివా 


చింతయన్‌ హృదయాంభోజే దేవదేవం త్రిలోచనం ॥ 25 ॥ 
సర్వాలంకార సంయుక్తం సాంబం చంధ్రార్థ శేఖరం 

జపేదేతం మహావిద్యాం శివరూపామనన్యధీః 

జపస్తుత్రివిధః ప్రోకో వాచికోపాంశుమానసః 126 ॥ 
శ్రూయతే యస్తు పార్వ స్టెర్యథావర్ణ సమన్వయః 

వాచికః సతు విజ్ఞేయః సర్వ పాపప్రభంజనః 127 ॥ 
ఈషత్‌ స్పృష్ట్వాః ధర పుటం యో మందమభిధీయతే 

పార్వ స్టైర శ్రుతః సోన్‌యముపాంశుః పరికీర్తితః 128 ॥ 
అస్పృష్ట్వాక ధరమస్సంది జిహ్వాగంయో5ం తరాత్మనా 

భావ్యతే వర్ణరూపేణ స మానస ఇతి స్మృతః 129 ॥ 
యావంతః కర్మయజ్ఞాద్యా ప్రవదానతపాంసిచ 

సర్వే తే జపయజ్ఞస్య కలాం నార్హంతి షోడశీం 1 301 
మాహాత్మ్యం వాచిక స్త్యైతజ్ఞపయజ్ఞస్య కీర్తితం 

తస్మాచ్చతగుణోపాంశుః సహస్రో మానసః స్మృతః 1311 
వాచికాత్త దుపాంశోశ్చ జపాదస్య మహామనోః 

మానసా హి జపః ్రేష్టో ఘోర సంసార నాశకః 132 ॥ 
ఎతేష్వేకేన విధినా యథాభావం యథాక్రమం 

జపేత్సంచాక్షరీమేతాం విద్యాం పాశవిముక్తయే ॥ 33 ॥ 


అనేన మూలమంత్రేణ శివలింగం ప్రపూజయేత్‌ 
నిత్యం నియమసంపన్నః ప్రయతాత్మా శివాత్మకః 134 ॥ 


భక్త్యా పంచాక్షరేణైవ యః శివం సకృదర్బయేత్‌ 
సోపి గచ్చేచ్చివస్థాం మంత్రస్యాస్యైవ గౌరవాత్‌ 


అబ్బక్షా వాయుభక్షాశ్చయే చాన్యే వ్రతకర్శితాః 
తేషామేతైర్రు తైర్నాస్తి శివలోక సమాగమః 


తస్మాత్తపాంసి యజ్ఞాశ్చ వ్రతాని నియమాస్తథా 
పంచాక్షరార్చన స్యెతే కోట్యం శేనాపినో సమాః 


అశుద్గో వా విశుద్దోవా సకృత్సం చాక్షరేణ యః 
పూజయేత్పతితో వాపి ముచ్యతే నాత్ర సంశయః 


సకృదుచ్చారమాత్రేణ పంచాక్షర మహామనోః 
సర్వేషామపి జంతూనాం సర్వపాపక్ష యో భవేత్‌ 


అన్యేపి బహవో మంత్రా విద్యంతే సకలాగమే 


భూయో భూయః సమభ్యాసాత్‌ పురుషార్థ ప్రదాయినః 


ఏషమంత్రో మహాశక్తి రీశ్వరప్రతిపాదకః 
సకృదుచ్చారణా దేవ సర్వసిద్ధి ప్రదాయకః 
పంచాక్షరీం సముచ్చార్య పుష్పం లింగే వినిక్షిపేత్‌ 
యస్తస్య వాజపేయానాం సహస్రఫలమిష్యతే 
అగ్ని హోత్రం త్రయో వేదాయజ్ఞాశ్చ బహుదక్షిణాః 
పంచాక్షరజప స్యైతే కోట్యం శేనాపి నో నమాః 
పురా సానంద యోగీంద్రః శివజ్ఞాన పరాయణః 
పంచాక్షరం సముచ్చార్య నారకానుదతారయత్‌ 
సిద్దా పంచాక్షరస్యాస్య శతానందః పురామునిః 
నరకం స్వర్గమకరోత్‌ సంగిరస్యాపి పాపినః 


ఉపమన్యుః పురా యోగీ మంత్రేణా నేన సిద్ధిమాన్‌ 


లబ్ధవాన్‌ పరమేశానాచ్చెవశాస్త్ర ప్రవక్షృతాం 


I 35 ॥ 


1 36 | 


1 37 ॥ 


1 38 1 


139 ॥ 


1 40 ॥ 


1 41 


142 | 


1 43 ॥ 


1 44 | 


1 45 1 


1 46 ॥ 


వసిష్ట వామదేవాద్యా మునయో ముక్త కిల్చిషాః 
మంత్రేణా నేన సంసిద్దా మహాతేజస్వినోన భవన్‌ 1 47 ॥ 


బ్రహ్మాదీనాం చ దేవానం జగత్సృష్ట్యాదికర్మణి 
మంత్రస్యా స్యైవమాహాత్మ్యాత్‌ సామర్థ్య ముపజాయతే ॥ 48 ॥ 


కిమిహ బహుభిరుక్తెర్మంత్రమేనం మహాత్మా 

స్రణవసహితమాదౌ యస్తు పంచాక్షరాఖ్యం 

జపతి పరమభక్ష్యా పూజయన్‌ దేవదేవం 

సగతదురితబంధో మోక్షలక్ష్మీం ప్రయాతి 149 ॥ 


భస్మరుద్రాక్ష ధారియైనవాడు పరిశుద్ధుడు ఐన వీరైవుడు శ్రీ రుద్ర ప్రసిద్ధమైన పంచాక్షరీ 
మంత్రమును జపించవలెను శివ తత్త్ప్వమునకంటెను గ్రేష్టమైనదివేరొండు యద్విధముగలేదో, 
అదే విధముగ పంచాక్షరీ మంత్రమునకంటెను శ్రేష్టమైన మంత్రము వేరొండులేదు సకల 
మంత్రములకు మాతృభూతమైన పంచాక్షరీ మంత్రము యొక్క సమగ్ర స్వరూపము 
దెలియుటకు అన్యమంత్రములతో బ్రయోజనముండదు. సకల చరాచరాత్మకమగు 
జగత్కారణీభూతుడగు శివుని సమగ్ర స్వరూపమును దెల్సికొనుటకు విష్ట్వాది దేవతల 
చేతనేమి ప్రయోజనము? ఈ ప్రపంచమున పంచాక్షరీ మంత్రమున కంటెను శ్రేష్టమగు 
మంత్రమేదియు లేదని భావము బ్రహ్మ విష్ణు మొదలగు ముప్పదిమూడు కోట్ల దేవతలలో 
శివుడే ఎ విధముగ శ్రేష్ణుడై యున్నాడో అదే రీతిగ ఏడు కోట్ల మంత్రములలో పంచాక్షరీ 
మంత్రము శ్రేష్టమై యొప్పుచున్నది. శివపరమాత్ముడు సమస్త జగత్తులయొక్క ఉత్పత్తి 
స్థిత-లయములకు గారణ భూతుడై యున్నాడు. అట్టి శివుని పేరుగల ఈ మంత్రము 
సర్వ మంత్రములకు మూలకారణమై యున్నది. ఈ పంచాక్షరీ మహామంత్రము పరమ 
శివుని యొక్క అభిధానము (పేరు) మంత్రమై యున్నది. శివుడే అభిధేయుడైయున్నాడు. 
ఆ పరమ శివునకు ఈ మహామంత్రమునకు వాచ్య వాచకసంబంధముంటచేత ఈ 
మహామంత్రమునుండి శివుడు ప్రకాశిత మగును సాక్షాత్కారుడగును, అర్భాల్‌ 
శివస్వరూపమంతము ఈ మహామంత్రము నందు లీనమైయున్నది ॥6॥ నమః అను 
శబ్దమును మొదట ఉచ్చరించాలి. ఆ తరువాత శివాయ, అను శబ్దమును ఉచ్చరించాలి. 
ఇదే పంచాక్షరీ మంత్రముగా పరిగణింపబడుచున్నది. ఈ మహామంత్రము సమస్త 
ఉపనిషత్తలలోను ప్రతిపాదింపబడినది ॥7॥ సచ్చిదానంద స్వరూపుడు స్వతంత్రుడు ఐన 


శంభు శివుడు ఆదినుండి, అణవమల మయామల కార్మికమలములను మూడు 
మలములయొక్క సంబంధము చేత దూరముగా నుంటవలన పరిశుభ్రము (నిర్మల)గా 
నుంటవలన శివుడని పేర్కొననగును. బ్రహ్మ-విష్ణు-మున్నగు సమస్త దేవతల కును 
విశేషముగా ఆశ్రయభూతుడైయుంటవలన శివ శబ్దము మంగళార్థకమగా ప్రతిపాదింప( 
బడినందున “శివ” శబ్ద వాచకమై యున్నాడు ॥9॥ శివ అను రెండక్షరములు ముఖ్యముగా 
పరబ్రహ్మ ప్రకాశమై యొప్పుచున్నవి. ఈ శివ శబ్దమునకు భిన్నమగు, విరూపాక్ష- చం ద్రశేఖర- 
మొదలైన పేర్లు (శబ్దములు) వారివారి గుణ ప్రభేదములననుసరించి ప్రకాశింప(బడుచున్నది 
101 అందువలన “శివి యను నీ శబ్దము సచ్చిదానంద స్వరూపుడైన, అపరిమిత 
తేజశ్ళాలియగు పరమేశ్వరుని ముఖ్యనామమై యున్నది 1111 ఈ నామావలంబనం చేతనే 
పంచాక్షరీ మంత్రము మహామంత్రముగా చెప్పబడుచున్నది. ఆ కారణముచేత మోక్షాపేక్టులైన 
వారు ఈ మంత్రమును గౌరవముతో (పూజ్యభావంతోనెల్లప్పుడు జపించవలెను. ॥12॥ 
అనాదియగు మహాదేవుడు ఎట్ట్లుగా నంసార పాశవిమోచకుడని ప్రనిద్భుడంగా 
చెప్పబడుచున్నాడో అట్లే ఈ పంచాక్షరీ మహామంత్రము సంసారపాశ వినాశకమై యున్నది 
॥13॥ పృథ్వి-అప్‌-తేజ-వాయు అకాశములు అను పంచమహా భూతములు గంధ-రస- 
స్సర్శ-రూప - శబ్దములను పంచతన్మాత్రలు 1.కన్ను, 2. చెవి 3.ముక్కు 4.నాలుక 5, 
చర్మములను పంచజ్ఞానేంద్రియములు 1. వాక్‌ 2. పాణి 3. పాద 4. గుద (పాయు) 5. 
గుహ్య(ఉపస్థ)ములను కర్మేంద్రియములు 1. సద్యోజాత 2.వామదేవ 3. అఘోర 4.తత్పురుష 
5. ఈశాన అను పంచబ్రహ్మలు. 1. నృష్టి 2. స్థితి ౩.లయము 4.తిరోధానము 5, 
అనుగ్రహములను పంచ కృత్యములు ఇదే మాదిరిగా అయిదింటిని ప్రతిపాదించునట్టివి 
అన్నియు పంచాక్షరీ మంత్రమునందుండెడు ఐదు అక్షరములచేత ప్రకాశింపబడినవి, 
ఏవస్తువులైతే పంచ (ఐదైదు) అని విశేషముగా ప్రసిద్ధి గాంచినవో అవన్నియు పంచాక్షర 
స్వరూపములైయున్నవి. ॥14-15-16॥ ఓం కారమె ఆది యందున్న సర్వోత్కష్ట శ్రేష్టమైన ఈ 
పంచాక్షరీ మంత్రము. వేదములందును శివాగములందును షడ్యక్షరమంత్రమని చెప్పబడినది 
1171 ఈ పంచాక్షరీ మహా మంత్రమునకు ఆది కారణమైన ఓంకార, ప్రణవము చేత 
సచ్చిదానంద స్వరూపుడగు పరమ శివుడు ప్రకాశింపబడును. 


నకారస్తార కాకారో-మకారో దండ ఉచ్యతె! 
శికారః కుండలాకారో-వకారశ్చార్థ చంద్రకః 
యకారోదర్చణాకార- ఓంకారః పంచవర్ణరాట్‌!! 


లాల 


అనుశివాగమ ప్రమాణానుసారముగా ఓం కారము పంచాక్షర కల్పవృక్షమునకు బీజరూప 
ముగా నున్నది ॥18॥ “ఎకమేవాద్వితీయం, అను శ్రుతివాక్యాను సారముగా అద్వితీయమైనది 
“ఆనందం బ్రహ్మేతి వ్యజానీల్‌' అను శ్రుతి వాక్యాను సారముగా ఆనంద స్వరూసమైనది 
నేహనానాస్తి కించన,, అను శ్రుతి వాక్యానుసారముగా హేయమగు ప్రపంచము శూన్యమైనది 
అగుట వలన శివనామ కమగుపరబ్రహ్మము ఓంకారమను ఒక వర్ణము వలననే 
ప్రకాశింపయడును ॥19॥ సనాతనమగు పరశివ మంత్రము సోకహం స్వరూపమైనదనియు 
దెలియవలెను. సకారము చంద్ర బీజమై యున్నది “హకారము సూర్యబీజమై యున్నది. 
“సోహం” పదమునందున్న “సకార” “హి” కారములు కుంభకమునందు లుప్త (లోప) 
మగుట వలన అను ఏకాక్షరమంత్రము ఉత్పత్తి యగును ॥20॥ ఓం కార మంత్రమునుండి 
నిష్కలశివుడు బోధించబడును. పంచాక్షర మంత్రమునుండి పంచ బ్రహ్మరూపుడైన శివుడు 
బోధించబడును, నిష్కల శివుడు, శుద్ధజ్ఞానస్వరూపుడై యున్నాడు. సకల శివుడు ప్రపంచ 
స్వరూపుడై యున్నాడు. ఈ విధముగా ఉభయ స్వరూవుడై యున్న శివుడు “ఓం నమః 
శివాయ” అను షడక్షరమంత్రమున లీనమై యున్నాడు.॥21-221ఈ మహామంత్రమునకు 
మూల, విద్యా-శివ-శైప-సూత్ర-సంచాక్షరములనునవి పర్యాయనామములు సుప్రసిద్ధమై 
యున్నవి ॥123॥ ప్రణవ సహితమగు ఈ పంచాక్షర మంత్రమును అర్జ్థాత్‌ షడక్షర మహా 
మంత్రమును శివపూజాపరాయణుడైన వాడు వీరశైవుడు ఏకాగ్ర చిత్తముగలవాడై 
సదాజపించవలెను. ॥24॥ శివపూజకుడు పూర్వాభిముఖ గలిగిగాని ఉత్తరాభిముఖము 
గలిగి గాని, దర్భాసనము లేదా కంబలాసనముపైనగాని కూర్చుండి పూరక-కుంభక- 
రేచక-ప్రాణాయామముల నాచరించి తన హృదయకమలమున సర్వాభరణ భూషితుడు 
చంద్రధారి దేవాధిదేవుడు ఐన పరమశివుని ధ్యానిస్తు ఎకాగ్రచిత్తము గలవాడై 
శివస్వరూపమగు ఈ షడక్షరీమహామంత్రమును జపించవలెను, ఈ జపము -వాచికము- 
ఉపాంశు-మానసికమని మూడు విధములుగా చెప్పబడినది. 1256-26 


తన చుట్టుపట్ల (పరిసరాల)లోనున్న జనులు వర్ణ వ్యత్యాసము లేకుండ యే 
మంత్రజపముననుస్టింతురో (ఉచ్చరింతురో) అదివాచిక జపమనబడును. ఈ జపము 
సమస్త పాపనాశకమై యున్నది.॥27॥ పెదిమలను కొద్దిగ కదిలిస్తు, సమీపంలో జనులకు 
వినబడకుండ సూక్ష్మము(మెల్లగా)గా ఏ జపము జేయబడుతుందో అది ఉపాంశు జపమన 
"బడును. ॥28॥ పెదిమలను నాలుకను గదల్బకుండా పంచాక్షరీ రూపమైన మంత్రమును 
మనస్సు నుండి యే జపము జేయబడుతుందో అది మానసిక జపమనబడును. ఇట్టీ 


మూడురకములైన జపములు సగర్భ జపములై యుండవలెను. మంత్రార్థమును 
బాగుగాతెలసికొని జపించునదే సగర్భ జపమనబడును ॥29॥1లోకమున జ్యోతిష్టోమాది 
యజ్ఞములు ఎన్ని యున్నవో వ్రతము -దానము తపస్సు మున్నగునవి ఎన్ని గలవో 
అవన్నియు ఈ జపయజ్ఞమున పదునారవ అంశము గూడ సరితూగవు 130॥ ఈ మహత్యము 
వాచిక యజ్ఞమునకు జెప్పబడినది. దీని కంటెను ఉపాంశు జపము యొక్క 
మహత్వమునూరుపాలు అధికమైనది. 1311 ఇట్టి మహామంత్రము యొక్క వాచకము 
మరియు ఉపాంశుజపముల కంటెను మానసిక జపము శ్రేస్టమైనదేగాకుండ ఘోర సంసార 
దుఃఖనాశకమై యున్నది ॥32॥ ఈ మూడు రకములైన జపములలో శ్రేష్టమగునొకవిధియను 
సారముగ క్రమము దప్పకుండ ఏకాగ్ర చిత్తముతో పాపనాశనమునకై పంచాక్షరీ 
మహామ౦త్రమును జపించవలెను. 


॥అసంపూజ్య శివంస్తోత్రజపాత్సల ముదీరితం! 
సంపూజ్య చ శివం పశ్చాత్‌ ఫలం వక్తుంన శక్యతే! 
సహస్రంవాతదర్ధంవా తదర్థం వా శతాష్టకం! 
అష్టోత్తర సహస్రంవా జపం కుర్యాదతంద్రధీః 
పూజాకోటి సమం స్తో త్రంస్తోత్ర కోటి సమోజపః 
జపకోటి సమం ధ్యానం - ధ్యానకోటి సమోలయః 


ఇత్యాది శివాగమ వచన ప్రమాణాను సారముగా శివపూజముగించిన తరువాత పంచాక్షరీ 
మంత్ర జపమును జేయుట సర్వోత్తమమైనదని సిద్ధాంతీకరించుట వలన శివార్చకుడు 
తన పూజముగియగానే శాంతమగు మనస్సుచేత నీ మహామంత్రమును ఒక వెయ్యి 
నూటాయెనిమిది మారులు అథవా రెండు వందలయేబది, అథవా నూటాయెనమిది 
సార్లు జపించాలి 133॥ శివపూజా వ్రతనిష్టుడు, శుద్దాత్ముడు, శివస్వరూపుడైన శివపూజకుడు 
ప్రతినిత్యము ఈ మూలపంచాక్త్షరీ (షడక్షర) మంథత్రముచేతనే శివలింగమును 
పూజింప(దగును ॥36॥ ఎవడైతె భక్తి పూర్వకముగా పంచాక్షరీ మంత్రముతో శివుని 


బూజించునో వాండు ఈ మహామంత్రము యొక్క మహిమ వలన శివలోకము ను 
బొందును 1351 


ఎవరు జలాహరులో, ఎవరు ఫలాహరులో, వాయుఆహారులో, ఎవరు చాంద్రాయణాది 
ప్రతనిష్ణులో, వారి కాయావ్రతములనుండీ శివలోకప్రాప్తి గలుగనేరదు॥37॥ అందుచేత 
తపస్సు -యజ్ఞము వ్రతము -నియమము, మున్నగునవి పంచాక్షరమంత్రజపమునకు 
ఒకకోటి యంశమునకు సాటిరావు ॥36॥ అశుద్దుడేగా నిండు, శుద్దుడేగానిండు, 


పాపిష్ణుడేగానిమ్ము ఎవడైతి ఒకసారి పంచాక్షరీ మంత్రముతో శివుడిని బూజించునో, వాడు 
భవబంధమునుండి విడుదల బొందును. ఈ విషయమున ఏలాంటి సంశయములేదు 
[38 పంచాక్షరీ మహామంత్రమును ఒకసారి ఉచ్చరించుట వలన అన్ని రకాల సమస్త 
ప్రాణుల పాపములు నశించును ॥39॥ అనేకాగములలో వేర్వేరు అనేక మంత్రములున్నవి, 
అట్టి మంత్రములు విశేషముగ అనేక సార్లు పునఃపునఃపఠించుటవలన ప్రతిఫలము 
నిచ్చుచున్నవి ॥40॥1 ఈ మహామంత్రము మహాసామర్థ్యము గలదేగాకుండ ఈశ్వర 
స్వరూపమును ప్రతిపాదించునదై యున్నది. ఈ మహామంత్రము తనను ఒకసారి 
యుచ్చరించినంతమాత్రమున సమస్త సిద్దులను ఫలింపంజేయును ॥41॥ ఎవడైతె పంచాక్షరీ 
మంత్రమును ఉచ్చరించి శివలింగమునకు పుష్పమును నమర్పించునో అట్ట 
వాడికివేయివాజపేయి యజ్ఞములను చేసిన ఫలములభించును. ॥42॥ అగ్ని హోత్రము 
బుగ్యజుసామవెదములు, జ్యోతిష్టోమాదియజ్ఞములు, షోడశదానరూపమగు బహు దక్షణలు 
ఇవన్నియు ఈ పంచాక్షరీ జపమునకు ఒక కోట్యాంశమునకంటేను సమానమైనవిగా జాలవు. 
1431 శివజ్ఞానపరాయణుండైన సానందయోగి పుంగవుడు పూర్వకాలమున పంచాక్షరీ 
మంత్రంపఠించి, నరకమున బడికొట్టుమిట్టాడుచున్న పాపులను ఉద్ధరించియున్నాడు ॥44॥ 
పూర్వకాలమున, శతానందుడనే పేరుగలముని పుంగవుడు ఈ పంచాక్షరీ మంత్రసిద్ధిచేత 
నంగిర నామకుడైన పాపికొరకు నరకలోకమును స్వర్గలోకముగా మార్చెను. ॥45॥ ప్రాచీన 
కాలమున ఉపమన్యుమునీశ్వరుడు గూడ ఈ మహోమంత్రసిద్దిగలవాడై శివునిచేత 
శివశాస్తాచార్యత్వమును బొందెను. ॥46॥ వశిష్టావామ-దేవ-మొదలగు మహర్షులు ఈ 
పంచాక్షరమహామంత్రము చెత పవిత్రాత్ములు, మహాతేజశ్ళాలురు, సిద్ధపురుషులుఐరి, 471 
బ్రహ్మ-విష్ణు-మున్నగు దేవతలకు జగత్తులో సృష్ట-స్థితి మొదలగు కార్యములలో ఈ 
మంత్రము ప్రభావము వలన సామర్థ్యము జేకూరును ॥48॥ పలుమాటలతో బనేమి? ఏ 
మహాత్ముడు దేవాధి దేవుడైన సదాశివుని బూజించు వాడై ప్రప్రథమమున ప్రణవము (ఓం 
కారము)తో గూడిన ఈ పంచాక్షరీ మంత్రమును అసాధారణమైన భక్తితో జపించునో 
ఆతడు పాపరూపమైన పాశము నుండి విడువంబడి విముక్తుడై మోక్షలక్ష్మిని బొందును 
149) 


ఇతి శ్రీ నీద్దాంత శిఖానుణౌ 
నంచాక్షర జవస్థల ప్రనంగోనాను 
అష్టమ వరిబ్బేదః వరినమాప్తః 
ఇది శ్రీ సిద్దాంత శిఖామణిలో పంచాక్షరి జపస్థల 
విచారాత్మకమగు ఎనమిదవ పరిచ్చేదము 
పరిసమాప్తము, 


ల్సి 
శ్రీ సిద్దాంత శిఖామణి 
నవమ పరిచ్చేదః 
నవమ పరిచ్చేదం 
9. భక్త మార్గక్రి యాస్థలం 


॥ో॥ భూతిరుద్రాక్ష సంయుక్షో లింగధారీ సదా శుచిః 
పంచాక్షర జపోద్యోగీ శివభక్ష ఇతి స్మృతః | 


శ్రవణం కీర్తనం శంభోః స్మరణం పాదసేవనం 
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం  ॥ 


ఎవం నవ విధా భక్తిః ప్రోకా దేవేన శంభునా 

దుర్లభా పాపినాం లోకే సులభా పుణ్యకర్మణాం || 
అధమే చోత్తమే వాపి యత్ర కుత్ర చి దూర్దితా 

వర్త తే శాంకరీ భక్తి : స భక్త ఇతి గీయతే I 
భక్తిః స్థిరీకృతా యస్మిన్‌ మ్లేచ్చే వాద్విజసత్త మే 

శంభోః ప్రియః న విప్రశ్చ న ప్రియో భక్తి వర్ణితః ॥ 
సా భక్తిర్వి విధా జ్లేయా బాహ్యాభ్యంతర భేదతః 

బాహ్యా స్టూలాంతరా సూక్ష్మా విరమాహేశ్వరాదృతా ॥ 
సింహాసనే శుద్ధదేశే సురమ్యే రత్న చిత్రితే 

శివలింగస్య పూజా యా సా బాహ్యా భక్తి రుచ్యతే ॥ 
లింగే ప్రాణం సమాధాయ ప్రాణీ లింగం తు శాంభవం 
స్వన్థం మనస్తథా కృత్వా న కించిచ్చింతయేద్యది I 
సా55 భ్యంతరా భక్తిరితి ప్రోచ్యతే శివయోగిభిః 

సా యస్మిన్‌ వర్తతే తస్య జీవనం భ్రష్టబీజవల్‌ _ 


బహునా8 త్రకిముక్తేనగుహ్యాద్గుహ్యతరా పరా 


6 


co 


శివభక్తిర్ణ సందేహస్తయా యుక్తో విముచ్యతే 1 10 


ప్రసాదాదేవ సా భక్తిః ప్రసాదో భక్తి సంభవః 
యధైవాంకురతో బీజం బీజతో వా యథాంకురః 1 11 


ప్రసాద పూర్వికా యేయం భక్తిర్ముక్తి విధాయినీ 
నైవ సా శక్యతే ప్రాప్తం నరైరేకేన జన్మనా 1 12 


అనేక జన్మ శుద్దానాం శ్రౌతస్మార్తాను వర్తినాం 
విరక్తానాం ప్రబుద్దానాం ప్రసీదతి మహేశ్వరః 1 13 


ప్రసన్నే సతిముక్త ః స్యాన్ముక్షః శివ సమో భవేల్‌ 
అల్పభావో2పి యో మర్త్యస్త స్య జన్మ త్రయాత్సరం 
న యోని యంత్రపిడా వైభవేన్నైవాత్ర సంశయః ॥14॥ 
సాంగాన్యూనా చ యా సేవా సా భక్షరితి కథ్యతే 

సా పునర్భిద్యతే త్రేధా మనోవాక్కాయ సాధనైః 1 15 


శివరూపాదిచింతా యా సా సేవా మానసీ స్మృతా 
జపాదిర్వాచికీ సేవా కర్మ పూజా చ కాయికీ 1 16 ॥ 
బాహ్యమాభ్యంతరం బైవ బాహ్యాంభ్యంతర మేవ వా 

మనోవాక్కాయ ఫేదైశ్చ త్రిధా తద్భజనం విదుః 1 17 | 


అన్యాత్మ విదితం బాహ్యం శంభోరభ్యర్చ నాదికం 
తదేవతు స్వసంచేద్య మాభ్యంతరముదాహృతం 
మనో మహేశ ప్రవణం బాహ్యాభ్యంతరముచ్యతే ॥ 18 


మనో మహేశ ధ్యానాథధ్యం నా న్యధ్యానరతం మనః 
శివనామరతా వాణీ వాజ్మతా చైవ నేతరా ॥ 19 ॥ 
లింగైః శివస్య చో ద్దీష్టస్తీపు పుండ్రాదిభిరంకితః 

శివోపచార నిరతః కాయః కాయో న చేతరం 1 20 


పంచధా కథయతే సద్భిస్త దేవ భజనం పునః 
తపః కర్మ జపో ధ్యానం జ్ఞానం చేత్యనుపూర్వకం ॥ 21 


శివార్థే దేహ సంశోషసపః * కృద్చాదినో మతం 


SER 


శివార్చా కర్మ స యా గాదినోచ్యతే ॥ 22 


CD 


జపః పంచాక్షారాభ్యాసః ప్రణవాభ్యాస ఎవ వా 
రుద్రాధ్యాయాదికాభ్యాసో నవేదాధ్యయనాదికం 123 ॥ 
ధ్యానం శివస్య రూపొదిచింతా నాత్మాది చింతనం 


శివాగమార్ధ విజ్ఞానం జ్ఞానం నాన్యార్థ వేదనం 
ఇతి పంచ ప్రకారోరోక యం శివయజ్ఞః ప్రకీర్తి తః ॥ 24 1॥ 


అనేన పంచయజ్జేన యః పూజాయతి శంకరం 

భక్యా పరమయా యుక్తః స వై భక్త ఇతి సృతః ॥ 25 ॥ 
పూజనాచ్చివభక్త స్య పుణ్యాగతిరవాప్యతే 
అవమానాన్మహాఘోరో నరకో నాత్ర సంశయః 126 ॥ 


శివభక్తో మహాతేజాః శివభక్తి పరాజ్ముఖాస్‌ 

నస్పృశేన్నైవ వీక్షేత నతైః సహవసేత్‌ క్వచిల్‌ 127 ॥ 
యదా దీక్షప్రవేశః స్యాల్లింగ ధారణ పూర్వకం 

తదా ప్రభృతి భక్తోన్‌ సౌ పూజయేత్‌ స్వాగమస్థితా ॥ 28 ॥ 


స్వమార్గాచారనిర£, ! స్వజాతీయా ద్విజాస్తు యే 
తేషాం గృ హేషు భుంజీత నేతరేషాం కదాచన 129 ॥ 


స్వమార్గాచార విముఖైర్భవిభిః ప్రాకృతాత్మభిః 
ప్రేషితం సకలం ద్రవ్య మాత్మలీనమపి త్యబేత ॥30 ॥ 


నార్బయేదన్య దేవాంస్తున స్మరేన్న చ కీర్తయేత్‌ 

న తన్నై వేద్యమన్నీ యాచ్చివభక్తో దృఢ వ్రతః 11 31 ॥ 
యదధ్గ్శహేపష్యన్యదేవోంస్తి తద్భహాణి పరిత్యజేత్‌ 
నాన్యదేవార్చకాన్మర్హ్యాక పూజాకాలే నిరీక్షయేత్‌ 132 ॥ 


సదా శివై కనిష్థానాంవీర శైవాథ్వవర్తినాం 
నహి స్థావర లింగానాం నిర్మాల్యాద్యుపభుజ్యతే 133 ॥ 


యత్ర స్థావరలింగానా మపాయః పరివర్తతే 
అథవా శివభక్తానాం శివలాంఛన ధారిణాం ॥ 34 1 


తత్ర ప్రాణాన్‌ విహాయాపి పరిహారం సమాచరేత్‌ 
శివార్థం ముక్త జీవశ్చేచ్చివసాయుజ్యమాప్ప్నుయాత్‌ ॥ 35 ॥ 


యత్ర చాచార నిందాస్తి కదాచిత్త త్రన వ్రజేత్‌ 
యధ్భహే శివనిందాస్తి తద్భహం తు పరిత్యజేత్‌ ॥ 36 ॥ 


యః సర్వభూతాధిపతిం విశ్వేశానం వినిందతి 

న తస్యనిష్కృతిః శక్యాకర్తుం వర్షశతైరపె 137 ॥ 
శివనిందాకరం దృష్ట్వాఘాతయేదథవా శపేళ్‌ 

స్థానం వా తత్పరిత్యజ్య గచ్చేద్య ద్యక్షమో భవేత్‌ ॥ 38 ॥ 
శివపూజాపరోభూత్వా పూర్వకర్మవివర్ణయేత్‌ 

అథవా పూర్వకర్మస్యాత్‌ సాపూజానిష్ఫలా భవేల్‌ 139 ॥ 


ఉత్తమాం వృత్తి మాశ్రిత్య నీచాం వృత్తిం సమాశ్రితః 
ఆరూఢపతితో జ్జేయః సర్వకర్మ బహిష్కృతః 1 40 ॥ 


పంచాక్షరోపదేశీ యో నరస్తుతికరో యది 
సోకలింగీ స దురాచారీ కుకవిః స తు విశ్రుతః  ॥ 41 ॥ 


చర్మపాొత్రే జలం తైలం న గ్రాహ్యం భక్తి తత్పరైః 
గృహ్యతే యది భక్తేన రౌరవం నరకం వ్రజేత్‌ 142 | 


న తస్య సూతకం కించిత్‌ ప్రాణలింగాంగ సంగినః 
జననోత్సంమృతోత్థం చ విద్యతే పరమార్గతః 143 1 


లింగార్చనరతా యాశ్చ బుతౌ నార్యాన నూతకం 
తథా ప్రనూతికాయాశ్చ సూతకం నైవ విద్యతే 1 44 ॥ 


గృహే యస్మిన్‌ ప్రనూతా స్తీ సూతకం నాత్ర విద్యతే 
శివపాదాంబుసంస్పర్శాత్‌ సర్వపాపం వినశ్యతి 1 45 ॥ 


శివస్థానాని తీర్థాని విశిష్టాని శివార్చకః 
శివయాత్రోత్సవే నిత్యం సేవేత పరయా ముదా  ॥ 46 ॥ 


శివక్షేత్రోత్సవమహాయాత్రా దర్శన కాంక్షిణాం 
మార్గేకన్నపానదానం చ కుర్యాన్మాహేశ్వరో జనః ॥47॥ 


నాన్నతో యసమందానం న చామింసా పరం తపః 
తస్మాన్మా హేశ్వరో నిత్యమన్నతో య ప్రదోభవేత్‌ ॥ 48 ॥ 


స్వమార్గాచారవర్తిభ్యః స్వజాతిభ్యః సదావ్రతీ 
దద్యాత్తేభ్యః సమాదద్యాత్‌ కన్యాంకుల సముద్భవాం 149 ॥ 


భస్మరుద్రాక్ష ధారణ సంపన్నుడు, ఎల్లప్పుడు శుచియైనవాడు, పంచాక్షరీ మంత్రమున 
జపాసక్తుడుఐన లింగధారి శివభక్తుడని చెప్పబడును ॥1॥ శివకథను శ్రవణము జేయుట 
(వినుట) శివస్తోత్రము జేయుట, స్మరించుట, శివునిపాద పూజ చేయుట, నమస్క రించుట, 
అర్పించుట యందు భృత్యభావముతో నుండుట, శివునితో సఖ్యభావముతో నుండుట, 
శివునికై ఆత్మార్బణము గావించుట, ఈ విధముగా తొమ్మిది రకాల భక్తి శివుడితో 
చెప్పబడినది. ఇట్టి నవవిధ భక్తి లోకమున పాపులకు దుర్లభమైనది. పుణ్యాత్ములకు 
సులభమైనదిగా నున్నది ॥12-3॥అధముని యందే గాని, ఉత్తముని యందే గాని, అథవా 
ఎవని యందేగాని, శివభక్తి యున్నచో నాతడే నిజమైన శివ భక్తుడని చెప్పుకొనును॥4॥ 
ఏ అస్పృశ్యుడే గాని. బ్రామ్మణుడే గానిమ్ము ఆతనిలో భక్తి దృఢపడినబ్లెతే ఆతడు శివునికి 
ప్రీతి పాత్రుడగును. బ్రాహ్మణుడైనను భక్తి శూన్యుడైన యెడల శివానుగ్రహమునకు 
బాతృడుగాడు ॥5॥ ఆ భక్తిబాహ్యము - ఆంతరంగికమని రెండు భేదాలు. భాహ్యభక్తి 
స్ఫూలభక్తియనియు, ఆంతరంగిక భక్తి సూక్ష్మభక్తి యనబడును. ఇట్టి నూక్ష్మభకి 
వీరమాహేశ్వరులకు అంగీకృతమై యొప్పుచున్నది. ॥6॥ షట్‌ సమ్మార్గనములతో పరిశుద్ధము 
మనోహరము రత్నసంయుతముఐన లింగమును సింహాసనమునందుంచి బూజించునది 
బాహ్య భక్తియనబడును. ॥7॥ లింగము నందు ప్రాణమును ప్రాణమునందు లింగమును, 
సంబంధమొనర్చి మనస్సును శివేతర వృత్తి శూన్యముగా జేసి ఏదియు చింతింపబడకుండునో 
అదే ఆంతరంగభక్తి యననగును. శివయోగులు ఇట్లా దేశించిరి. అర్జ్భాత్‌ భింగాంగ 
సామరస్యమునందే మనస్సును స్థిరపరచ వలయునను భావము. ఇక అంతరంగ 
భక్తియెవనియందుండునో ఆతని జన్మము కాల్చిన బీజము వలె పునర్ణన్మరహితమగును 
18-9॥ విశేషముగ చెప్పుట వలన లాభమేమి? శివభక్తి శ్రేష్టమైనది అత్యంత గోప్యమైనదిగా 
నున్నది. ఇట్టి శివభక్తి చేత ప్రేరితుడైన వాడు ముక్తుడగును. ఈ విషయమున యేలాంటి 
సందేహములేదు ॥10॥ అంకురము నుండి బీజము ఎట్టు ఉత్పన్నమగునో, బీజమునుండి 


అంకురము ఎట్టు ఉత్పన్నమగునో, అల్లే భక్తి శివాను గ్రహమునుండియుతృ్పత్తియగును[11 
శివానుగ్రహమునుండి యుత్పన్నమైన శివభక్తి ముక్తిని గలుగజేయును, అట్టి శివభక్తి 
మానవులచేత ఒకే బన్మమునందు బొందుటకు వలను పడదు ॥12॥ అనేక జన్మములలో 
చేయబడిన శివధ్యానము శివపూబాదులతో పరిశుద్భులైన వారు, (ప్రతి సృృత్సుక్తములైన 
= నిత్యనైమిత్తికకర్మానుష్థాన తత్పరులు కామ్య కర్మములందు నిస్పృహలు నైన జ్ఞానులకు 
పరమేశ్వరుడు బ్రసన్నుడగును ॥13॥ పరమేశ్వరుడు ప్రసన్నుడుగా భక్తుడు ముక్తుడగును, 
ఆ ముక్తుడు శివరూపుడగును, ఏ మానవుడైనను, అల్పభక్తియున్నవాడు గూడా ఆతనికి 
మూడు జన్మములు గడిచిన బిదపయోనిజనన బాధగలుగనేరదు. ఈ విషయమున ఏలాంటి 
సందేహములేదు. ॥14॥ఏలాంటి పరిచర్యయైనను నవవిధాంగముల చేత గూడికొని యున్నదో 
అదే సంపూర్ణమైన భక్తియనంబడును. తక్కువైనది అల్ఫభక్తి యనబడును 115॥ నవవిధాంగ 
సహితమైన భక్తి మనస్సు-వాక్‌-శరీరముల ద్వారా మూడు రకాలుగా నుండును. ఏ సేవ 
ఐతే శివలింగ స్వరూపొది చింతనగలదో అది మానసిక భక్తి యనబడును. శివ పంచాక్షరీ 
జపరూపమైన సేవ వాచికీ భక్తి యనబడును. శరీరమునుండి ఆచరించు భక్తి 
శివలింగపూజకాయికీభక్తి యనబడును.॥16॥ అట్టి సేవ మనస్సు- వాక్‌-శరీర భేదములనుండి 
“బాహ్య” “ఆభ్యంతర"-బాహ్యాభ్యంతర, అని మూండురకాలుగా విభజింప బడినది 117॥ 
ఇతరులకు గోచరింప జేయు శివపూజాది కర్మ బాహ్య సేవయన(బడును. ఇతరులకు 
గోచరింప జేయని తనకు మాత్రమే గోచరింపజేయు శివపూజాది కర్మ అభ్యంతర సేవ 
యనబడును తన చిత్తము “శివలింగాసక్షమైనచో” బాహ్యభ్యంతర సేవ యనబడును, 
తన మనస్సు శివధ్యానమునందు ఆసక్తమై యుండవలెను. అన్యదేవతాధ్యానమునందు 
ఆసక్తియున్నదైనది మనస్సుగాదు, వాణి శివనామోచ్చారమునందే ఆసక్తి గలదై యుండ 
వలెను, దేవతాంతరనామోచ్చారమునందు ఆసక్తిగలదై యుండిన అదివాణీగాదు, శాస్త్రోక్తమగు 
భస్మత్రిపుండ్రరుద్రాక్షలు శివలింగాది చిహ్నములతో గూడిన శరీరము శివ లింగపూజలో 
నిరతుడై యుండవలెను. అన్య దేవతా చిహ్నములతో గూడి అన్యదేవతా పూజలో 
నిరతమైనది శరీరముగానేరదు. అట్టి సేవ పునః తపస్సు -కర్మ-జపము-ధ్యానము-జ్ఞానము, 
అని ఐదు రకాలుగా చెప్పబడును ॥21॥ శివుని విషయమున శరీర శోషణమే తపస్సుగా 
కృచ్భాంద్రాయ జాదివ్రతములనుండగలిగే శరీర శోషణము తపస్సుగాదు. శివపూజ జేయునదే 
కర్మగాక, కష్టసాధ్యమగు జ్యోతిష్టోమాది బాహ్య మాగములు వీరైవులాచరించదగినవి 
కావు. పంచాక్షరీ మంత్రాభ్యాసముగాని, ఓంకారాభ్యానముగాని, అథవా శ్రీ రుద్రము 
అథర్వ శిఖా-శ్వేతాశ్వతర శ్రైవల్యాది శ్రుతుల అభ్యాసముగాని, జపమనబడునేగాని, పశుకర్మ 


ప్రతి పాదకమగు వేదాభ్యాసముగాని అథవా శ్రీ రుద్రము అథర్వ శిఖా-శ్వే-తాశ్వతర 
కైవల్యాది శ్రుతుల అభ్యా సముగాని, జపమనబడునే గాని, పశు కర్మ ప్రతిపాదకమగు 
వేదా భ్యాసము జపమనంబడదు ॥23॥ శివుని చంద్ర శేఖరత్వము గంగాధరత్వాది దివ్య 
మంగళాకారాను సంధానమే ధ్యానము గాక శరీరేంద్రియాద్యుపాధిసంయుతమగు 
ఆత్మధ్యానము ధ్యానము గాదు, శివాగమార్థజ్ఞానమ జ్ఞానముగాక, శివాగమే తరసాంఖ్యాది 
శా స్త్రార్థ జ్ఞానము జ్ఞానము గాదు, ఈ విధముగా శివ యజ్ఞము, ఐదు రకాలుగా చెప్పబడినది. 
॥24॥ ఎవడైతే అసాధారణ మగు భక్తితో గూడుకొని, ఈ అయిదు విధములైన యజ్ఞములతో 
శివుని పూజించునో అతడు (వాడు) భక్తుడని చెప్పనగును, (చెప్పంబడును) ॥25॥ శివ 
భక్తుని గౌరవించుట వలన వుణ్యము లభించును అవమానించుట వలన 
మహాఘోరనరకముగలుగును. ఈ విషయమున ఎలాంటి సందేహము లేదు ॥26॥ 
మహాతేజస్వియగు శివ భక్తుడు శివ భక్తి విముఖులైన జనులను ముట్టగూడదు. 
చూడగూడదు. వారితో స్వల్పకాలమైనను నివసింపగూడదు॥27॥ లింగధారణ పూర్వకమైన 
శివదీక్ష ఎన్నడు జరుగుతుందో, నాటినుండి ప్రతి దినము భక్తుడు వీరైైవాగమశాస్తాను 
సారముగ ఆచరించునట్టి పూజ్యగురు స్థలమాహేశ్వరులను బూజించవలెను ॥28॥ తమ 
తమ జాతి అనుసారముగ ఆచారనిష్ణులైన వీరశైవ ద్విజులు అనగా వీరశైవ బ్రాహ్మణ- 
వీరశైవ క్షత్రియ -వీరశైవ వైశ్యులు తమ తమ జాతీయ జనుల ఇండ్లలోనే భోజనము 
జేయదగును, ఇతరుల ఇండ్లలో భోజనము జేయగూడదు. వీరశైవ -క్షత్రియ-వీరశైవ 
వైశ్యులు - వీరశైవబ్రాహ్మణుల ఇండ్లలో భోజనము జేయవలయునే గాని, బ్రాహ్మణులు 
-క్షత్రియ -వైవ్యుల ఇండ్లలో భోజనము జేయగూడదు. 


“శివోక్తాం జాతిమర్యాదాం - యో2తీత్యభువివర్తతె! 
సచండాల ఇతిజ్జేయః- సర్వ కర్మ బహిష్కృతా!! 


శివోక్తంబైన జాతిమర్యాదను ఎవడైతే కాదని (ఉల్లంఘించి) ఆచరించునో వాండు 
చాండాలుడు సమస్త కర్మబహిష్కృతుడగును. అని శివాగమములు, చాటి చెప్పుటవలన 
వీరశైవ మతీయులు తమతమజాతి ధర్మము మేరకు ఆచరించవలయునే గాని దానికి 
విరుద్ధముగానాచరించి నరకభాజనులు (పాత్రులు)గా గూడదు ॥29॥ వీరశైవాచారమునకు 
విరుద్ధముగా నున్న ప్రాకృత భవులు పంపించిన సమస్త పదార్థములు తన యాధీనములో 
నున్నప్పటికిని వాటిని ముట్టగూడదు ॥30॥ శివ వ్రతముగల శివ భక్తుడు శివేతర దేవతలను 
బూజించగూడదు, స్మరింపదగదు, స్తుతింపగూడదు. నైవేద్యమును స్వీకరింపవలదు ॥31॥ 


ఎవరి ఇండ్లలో శివేతర దేవతయుండునో అట్టి గృహములను బరిత్యజించవలెను, శివేతర 
దేవతా పూజకులను శివపూజాకాలమున జూడగూడదు 162॥ఎల్లప్పుడును శివలింగ నిష్టాపరు 
లైన వీరశైవులు ఆ వీరశైవ ధర్మమార్గనిరతులైన శివభక్తులు దేవాలయములందు 
బ్రతిస్టింపబడిన స్థావరలింగనైవేద్యమును స్వీకరింపగూడదు 1631 ఏ స్థలమునందు స్థావర 
లింగములకు అపాయము సంభవిస్తుందో అక్కడ అధవా-శివలాంఛన ధారులైన శివభక్తుల 
అపాయము సంభవిస్తుందో అక్కడ తమషప్రాణమును పరిత్యజించి యైనను తత్పరిహార 
మును బోగొట్టవలయును. శివుని కొరకు బ్రాణమును వదలిన వాడు శివసాయుజ్య 
పదవిని బడయును. స్థలమునందు ధర్మాచారముగల నిందలగుపడుచుండునో అక్కడ 
ఎన్నటికి గూడా పోరాదు ఎవడు సర్వ భూతాధిపతి యగు విశ్వేశ్వరుని నిందించునో వాని 
పాప పరిహారము వందసంవత్సరముల వరకు సమసిపోదు ॥32॥ 


శివ నిందకుని జూచినచో నాతనిని గొట్టవలెను. అథవా శపించవలెను. ఈ రెండును 
జేయుటలో తాను అసమర్గుడైన యెడల ఆ స్థానమును వదలి వెళ్ళవలెను ॥ శివార్చనా 
సక్తుడై ప్రాకృత కర్మమును అనుసరించినల్లెతే అట్టి పూజనిష్పలమగును ॥39॥ శివార్చనా 
రూపమైన ఉత్తమ వృత్తిని బొంది నీచపు వృత్తిని అవలంభించువాడు సర్వ కర్మ 
బహిష్కృతుడు. ఆ రూఢపతితుడు అగును ॥40॥ పంచాక్షరో పదేశమును బడసిన శివభక్తుడు 
నరస్తుతిని గావించినచో నాతడు అలింగి, దురాచార కుపండితుడు అని చెప్పబడును. 
1411 శివభక్తులు చర్మపాత్రయందలి జలమును గాని, తైలమును (నూనెను) గాని 'దీసికొన 
గూడదు, ఒకనేళ ఉపయోగించుకొనినచో రౌరవనరకమును బొందును. ॥42॥ ప్రాణలింగాంగి 
సంగయైన వీరవైవునకు పారమార్ధిక దశలో జనసూతకముగాని, మరణ సూతకముగాని, 
ఉండవు. అర్థాత్‌ అతడు లౌకికాచార దశలో నున్నాడని భావము ॥43॥లింగార్చనా సక్తురాలైన 
వీరశైవ స్త్రీకి బు(రు)తు-కాలమునందు సూతకముండదు. మరియు లింగార్చనా సక్తురాలైన 
ప్రసూతియైన స్త్రీకి గూడ సూతకము వర్తించదు. అర్జాత్‌ శివలింగపూజాసమ యమున 
రజస్వలయైన స్త్రీకిని సూతకములేదనియు. మిగత సమయములందుండునని భావము. 
ఎ గృహములో వీరశైవ స్తీ ప్రసూతియగునో అక్కడ సూతకముండదు, శివపాదోదకము 
స్పర్శ్భముచేత సమస్త పాపములునశించిపోవును. వీర్ణావధర్మ శాస్త్రాను సారముగా వీర్ణౌవులకు 
' యావజ్జీవానుష్టేయ మగు శివపూజా సమయమున మాత్రమే సూతకముండదు. ఐతే 
మిగత సమయములందు మాత్రము ఉండును. ఈ విషయము శ్రీకరభాష్యములో అథాతో 
బ్రహ్మ జజ్ఞాసా అను సూత్రభాష్యములో నున్నది. ఈ విషయమై స్పష్టముగ జెప్పబడినది. 


శైవందేవార్చనం యస్య-యస్యచాగ్ని పరీక్షకః! 
బ్రహ్మచారియతీనాంచ-శరీరేనాస్తి సూతకం! 
లింగార్చనరతానారీ- సూతకేవారజస్వలా! 
రవిరగ్నిర్యథావాయు-స్తథాకోటి గుణోజ్వలా!! 
జాతకేమృతకేవాపి -నత్యాజ్యం శివపూజనం! ఇత్యాది 
పారాశరస్మృతి సిద్ధాంత శిఖామణ్యాదౌలింగాంగి దేహ - 
స్యపవిత్రత్వవ్యపదేశాల్లింగధారణ పూజాదేర్విరోధఃనను- 
ప్రమాణాచారసత్వే2పి ప్రత్యక్ష విరుద్ధత్వాత్‌ సూతక 
రజస్వలాకాలకృత పూజాధారణాది కమనుపపన్న 
మితిచేన్నః జ్యోతిష్టోమాత్రిరాత్ర పొండరీకాది యాగి 
యపశువిశసనమాంసభక్షణ సురాపాన బ్రహ్మచారి 
కృతదివాదాసిసంగమాది ప్రత్యక్షలోకవిరుద్ధశౌలతాచా 
రభంగ ప్రసంగాత్‌ ననుశైవానాం పంచసూతకాభావే 
వర్ణ చతుష్టయాతీ తత్వ ప్రసంగః తతత పాకస్పర్శ పరి 
గ్రహప్రసక్తిశ్చ! తత్పరిగ్రహే శైవశాస్తోక్త పూజాధారణ 
సూతకనిషేధ శాస్త్ర విరోధ ప్రసంగా ద్వేది కానాంలింగధా 
రణమనర్హమెవెతి చేన్న! స్వేష్టలింగైక పూజయాం 
వైవా శాంచవిధీయతె! పాండరీకేరజ స్తీణాః స్వాగ్నిహో 
త్రేయథాతథా!! ఆకర స్వర్శయోగ్యా2పియథాజిహ్వామహేశ్వరి 
మంత్రోచ్చారణ మాత్రస్య పూతాభవతి భూతలే!! తథా సూతకినః 
ఎైవాఃపూజామాత్ర నునిర్మలాః!నా న్యస్పర్శానుకూలాః స్యురితి 
వేదాను శాసనం !!ఇతి సిద్ధాంతా గమాదిషు శివపూజామాత్రయో 
గ్యతాశ్రీవణాత్‌!! 


ఈ విధముగ శ్రీపతి పండితులు సిద్ధాంతా గమాదుల అభిప్రాయాను సారముగ 
లింగార్చన లింగ ధారణాదుల యందు మాత్రమే వీర్రైవులకు సూతకములుండవనియు 
పాకస్సర్శాదుల యందు సూతకములుండుననియు పౌండరీకయాగమునను, అగ్నిహోత్ర 
కర్మము నందును రజస్వల స్తీకిని యెట్లు సూతకముండదో నాలుకను జేతితో ముట్టుటక 
యోగ్యముగా నున్నను మంత్రోచ్చారణమునకు మాత్రము ఎట్లు పరిశుద్ధముగా నున్నదో, 


అటులే సూతకములున్న వీరశైవులు శివపూజాదులందుమాత్రము అత్యంత పరిశుద్ధులని 
సిర్ధాంతీకరించుట చేత వీరువులకు శివపూజాది కర్మలందు మాత్రము సూతకము 
లుండవనియు, ఇతర పాక స్పృర్శాదులందు మాత్రమే నూతకములున్నవని 
సిద్ధాంతముకలదు (44-45) 


శివార్చకుడు, శివయాత్రోత్సవసమయమున శ్రేష్టములైన శివ క్షేత్రములను, శివతీర్థము 
లను అధిక సంతోషముతో సేవించవలయును ॥46॥ శివభక్తులు శివ క్షేత్ర -శివోత్సవాది 
దర్శనా పేక్షకులకు, శివ, యాత్రికులకు మార్గమధ్యన అన్నదానమును జలదానమును 
వేయవలెను ॥47॥ అన్నదానము,జలదానములకు సమానమైన దానములేవి లేవు. 
అహింసకంటెను శ్రేష్టమైన తపస్సు మరోకటి లేదు. అందుచేత శివ భక్తులు ప్రతి దినము 
అన్నోదకము దానము జేయవలెను. శివ వ్రతముండిన శివభక్తులు ఎల్లప్పుడు స్వధర్మాచార 
శీలురైనవారు తమతమ సంప్రదాయానుగత జాతుల వారిలో నేకన్యనిచ్చుట-తెచ్చుట 
జరుపవలెను. లింగధారులైనప్పటికిని తమ జాతికి భిన్నమగు జాతి వారిసంబంధమేర్పరచు 
కొనగూడదు అని భావము ॥49॥ 


10. ఉభయ స్థలం 

॥శ్లో!  ఏవమాచార సంయుక్తో వీర్దైవో మహావ్రతీ 
పూజయేత్సరయా భక్యా గురుం లింగం చ సంతతం ॥ 50 ॥ 
గురోరభ్యర్చ నేనాపి సాక్షాదభ్యర్షితః శివః 
నాస్తి భేదస్తయోః కళ్చిదే కత్వాత్తత్వరూపతః ॥ 511॥ 
యథా దేవే జగన్నా థే సర్వానుగ్రహకారకే 
తథా గురువరే కుర్యాదుపచారాన్‌ ను నగు ॥ 52 ॥ 
అప్రత్యక్షో మహాదేవః సర్వేషామాత్మమాయయా 
ప్రత్యక్షోగురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే 153 ॥ 
శివజ్ఞానం మహాఘోర సంసారార్ణవతారకం 
దీయతే యేవ న గురుః కన్య వంద్యోన జాయతే ॥ 54 ॥ 


యత్కటాక్ష కలామాత్రాత్‌ పరమానంద లక్షణం 
లభ్యతే శివరూపత్వం స గురుః కేన నార్భ్యతే ॥ 55 ॥ 


హీత్రమేవ చరేన్నిత్యం శరీరేణ ధనేన చ 
ఆచార్య స్యోపశాంతస్య శివజ్ఞానమహానిధేః ॥ 56 ॥ 


గురోరాజ్ఞాం న లంఘేత సిద్దికామో మహామతిః 
తదాజ్ఞాలంఘనేనాపి శివాజ్ఞాచ్చేదకో భవేత్‌ 1571 


ఈ విధముగ ధర్మాచరణలతో గూడిన వీర శైవుడు గురువును. లింగమును ఎల్లప్పుడు 
అసాధారణంబగు భక్తిచేత బూజించవలెను ॥50॥ గురువును బూజించుట వలన బ్రత్యక్షమైన 
శివుని పూజింపంబడినట్టగును. గురువు మరియు శివుడు విరిద్దరు ఒకే స్వరూపులై 
యుంటచేత వీరిలో కొంచమైనను భేదము లేదు “యస్యదే వేపరా భక్తి ర్యథా దేవేతథాగురౌ' 
" అనుశ్వేతాశ్వతరశ్రుతి ఇదే విషయమును బోధించుచున్నది ॥51॥ జగత్పతి సర్వాను 
గ్రహకారియైన శివుని ప్రతిదినము ఉపచార పూర్వకముగ పూజించునట్లుగా గురువర్యుని 
బూజించవలెను శివుడు తన మాయచేత సమస్త జనులకు బ్రత్యక్షముగాకున్నను, భక్తి 
సిద్ధికై గురురూపమున ప్రత్యక్షమైనాడు ॥53॥ మహాభయంకరమగు సంసారమను 
సాగరమును దాటించుశివజ్ఞానము ఎవరిచేత అనుగ్రహించబడునో అట్టిగురువు ఎవడికిని 
పూజ్యమైన వాడుకాదనగలమా? ॥54॥ ఎవని కృపా కటాక్షము వలన పరమాత్మరూపమగు 
శివస్వరూపము ప్రాప్పించునో అట్టి గురువును ఎవరు పూజింపకుందురు? 


సమస్త జనులకు పూజ్యుడగునని భావము ॥55॥ శివభక్తుడు రాగద్వేషాదిరహితుడు. 
శివజ్ఞానసాగరుడు. ఐన శ్రీ గురువునకు శరీరముతోను ధనముతోను ప్రతినిత్యము హితమునే 
ఆచరించవలెను 156॥ సిద్ధిన పేక్షించు వివేకవంతుడు గురువునానతిని మీరగూడదు. 
గురువాజ్ఞను ఉల్లంఘించినచో శివాజ్ఞను భంగపరచిన వాడగును ॥57॥ 
11. త్రివిధ సంపత్తి స్థలం 
॥్లో॥ యథా గురౌ యథాలింగే భక్తిమాన్‌ పరివర్తతే 
జంగమే చ తథా నిత్యం భక్తిం కుర్యాద్వి చక్షణః ॥ 58 ॥ 
ఎక ఎవ శివః సాక్షాత్సర్వానుగ్రహకారకః 
గురుజంగమలింగాత్మా వర్తతే భుక్తి ముక్తిదః ॥ 59 ॥ 


లింగం చ ద్వివిధం ప్రోక్తం జంగమాజంగమాత్మనా 
అజంగమే యథా భక్తి రంగమే చ తథా స్మృతా 1 60 ॥ 


అజంగమం తు యల్లింగం మృచ్చిలాది వినిర్మితం 
తద్వరం జంగమం లింగం శివయోగీతి విశ్రుతం 1611 


ఆచరే మంత్ర సంస్కారాల్లింగే వసతి శంకరః 
సదాకాలం వసత్యేవ చరలింగే మహేశ్వరః 162 ॥ 


శివయోగిని యద్దత్తం తదక్షయపలం భవేత్‌ 
తస్మాత్సర్వ ప్రయత్నేన తస్మె దేయం మహాత్మనే 1 63 ॥ 


యతృ్ఫలం లభతే జంతః పూజయా శివయోగినః 
తదక్షయమితి ప్రోక్తం సకలాగమపారగైః 1 64 ॥ 


నావమన్యేత కుత్రాపి శివయోగిన మాగతం 
అవమానాద్భవేత్త స్య దుర్గతిశ్చ న సంశయః ॥ 65 ॥ 


శివయోగీ శివః సాక్షాదితి కైంకర్య భక్తితః 
పూజయే దాదరేణైవ యథాలింగం యథా గురుం ॥66 ॥ 


భక్తి సంపన్నుడైన వివేక వంతుడు, గురువునందును, లింగమునందును ఎట్లు తన 
భక్తిని నిలిపి వర్తించునో అట్లే జంగమునందును ప్రతి నిత్యము భక్తితో వర్తించవలెను 
॥158॥ సమస్త భక్తులకు అనుగ్రహమును గలుగ జేయువాడు, భోగమోక్షములనను 
గ్రహించువాడును ఒకే ఒక్కడైన పరమశివుడు ప్రత్యక్షమైన గురులింగ స్వరూపమును 
దాల్చి యున్నాడు॥59॥ లింగము స్థిర-చర అనుభేదముతో రెండు రకాలుగా నున్నది. స్థిర 
లింగమునందెట్లు భక్తిని స్థిరపరచవలయునో అట్లే చరలింగమునందును భక్తిని 
దృఢపరచవలెను ॥60॥ ఎ లింగమైనా మన్ను-రాయి-మున్నగు వాటితో నిర్మించబడినదో 
అది స్థిర లింగమనబడును, అట్టి స్థిర లింగము కంటెను శివయోగియని సుప్రసిద్ధమైన 
చరలింగము (గురుస్థలము చరమూర్తి) శ్రేష్ణుడై యున్నాడు 16117 శివలింగమునందు 
శివుడు మంత్ర సంస్కారముతోడ మాత్రమే నివసించి యుండును చరలింగమున 
శివుడెల్లప్పుడును స్థిరముగా నుండును ॥62॥ శివయోగికి యేది దానము జేయబడుతుందో 
అదితరగని (అక్షయ)ఫలమై యున్నదగును “అందుచేత సర్వ విధములుగా యత్నించియైన 
(ప్రయత్నించి; మహాత్ముడైన శివయోగికి దానమొసగవలెను. ॥163॥ శివయోగిని బూజించుట 
వలన మానవుడే ఫలమును బడయునో అట్టి ఫలము నాశరహితమైనదని సకల శాస్త్ర 
కోవిదులు చెప్పుచుందురు ॥64॥ అకస్మాత్తుగ (అనుకొన కుండగ) విచ్చేసిన శివయోగిని 


వుం 


యెక్కడ ఏ విధముగను అవమాన పరచగూడదు. అట్టి శివ యోగిని అవమానపరచిన 
యెడల నిశ్చయముగా దుర్గతి జెందిన వాడగును. ॥65॥ లింగమును, గురువును ఎట్టు 
గౌరవముతో పూజించవలెనో అదే రీతిగా నా శివయోగిని గూడా సాక్షాత్తుగా శివుడిగానె 
భావించి కింకర భావముతో బూజించవలెను. ॥66॥ 


అ ద్ర శ 
12. ప్రసాద స్యాకొరస్థలం 
॥శ్లో॥ పాదోదకం యథా భక్త్యా స్వీకరోతి మహేశితు;ః 
తథా శివాత్మనోర్నిత్యం గురుజంగమ యోరపి 1671 


సర్వ మంగల మాంగల్యం సర్వ పావన పావనం 
సర్వ సిద్ధికరం పుంసాం శంభోః పాదాంబు ధారణం ॥ 68 ॥ 


శిరసా ధారయేద్యస్తు పత్రం పుష్పం శివార్చితం 
ప్రతిక్షణం భవేత్తస్య పౌండరీక క్రియా ఫలం ॥ 69 ॥ 


భుంజీత రుద్ర భుక్తాన్నం రుద్రపీతం జలం పిబేత్‌ 
రుద్రాఘాతం సదా జి దితి జాబాలికీ శ్రుతిః ॥ 70 ॥ 


అర్పయిత్వా నిజే లింగే పత్రం పుష్పం ఫలంజలం 

.అన్నాద్యం సర్వభోజ్యం చ స్వీకుర్యాద్భక్తి మాన్నరః ॥71॥ 
గురుత్వాత్సర్వలోకానాం శంభోరమిత తేజసః 

తస్మై నివేదితం సర్వం స్వీకార్యం తత్సరాయణైః ॥ 72 ॥ 
యే లింగధారిణో లోకే యే శివైక పరాయణాః 

తేషాం తు శివ నిర్మాల్యముచితం నాన్యజంతుషు 173 ॥ 
అన్న జాతే తు భక్తేన భుజ్యమానే శివార్చితే 

సిగ్గే సిస్టం శ్వ మెధస్య యతృ్ఫలం తదవాప్యతే 174 ॥ 
నిర్మాల్యం నిర్మలం శుద్ధం శివేన స్వీకృతం యతః 
నిర్మలైస్తత్సరైర్ణార్యం నాన్యః ప్రాకృతజంతుభిః ॥ 76 ॥ 


శివభక్తి విహినానాం జంతూనాం పాపకర్మణాం 
విశుద్ధే శివనిర్మాల్యే నాధికారోకస్తి కుత్రచిత్‌ ॥ 76 ॥ 


=D Et STENT EON వజ 


శివలింగం ప్రసాదస్య స్వీకారాద్యత్సలం భవేత్‌ 
తథా ప్రసాధ స్వీకారద్దురు జంగమయోరపి 177 ॥ 


తస్మాద్గురుం మహాదేవం శివయోగిన మేవ చ 
పూజయేత్త త్రసాదాన్నం భుంజీత ప్రతివాసరం ॥ 78 ॥ 


శిన భక్తుడు శివుని పాదోదకమును ఎట్లు భక్తితో స్వీకరించునో, అట్లే శివ స్వరూపులైన 
గురు-జంగముల పాదోదకమును ప్రతినిత్యము సేవించవలెను. ॥167॥ సమస్త 
మంగళములకు మంగళకరము, సమస్త పవిత్రములకు పవిత్రము ఐన శివపాదోదక 
సేవనము మానవులకు సకల సిద్దులను అనుగ్రహించునట్టిది ॥68॥ శివునికి సమర్పించిన 
పత్ర పుష్పములను ఎవడు మస్తకముపై ధరించునో, ఆతనికి పొండరీక యాగ ఫలము 
ప్రతిక్షణం లోను లభించును ॥69॥ శివ భక్తుడు శివుడను భవించిన (భుజించిన అన్నము 
ప్రసాదమునే) భుజించవలెను. శివుడు ద్రాగిన (పానమొనర్చిన) జలమునే ద్రాగవలెను. 
శివుడాఘ్రాణించిన(వాసనజూసిన) వస్తువునే ఆఘ్రాణించవలెను, అని జాబాల శ్రుతి 
చాటుచున్నది. 

“రుడ్రీణాత్త మశ్ళ్నంతి - రుద్రోపేతం పిబంతి! 

రుద్రేణఘ్రాతంజిఘ్రంతి-” 

ఈ విధముగా జాబాల బుషి శ్రుతి వాక్యమున్నది 120 శివభక్తియున్న మానవుడు 
తన ఇష్టలింగమునకు ప్రతి-పుష్ప-ఫలమును-జలమును-అన్నాది 'సమస్త భోజ్యవస్తువులను 
సమర్పించవలెను. ॥71॥ అపారమగు (అంతులేని) తేజస్సుగల శివుడు సమస్తలోకములకు 
గురువై యుంటవలన శివ భక్తి పరాయణులు తాము అనుభవించే సమస్త పదార్థములను 
శివునికి సమర్పించి స్వీకరించవలెను ॥72॥ ఎవరు లింగధారులు, ఎవరు లోకమున 
శివభక్తి పరాయణులో వారికి మాత్రమే శివ నిర్మాల్యము దగినదిగా నున్నది ॥73॥ శివ 
భక్తుడు ఈ శివార్పితమైన అన్నమును స్వీకరించినచో అశ్వమేధ యజ్ఞమునుండి యెట్టి 
ఫలము లభించునో అట్టి (అంతటి) ఫలము శివార్పితాన్నము యొక్క ఒక్కొక్క 
మెతుకునుండి లభిస్తుంది ॥74॥ శివార్చితము. నిర్మాల్యమును, నిర్మాల్యతత్పరులు ఐన 
శివ భక్తులు స్వీకరించవలెను. శివదీక్షారహితులైన ్రాకృతులు శివ నిర్మాల్యము 
స్వీకరించందగదు॥75॥శివభక్తి విీహీనులు పాపకర్ములు ఐనమానవులకు పవిత్రమగు శివ 
నిర్మాల్యమునందు ఎన్నటికిని యధికారముండదు 1॥76॥ శీవలింగ (ప్రసాధమును 
స్వీకరించుట వలన ఎట్టి ఫలములభించునో అట్టి ఫలముగురు-జంగ-మంబుల ప్రసాద 


TCL AE NE UT TE) 


స్వీకారమునుండి లభించును ॥77॥ అందుచేత శివుని-గురువును-జంగమున్స 
బూజించవలెను. మరియు వారి ప్రసాదమునుప్రతిదినము తప్పక సేవించవలెను 7 


13. నోపాధిదానస్థలం 


॥శ్లో ॥ శివలింగే శివాచార్యే శివయోగిని భక్తిమాన్‌ 
దానం కుర్యాద్యథాశక్తి తత్రసాదయుతః సదా ॥ 79 ॥ 


దానం తు త్రివిధం (ప్రోక్తం సోపాధి నిరుపాధికం 
సహజం చేతి తంత్రేషు సర్వ తంత్ర విశారదైః 1 80 ॥ 


ఫలాభిసంధి సంయుక్తం దానం యద్విహితం భవేత్‌ 
తత్ఫోపాధిక మాఖ్యాతం ముముక్షుభిరనాదృతం 1811 


శివభక్తుడు గురు-లింగ-జంగముల ప్రసాదమును స్వీకరించువాడై శివలింగమునందు 
(లింగమున,) శివాచార్య(గురువు) లందును శివయోగి (జంగము)యందును. ఎల్లప్పుడు 
దనయ థాశక్తిగాదానమొనర్చవలెను॥79॥ఈదానము సోపాధికదానము నిరుపాధిక దానము 
సహజదానము అని మూండురకాలుగా నున్నదని తంత్ర శాస్త్ర విశారదులు జెప్పుదురు 
180 ఏదానమైతే ఫలాశచేత గూడియున్నదో అట్టి దానము సోపాధిక దానమనబడును ఈ 
సోపాధిక దానమును మోక్షాపేక్షులుదిరస్కరింతురు. 


14. నిరుపాధిక దాన స్థలం 
॥శ్లో ॥ ఫలాభి సంధినిర్ముక్త మీశ్వరార్పిత కాంక్షితం 
నిరుపాధిక మాఖ్యాతం దానం దాన విశారదైః 182 ॥ 


ఎదానమైతే ఫలాభిలాషశూన్యమైనదో ఈ శ్వరార్చరణదానముగా నుండునో అట్టి 
దానమును దాన విశారదులు నిరుపాధికముగా నుండినది యని జెప్పుదురు 1821 


15. సహజదానస్థలం 
శ్లో! అదాతృదాతృ దేయానాం శివభావం విచింత్యహి 
ఆత్మనో2 కర్పభావం చ యద్దత్తం సహజంతుతత్‌ ॥ 83 ॥ 
సహజం దానముత్కృష్టం సర్వదానోత్తమోత్తమం 
శివజ్ఞానప్రదం పుంసాం జన్మరోగ నివర్తకం ॥ 84 ॥ 


శివాయ శివభకాయ దీయతే యది కించన 

భక్త్ష్యాతదపి విఖ్యాతం సహజం దొనముత్తమం ॥ 85 ॥ 
దానాత్‌ స్వర్ణ సహస్రస్య సత్సాత్రే యతృలం భవేత్‌ 

ఏక పుష్పప్రదానేన శివే తతృలమిష్యతే 186 ॥ 
శివ ఏవ పరం పాత్రం సర్వవిద్యానిధిర్గురుః 

తస్మె దత్తంతు యత్కించి త్రదనంతఫలం భవేత్‌ ॥87॥ 


శివయోగీ శివః సాక్షాచ్చివజ్ఞాన మహోదధిః 
యత్కించిద్దీయతే తస్మై తద్దానం పారమార్థికం ॥ 88 ॥ 


శివయోగీ మహాపాత్రం సర్వేషాం దానకర్మణి 
తస్మాన్నాస్తి సరంకించిత్సాత్రాం శాస్త్ర విచారతః ॥ 89 ॥ 


భిక్షామాత్రప్రదానేన శాంతాయ శివయోగినే 
యతృ్ఫలం లభ్యతే నైతద్యజ్ఞకోటిశతైరపి ॥ 90 ॥ 
శివయోగిని సంతృప్తే తృప్తో భవతి శంకరః 
తత్మృస్త్యా తన్మయం విశ్వం తృప్తి మేతి చరాచరం 1॥91॥ 
తస్మాత్సర్వప్రయత్నేన యేన కేనాపి కర్మణా 
తృప్తిం కుర్యాత్సదాకాలమన్నాద్వైః శివయోగినః 192 ॥ 


నిరుపాధిక చిధ్రూప పరానందాత్మ వస్తుని 
మాప్తం సకలం యస్య స దానీ శంకరః స్వయం 193 ॥ 


౭౬కి 


ఉక్షాఖిలాచార పరాయణోక సొ 
సదా వితన్వన్‌ సహజం తు దానం 
బ్రహ్మాదిసంపత్సు విరక్త చిత్తో 
భక్షోహి మహేశ్వర తాముపైతి ॥ 94 ॥ 
దానమును స్వీకరించువారి యందును, దాన మొస(గు వారియందును, ఇచ్చే వస్తువు 
(పదార్థము) లందును శివస్వరూపముగా భావించి “దాతాభోక్తా స్వయం శివః, ఇచ్చువాండు 


లాలా 


శివుడు పుచ్చుకొనువాడును శివుడుగా భావించుట అనుభావముతో తాను నిమిత్తమాత్రుడు 
భావిస్తు తాను దానము జేయు వాడిని గొనని భావిస్తు చేయు దానము సహజదానమన 
బడును ॥83॥ఈ దానముత్రివిధదానములలో శ్రేష్టమైనది. అంతేగాదు సమస్త దానములలోను 
ఉత్తమోత్తమమైనది. ఇట్టి సహజ దానము శివజ్ఞానమును తప్పక కలుగ జేయును. జనన 
మరణాది రోగనివారకమైనదిగూడ ॥84॥ స్థావర లింగరూపుడైన శివునకు మాహేశ్వరునకు 
భక్తితోనే విధమైన దానమొసగబడునో అట్టి దానము శ్రేష్టమైన సహజదానముగా 
ప్రసిద్ధమైనదిగా చెప్పబడినది ॥85॥ సత్సాత్రమున కొన్ని వేలు సువర్ణ నాణెములను 
దానము జేయుట వలన ఎటువంటి ఫలము లభిస్తుందో అటువంటి ఫలము శివునకు 
ఒక పుష్పమును దానము జేయుట (సమర్పించుట వలన లభించును. ॥86॥ సర్వ 
విద్యానిధియైన గురువు ఐన శివుడే దానమునకు అత్యంత యోగ్యుడుగానున్నాడు. శివునకు 
ఏ కాస్త దానమొసంగినను ఆ దానము అనంత ఫలముగలదిగా నుండును ॥87॥ 
శివజ్ఞాన సాగరుడైన జంగమము సాక్షాత్తుగా శివుడే ఐయున్నాడు. ఈతనికి గూడా స్వల్పము 
దానము జేసినను అట్టి దానము పారమార్థికమనబడును ॥88॥ దాన క్రియలో శివయోగే 
ఉత్తమ పాత్రుడై యున్నాడు. ఆతని కంటెను ఉత్తమమైన పాత్ర శాస్త్ర పరిశీలనతో జూచినచో 
నేదియు శ్రేష్టమైనదిగాదు (లేదు) ॥89॥ శాంతి స్వరూపుడైన శివయోగికి భిక్షబెట్టుట 
(దానమొనర్బుట)వలన ఎటువంటి భలము లభించునో అటువంటి ఫలము 
అబ్బయజ్ఞములను జేసిననులభించదు ॥90॥ శివయోగి సంతృప్తి జెందిన ఎడల శివుడు 
సంతృప్తి జెందును. శివుడు సంతృప్తి బొందినచో శివ స్వరూప మగునీ జగము తృప్తీ 
జెందుతుంది 191 అందుచేత సర్వ ప్రయత్నముల వలన ఏదేనొక క్రియచేత శివయోగికి 
యెల్ల వేళల అన్నము జలాదులతో తృప్తి పరచవలెను. ॥92॥ 


“శివయోగిని సంతృప్తే - తృప్తో భవతి శంకరః 
తత్తృప్త్యా త్తన్మయం విశ్వం- తృప్తిమేతి చరాచరం॥ 


నిరుపాధికుడు, జ్ఞానానందమయుడు ఐన పరమ శివుని యందు యే శివభక్తుని 
శరీరము-ధనము-ప్రాణరూపమగు సకల వస్తువులు సమర్పించబడునో ఆతడే సహజదాని 
యనంబడుటే గాకుండ సాక్షాత్తుగా శివుడే యగుచున్నాడు ॥193॥ సమస్త ధర్మాచారపరా 
యణఖుండును, బ్రహ్మాది సంపదలందును, విరక్త మనస్కుడును అయిన శివభక్తుడు 
ఎల్లప్పుడును సహజ దానమునుచేయువాడై మాహేశ్వర స్థలమును బడయును. ఇట్లు 


భక్ష-మాహేశ్వర-ప్రసాది- ప్రాణలింగి శరణ-ఐక్యములను నీయారు శబ్దములు జాతివాచకములై 
యుండక, స్టలవాచకములై యున్నవనియు దెలియవలెను. 1941 


ఇతి శ్రీసిద్దాంత శిఖామణా ఖ్తక్తస్టలే భక్తమార్గక్రయా 
సలాది నవ్తవిధ స్టలప్రనంగోనామ 
నవమ వరిచ్చేదః పరినమావ్లః 
గ్‌ ౧ స అట సర్‌ ౧ బ్‌ అడ 
ఇది శ్రీ సిద్ధాంత శిఖామణీల్‌ భక్త స్థలమున 
భక్త మార్గ క్రియా స్థలాది సప్తవిధ స్థల 


విచారాత్మకమగు తొమ్మిదవ పరిచ్చెదము పరిసమాప్తము. 


శ్రీ సిద్దాంత శిఖామణి 
దశమ పరిచ్చేదః 
దశమ పరిచ్చేదం 
మాహేశ్వర స్థలం 
అగస్త్య ఉవాచ:- 


॥శ్లో॥ భక్తస్థలం సమాఖ్యాతం భవతా గణనాయక 
శేన వా ధర్మభేదేన భకో మాహేశ్వరో భవేత్‌ 1 1॥ 


రేణుక ఉవాచ:- 
కేవలం సహజే దానే నిష్టాతః శివతత్పరః 
బ్రహ్మాదిస్థాన విముఖో భక్తో మాహేశ్వరః స్మృతః 12 ॥ 
భక్తేర్యదా సముత్కర్నో భవేద్వె రాగ్య గౌరవాత్‌ 
తదా మాహేశ్వరః ప్రోక్త భక్తః స్థిర వివేకవాన్‌ ॥3॥ 
మాహేశ్వర స్థలం వక్ష్య యథోక్తం శంభునా పురా 
మాహేశ్వర ప్రశంసా55 దౌ లింగనిష్టా తతః పరం ॥ 4॥ 
పూర్వాశ్రయ నిరాసశ్చ తదాంద్వైతనిరాకృతి 
ఆహ్వానవర్జనం పశ్చాదష్టమూర్తి నిరాకృతిః ॥ 5 ॥ 
సర్వగత్వ నిరాసశ్చ శివత్వం విశ్వభక్తయోః 
ఎవం నవవిధం ప్రోక్తం మాహేశ్వర మహాస్థలం ॥6॥ 


ఆదితః క్రమశో వక్ష్యే స్థల భేదస్య లక్షణం 
సమాహితేన మనసా శ్రూయతాం భవతా మునే 1 7॥ 
ఓయీ రేణుక గణాధీశ్వరా! ఇంతవరకు - నీచేత భక్తస్థలము వివరింప బడినది. ఏ 
ధర్మ భేదము చేత భక్తస్థలసంపన్నుడు మహేశ్వరస్థలాపన్నుడగును ॥67॥ (1) అని 
అగస్వ్వ మహర్షి ప్రశ్నించగ అద్దానికి శ్రీరేణుకాచార్యులవారు - సహజ దానమునందు 
అత్యంతనిష్ణాతుడు, శివాసక్తుడు, బ్రహ్మాది స్థాన విముఖుడును. ఐన భక్తుడే మాహేశ్వరస్థలా 


పన్నుడగును. ఎ సమయమున వైరాగ్యాతి శయము వలన శివభక్తి యాధిక్యత ఉత్పన్న 
మగుచున్నదో, అప్పుడే నిత్యానిత్యవస్తు వివేక శాలియెన శివభక్తుడు మాహేశ్వర స్థలాపన్నుడని, 
చెప్పబడుననియు నాదేశించెను ॥3॥ ఇట్లు పూర్వము శివుని చేత నాదేశించబడిన మహేశ్వర 
స్థలమును ఇంకను చెబుతాను మహేశ్వర స్థలము మహేశ్వర ప్రశంసా ఫలము. 2 
శవలింగనిష్టా స్థలము 3. పూర్వాశ్రయ నిరసనా స్థలము 4. అద్వైతనిరసన స్థలము 5. 
ఆహ్వాననిరసన స్థలము, 6. అష్టమూర్తి నిరసన స్థలము, 7. సర్వగత్వనిరసనస్థలము, 8. 
శివజగన్మయ స్థలము, 9. భక్త దేహికలింగస్థ్టలము అనియు తొమ్మిది విధములుగా 
నున్నది. _ (4-5-6) 


ఓయీ! అగస్త్య మహర్షి ఈ స్థలభేదముల లక్షణమును మొదటి నుండి యను క్రమముగా 
వివరించుచున్నాను, శాంతమనస్కుండవై వినము ॥7॥ 


16. మహేశ్వర ప్రశంసా స్థలం 


॥శ్లో॥ విశ్వస్మా దధికో రుద్రో విశ్వానుగ్రహకారకః 
ఇతి యస్య స్థిరా బుద్ధిః సవై మాహేశ్వరః స్మృతః ॥8॥ 


బ్రహ్మాద్వైర్మలిన ప్రాయైర్నిర్మలే పరమేశ్వరే 
సామ్యాక్తిం యోన సహతే స వై మాహేశ్వరాభిధః ॥ 9 ॥ 


ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాదీనాం మహానితి 
బుద్ధియోగాత్త దాసక్తో భక్తో మాహేశ్వరః స్మృతః _ ॥10॥ 


బ్రహ్మాది దేవతా జాలం మోహితం మాయయా సదా 
ఆశక్తం ముక్తి దానే తుక్షయాతిశ యసంయుతం ॥ 11॥ 


అనాదిముక్తో భగవానేక ఎవ మహేశ్వరః 
ముక్షిదశ్చేతియో వేదసవైమాహేశ్వరః స్మృతః 112 ॥ 


క్షయాతిశయ సంయుక్తా బ్రహ్మవివ్వాది సంపదః 
తృణవన్మన్యతే బుద్ధ్యా వీరమాహేశ్వరః సదా 113 ॥ 


శబ్దస్పర్శాది సంపన్నో సుఖలేశేతు నిస్ఫృహః 
శివానందే సముత్కంఠో విరమాహేశ్వరో భవేత్‌ 114 ॥ 


పరస్త్రీ సంగనిర్ముక్తః పరద్రవ్య పరాజ్ముఖః 
శివార్థ కార్య సంపన్నః శివాగమ పరాయణః 1151 


శివస్తుతి రసాస్వాద మోదమానమనాః శుచిః 
శివోత్మరప్రమాణానాం సంపాదనసముద్యతః 116 ॥ 


నిర్మమో నిరహంకారో నిరస్తక్లేశ పంజరః 
అస్పృష్టమద సంబంధో మాత్సర్యావేశ వర్ణితః 117 ॥ 


నిరస్తమదనోన్మేషో నిర్ధూతక్రోధవిప్లవః 
సదా సంతుష్టహృదయః సర్వప్రాణిహితే రతః 118 ॥ 


నివారణసముద్యోగీ శివకార్య విరోధినాం 


సహచారీ సదాకాలం శివోత్మరాభిదాయిభిః 119 ॥ 


శివాపకర్ష సంప్రాప్తా ప్రాణత్యాగేక ప్యశంకితః 
శివైకనిష్టః సర్వాత్మా వీరమాహేశ్వరో భవేత్‌ ॥ 20 ॥ 


విశ్వాధికోరుద్రోమహర్శిః అనుశ్వేతాశ్వతర నూత్రము ప్రకారము శివుడు సమన్త 
ప్రపంచమున కంటెను గొప్పవాడు. సమస్త ప్రపంచమునకు అనుగ్రహమును (కళ్యాణమును) 
గలుగ జేయు వాడును అయి యున్నాడు. అనే దృఢమైన బుద్ధియెవనికి ఉంటుందొ, 
వాడు మాహేశ్వరుడని చెప్పబడుచున్నాడు ॥8॥ 


“బ్రహ్మవిష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయతె" 


అను శ్రుతి వాక్యాభిప్రాయాను సారముగా జనన మరణాదుల నుండి పీడితులై 
అణవాదిమల విశిష్టులై యున్న బ్రహ్మాదులతో ఆణవాదిమల రహితుడైన పరమేశ్వరునిలో 
వీరందరు సమానులనే సామ్యోక్తిని ఎవడైతె సహింపడో ఆతడే మహేశ్వరుడన బడును.19॥ 


“ఈ శానః సర్వవిద్యానా మీశ్వరః సర్వభూతా నాం. బ్రహ్మాధిపతి రృహ్మణోధిపతిః 
బ్రహ్మ శివోమె అస్తు సదాశివోం” అనుశ్రుతి వాక్యాభిప్రాయాను సారముగ “ఈశ్వరఃసర్వ 
భూతానాం హృద్దేశే రునతిష్టతి - భ్రామయన్‌ సర్వభూతాని - యంత్రారూఢాని మాయయా 

అనుభవధ్గీతాభిప్రాయానుసారముగాను సమస్త ప్రాణులకును, బ్రహ్మాదిదేవతలకును 
శివుడే ప్రభువైయున్నాడనే బుద్ధియోగముతో అట్టి శివునియందు ఆసక్త మనస్సు గలవారే 


వీరమహేశ్వరుడనంబడును ॥10॥ జనన మరణాదులకులోబడిన బ్రహ్మాది దైవతా 
సమూహము మాయచేత మోహింపబడినవారై ముక్తిననుగ్రహించుటతో అసమర్థులనియు 
(అయినా రనియు) ఆనాదిముక్తుడైన భగవాన్‌ మహేశ్వరుడే ముక్తిని అనుగ్రహించుటలో 
అత్యంత సమర్భుడని యెవడైతే తెలుసుకుంటాడో ఆతడే వీర మాహేశ్వరుడనంబడును 
(11-12) బ్రహ్మా విష్ట్వాదిదేవతల సంపదలు వినాశము బొందునవి అనే బుద్ధితో ఎవడు 
వాటిని తృణ ప్రాయములని గ్రహించునో వాడే వీరమాహేశ్వరుడనబడును (13) శబ్ద స్పర్శాది 
విషయములతో గూడిన అల్ప సుఖమునందు నిస్పృహుడై, శాశ్వతమైన శివ సుఖమునందు 
ప్రీతి (అభిలాష) గలవాడు వీరమాహేశ్వరుడనబడును(14) పర స్తీ సాంగత్యము లేనివాడై, 
పరద్రవ్య పరాజ్ము ఖుడును, "పరద్రవ్యేషులోష్టవత్‌” పరద్రవ్యమును మట్టి ముద్ద మాదిరి 
జూచువాడు, ఆశించనివాడు శివప్రయోజకారకమైన కార్యములతో గూడిన వాడును శివాగమ 
పరాయ ణుడు, శివస్తోత్రములతో గలిగిన ఆనంద రసస్వీకారముతో సంతసించిన మనస్సుతో 
గూడిన వాడు, నిర్మలుడు, శివసర్వోత్తమత్వమును ప్రతిపాదించునట్టి ప్రమాణములను 
సంగ్రహించుటలో ఆసక్తి గలవాడు, అహంకారమమకారములకు దూరమైనవాడును, పంచ 
క్లేశరూప పంజరమును భగ్న పరచినవాడు, మదముచేత స్పృశింపంబడనివాడు, మాత్సర్యము 
నుండి విడువ బడినవాడు, కామోద్రేకమును నిరసించినవాడు. క్రోధమును దరి జేరనీయని 
వాడు. (నివారించినవాడు) సతతము సంతోషముతో గూడిన మనస్సుగలవాడు. సమస్త 
ప్రాణులకు హితమునే గూర్చువాడు, శివసంబంధమైన కార్యములకు విరోధమును 
కలుగజేయు వారిని నివారించుట యందాసక్తియున్న శివోతృష్టత పెంపొందించువారితో 
సహకరించువాడును, శివదేవాలయములందలి శివలింగములకు తొందరగలిగించే 
సమయమున దన ప్రాణమునర్పించుటకు వెనుకంజవేయని వాడు, శివలింగైకనిష్టుడును, 
సర్వమును దనవలె దెల్సికొనిన వాడు వీర మాహేశ్వరుడన బడును, (15-16-17-18-19- 
20) 


17. లంగనివ్రాస్థలం 


॥శ్లో॥ అన్య మాహేశ్వర స్యోక్తం లింగనిష్టామహాస్థలం 
ప్రాణాత్యయోః పి సంపన్నే యదత్యాజ్యం విధీయతే ॥ 21 ॥ 


అపగచ్చతు సర్వస్వం శిరశ్చేదనమస్తువా 
మాహేశ్వరో న ముంచేత్తు లింగపూజా మహావ్రతం ॥ 22 ॥ 


రాడా 


లింగపూజామకృత్వాతు మానవాయెన భుంజతే 
తేషాం మహాత్మనాం హస్తే మోక్షలక్ష్మీ రుపస్థితా 123 ॥ 


కిమన్యైర్ధర్మకలిలైః కీకసార్థ ప్రదాయిభిః 
సాక్షాన్మోక్షప్రదః శంభోర్థర్మో లింగార్చనాత్మకః 124 ॥ 


అర్పితేనాన్న పానేన లింగేనియమపూజితే 
యే దేహవృత్తింకుర్వంతి మహామాహేశ్వరా హితే ॥ 25 ॥ 


చిన్మయే శాంకరే లింగే స్థిరం యేషాం మనః సదా 
విము క్షేతర సర్వార్థం తే శివా నాత్ర సంశయః 126 ॥ 


లింగే యస్య మనో లీనం లింగస్తుతి పరా చవాక్‌ 
లింగార్బనపరౌ హస్తా స రుద్రో నాత్ర సంశయః 1 27 ॥ 


లింగనిష్టస్య కిం తస్య కర్మణా స్వర్గ హేతునా 
నిత్యానంద శివప్రాప్తి ర్యస్య శాస్తేషు నిశ్చితా 128 ॥ 


లింగ నిష్టాపరం శాంతం భూతి రుద్రాక్ష సంయుతం 
ప్రశంసంతి సదాకాలం బ్రహ్మాద్యా దేవతా ముదా 129 ॥ 


ప్రాణ సంకటము ప్రాప్తించినను ఏ లింగ నిష్టా స్థలము విడువ బడదో అట్టిస్థలము 
ఈ మహేశ్వరుని గురించి చెప్పబడినది ॥21॥ తాను సంగ్రహించిన సంపద అంతయు 
పోయి నప్పటికిని అథవా శిరచ్చేదనమే గాని గాక, వీర మాహేశ్వరుడు లింగపూజా 
మహావ్రతమును వీడవలదు ॥22॥ ఎ మానవులు లింగపూజను జేయనిదే భోజనము 
జేయరో ఆ మహాత్ముల కరతలమున మోక్షలక్ష్మీ సదానివసించి యుండును ॥23॥ 
కుత్సితపములనొసంగె లింగపూజాతిరిక్తములైన క్షుద్ర ధర్మములతో నేమి బ్రయోజనము 
శివలింగపూజారూపమైన శివ ధర్మము సాక్షాత్తుగా మోక్ష ప్రదమై యున్నది ॥124॥ విధి 
ప్రకారముగా పూజింపంబడిన శివలింగమునకు సమర్పించిన అన్నోదకములతో ఎవరైతే 
దేహమును బోషింతురో వారె మహామహేశ్వరులనబడుదురు ॥25॥ ఎవరి మనస్సు శివేతర 
స్వర్గాది ఫలములను దూరీకరించి చిత్స్వరూపమగు శివలింగమునందు సతతము స్థిరపడి 
యుండునో వారె శివ స్వరూపులు ఈ విషయములోనే లాంటి సందేహము లేదు ॥26॥ 
ఎవని మనస్సు శివలింగమునందు విలీనమై యుండునో, ఎవని వాణి శివలింగ స్తుతి 


— OO — — — — ——— 


యందు నిరతమై యుండునో, ఎవని చేతులు శివలింగస్తుతి యందు నిరతమై యుండునో, 
ఆతడే సాక్షాత్తుగా రుద్రుడు. ఈ విషయమున ఎలాంటి సందేహము లేదు. ॥27॥ 
నిత్యానందరూపమగు శివపద ప్రాప్తి ఎవడికి శాస్త్రములతో నిశ్చితమై యున్నదో, అట్టి 
లింగ నిష్టునకు స్వర్గప్రాస్తికి గారణ భూతమగు కర్మచేత బ్రయోజనమేమి? ॥28॥ 
భస్మరుద్రాక్షధారి. శాంతి స్వరూపుడు ఐన లింగనిష్టాపరుడిని బ్రహ్మాది దేవతలు ఎల్లప్పుడు 
సంతోషముతో స్తుతించు చుందురు॥29॥ 
18. పూర్వాశ్రయ నిరసన స్థలం 
శ్లో లింగైక నిష్ట హృదయః సదా మాహేశ్వరో జనః 
పూర్వాశ్రయగతాన్‌ ధర్మాంస్త్య జేత్‌ స్వాచారరోధకాన్‌ ॥ 30 ॥ 
స్వజాతికులజాన్‌ ధర్మాన్‌ లింగనిష్టావిరోధినః 
త్యజన్‌ మాహేశ్వరో జ్ఞేయః పూర్వాశ్రయ నిరాసకః ॥ 31 ॥ 
శివ సంస్కారయోగేన విశుద్దానం మహాత్మనాం 
కిం పూర్వకాలిక్రైర్ధర్మెః ప్రాకృతానాం హి తేమతాః ॥ 32 ॥ 
శివ సంస్కార యోగేన శివధర్మానుషంగిణాం 
ప్రాకృతానాం న ధర్మేషు ప్రవృత్తి రుప పద్యతే ॥ 33 ॥ 
విశుద్దాః ప్రాకృతాళ్చేతి ద్వివిధా మానుషాః స్మృతాః 
శివ సంస్కారిణః శుద్దాః ప్రాకృతా ఇతరే మతాః ॥ 34 ॥ 
వర్గాశ్రమాది ధర్మాణాం వ్యవస్థాహిద్విధా మతా 
ఏకా శివేన నిర్దిష్టా బ్రహ్మణా కథితా పరా ॥ 35 ॥ 
శివోక్త ధర్మ నిష్టాతు శివాశ్రమ నిషేవిణాం 
శివ సంస్కారహీనానాం ధర్మః పైతా మహః స్మృతః ॥ 36 ॥ 
శివలింగైక్య నిష్టగలవాడు మాహేశ్వరుడు సదాతనయొక్క ఆచార ధర్మములకు విరు 
ద్ధములైన పూర్వాశ్రమ ధర్మములను వదలవలెను. అట్టి పూర్వాశ్రమ స్థలము యొక్క 
ఆచారములన్నియు మొదట అలింగజాతీయులలో జన్టించి ఆ పైన వీరశైవ మతమునకు 


జేరిన వారి విషయమున జెప్పంబడినవిగా నున్నవనియు దెలియవలెను ॥30॥ లింగనిష్టకు 
విరుద్ధములైన మొదటి తనయొక్క ప్రాకృత జాతి కులములతో వచ్చిన ధర్మములను 


(2D —— 


వదలిన వాండై పూర్వాశ్రమ నిరాసక్తుడైన మహేశ్వరుడని దెలియవలెను. 31 శివ 
సంస్కారమువలన పరిశుద్భులైన మహాత్ములకు మొదటి జాతికి సంబంధించిన 
ధర్మములతోనేమి ప్రయోజనము? అట్టి ధర్మములు అలింగ (లింగములేని) ప్రాకృతులకు 
జెప్పబడినవి ॥32॥ శివ సంస్కార సంయోగముచేత శివ ధర్మములను అనుష్టించువారికి 
లింగరహితులైన ప్రాకృతుల ధర్మములందు ప్రవృత్తి యుపపన్నములుగా నేరవు 13 
మానవులు పరిశుద్భలు (అప్రాకృతులు) ప్రాకృతులు అని రెండు' విధములుగా నున్నారు 
శివ సంస్కార సంపన్నులు పరిశుద్ధులు (అప్రాకృతులు) అనబడుదురు. శివ సంస్కార 
శూన్యులు ప్రాకృతులన(బడుదురు ॥34॥ వర్గాశ్రమాది ధర్మములవ్యవస్థ రెండు విధములుగా 
నున్నది. అందొకటి శివుని చేత నిర్దేశింపంబడినది. మరొకటి బ్రహ్మచేత నిర్దశింంబడినది॥35॥ 
శివుని చేత జెప్పబడినది ధర్మా చరణ, శివ వర్ణాశ్రమ ధర్మములనుష్టించే వారికి 
నిర్ధశింప(బడినది. శివ సంస్కార శూన్యులకు బ్రహ్మచేత ఉక్తములైన ధర్మాచరణములు 
గలవై యున్నవి 136॥ 


19. సర్వాద్వెతనిరసన స్థలం 
aa థి 
॥శ్లో॥ పూజ్యపూజకయోర్లింగ జీవయోర్భ్ఫేదవర్దనే 
పూజాకర్మాద్యసంపత్తే ర్లింగ నిష్టావిరోధతః 137 ॥ 
సర్వాద్వేత విచారస్య జ్ఞానాభావో వ్యవస్థితః 
భవేన్మా హేశ్వరః కర్మీ సర్వాద్వైత నిరాసకః ॥ 38 ॥ 
ప్రేరకం శంకరం బుద్ధ్వా (పేర్యమాత్మానమేవ చ 
భేదాత్తం పూజయేన్నిత్యం నచా ద్వైత పరోభవేత్‌  ॥ 39 ॥ 
పతిః సాక్షాన్మహాదేవః పశురేష తదాశ్రయః 
అనయోః స్వామిభృత్యత్వమభేదే కథమిష్యతే 1 40 ॥ 
సాక్షాత్‌ కృతం పరం తత్వం యదాభవతి బోధతః 
తదాన్‌ ద్వైతసమాపత్తి ర్థానహీనస్యన క్వచిత్‌ 1 41॥ 
భేదస్య కర్మ హేతుత్వాద్య్య వహారప్రవర్తతే 
లింగపూజాది కర్మస్లో నచాన్‌ ద్వైతం సమాచరేత్‌ 142 ॥ 
పూజాదివ్యవహారః స్యాద్భేదాశ్రయతయా సదా 
లింగపూజాపరస్తస్మాన్నా ద్వైతే నిరతో భవేత్‌ 143 ॥ 


పూజార్తమైన శివలింగమునకు పూజించే భక్తునకు అభేదమని (భేదములేదని) చెప్పినచో 
లింగనిష్టకుని విరోధమేర్చడుట వలన, పూజాది కర్మములకు స్వరూపనిష్పత్తి లేకుండా 
ప్రత్య. గనుక, సర్వాద్వెత విచార జ్ఞానముయొక్క అభావమే వ్యవస్థితమగును 
(లేకుండును) అందుచేత శివలింగపూజాది కర్మలనాచరించునట్టి మాహేశ్వరుడు సర్వా 
ద్వెత నిరాసకుడే గావలయును “క్రియా ద్వెతం నకర్తవ్యం" అను ప్రమాణము మేరకు 
క్రీయతో అద్వైతమును ఆచరించవలదని భావము ॥37-38॥ శివుడు గ్రేరకుడనియు 
జీవుడు ్రేరితుడనియు భావించి భేద భావమువలన శివుడిని బూజించవలయునే గాని 
శివ జీవులలో అద్వైతమును భావించి అద్వెతమందాస్తకుడుగాకూడదు 139॥ శివుడు 
సాక్షాత్తుగా ప్రభువై యున్నాడు. జీవుడు ఆ శివుని ఆశ్రయించుకొని యున్నాడు. ఇట్టి వివ 
జీవులకు అభేదమును జెప్పినచో స్వామి భృత్యత్వము ఎలా పొసగుతుంది? అందుచేత 
పూజకుడు శివుని భేద బుద్ధిలో నే పూజించ వలెనని తాత్పర్యము ॥40॥ శ్రుతి గురుబోధవలన 
ఎప్పుడైతే పరశివ తత్త్వము ప్రత్యక్షమగు చున్నదో అప్పుడు అద్వైత స్ఫూర్తియేర్చడు తుంది. 
జ్ఞానశూన్యుడై కేవలము కర్మమునాచరించే వాడికి యెన్నటికిని అద్వైతస్ఫూర్తి గలుగనేరదు 
1411 శివ జీవుల భేదవ్యవహారము శివపూజాది క్రియలకు గారణమై యుంటవలన, 
శివలింగ పూజాది కర్మనిష్టుడు శివ-జీవులలో (యందు) అధ్వెతముననుష్టించవలదు ॥42॥ 
పూజాదివ్యవహారము ఎల్లప్పుడు భేదముతోడనే గూడి యున్నది. అందుచేత లింగార్చకుడు 
అద్వెతమునందు ఆసక్తి గలిగి యుండగూడదు ॥43॥ 


20, ఆహ్వాన నిరసన స్థలం 


॥శ్ఞో॥ లింగార్చన పరః శుద్దః సర్వాద్వైత నిరాసకః 
స్వేష్టలింగే శివాకారే న తమావాహయేచ్చివం 1 44 1 


యదా శివకలాయుక్తం లింగం దద్యాన్మహాగురుః 
తదారభ్య శివస్తత్ర తిష్ట్ణత్యాహ్వానమత్ర కిం 1 45 1 


స సంస్కారేషు లింగేషు సదా సన్నిహితః శివః 
తత్రా హ్వానం న కర్తవ్యం ప్రతిపత్తి విరోధతః 1 46 ॥ 


నా హ్వానం న విసర్జం చ స్వేష్టలింగే తు కారయేత్‌ 
లింగనిష్టాపరో నిత్యమితి శాస్త్రస్య నిశ్చయః ॥ 47 ॥ 


స నా 


సర్వాద్వైతనిరాస కుడు పరిశుద్ధుడైన లింగపూజకుడు శివాకృతియైన తన ఇష్ట 
లింగమునందు శివుని ఆహ్వానించగూడదు ॥44॥ మహాచార్యుడు శివకలాయుక్షమైన 
లింగమును ఎన్నడను గ్రహించునో నాటినుండియు శివుడు ఆ లింగమునందు నివసించ్చి 
యుండును. మరల నా లింగము నందాహ్వాన మెందుకు? ॥45॥ సంస్కారయుక్షములైన 
లింగములందు శివుడెల్లప్పుడు సన్నిహితుడై యుండును. ఆహ్వానము శివదీక్షా జ్ఞానమునకు 
విరోధమైనది గనుక అట్టి శివదీకా సంస్కారముగల లింగములందు ఆహ్వానము 
జేయగూడదు. ॥46॥ లింగపూజాసక్తుడైన వాడు తన ఇష్ట లింగమునందు నిత్యము 
ఆహ్వానము గాని విసర్ణనము గాని జేయగూడదు. ఇదే శివ శాస్త్ర సిద్ధాంతము 1471 


21. అష్టమూర్తి నిరసన స్థలం 
శ్లో యథాత్మ శివయోరైక్యం న మతం కర్మ సంగినః 
తథా శివాత్‌ పృథివ్యా దేరద్వైతమపి నేష్యతే 1 48 ॥ 
పృథివ్యాద్యష్టమూర్తిత్వమీశ్వరస్య ప్రకీర్తితం 
తదధిష్టాత్మ భావేన న సాక్షాదేకభావతః 1 49 ॥ 
పృథివ్యాద్యాత్మ పర్యంతప్రపంచో హ్యాష్టధాస్థితః 
నైతత్సాక్షాన్మ హేశోక యం కులాలః కలశో యథా ॥ $50 ॥ 
పృథివ్యాద్యాత్మ పర్యంతప్రపంచో హ్యష్టథా స్థితః 
తనురీశస్య చాత్మాయం సర్వతత్వ నియామకః 1511 
శరీర భూతాదేతస్మాత్‌ ప్రపంచాత్సరమేష్టినః 
ఆత్మ భూతస్య దేవస్య నాభేదో న పృథక్‌ స్థితిః 152 ॥ 
అచేతనత్వాత్‌ సృథ్వ్యా దేరజ్ఞత్వాదాత్మ నస్తథా 
సర్వజ్ఞస్య మహేశస్య నైకరూపత్య్వమిష్యతే 153 ॥ 
ఇతి యశ్చింతయేన్నిత్యం పృథ్వ్యాదేరష్టమూర్తి తః 
విలక్షణం మహాదేవం సోకష్టమూర్తి నిరాసకః 1 54 ॥ 
శివపూజాకర్మనిష్టుడైన మాహేశ్వరునకు శివజీవుల ఐక్యత ఎట్టు సమ్మతమైనవి కావో, 
అట్లే శివుడికి ఆతని శరీరములైన వృథివ్యాద్యష్టమూర్తులకు అద్వెతము సమ్మతమైనది 
కాదు ॥48॥ శివుడికి వృథ్వీ-అప్పు-తేజస్సు-వాయు- ఆకాశము -సూర్యుడు-చంద్రుడు- 


ఆత్మ-అనునవి, ఈ ఎనమిది శరీరములు జెప్పబడినవి. ఈ శరీరి-శరీరభావము - అధిష్టాతృ- 
అధిష్టేయ భావముతోనే ఉపపన్నమగునే గాని స్వరూ పైక్యముచేత ఉపపన్నముగా జాలదు 
1491 పృథివ్యాదులు కార్యరూపమును గలిగి యున్నవి, శివుడు కారణ భూతుడు. 
అందువలన వృథి వ్యాది పంచభూతములు సాక్షాత్తుగా శివుడుగానేరవు. కర్తయైన కుమ్మరికి 
కార్యరూపమైన ఘటమునకు ఎట్టు అభేదము సంభవించదో. అల్లే శివునికి వృథివ్యాదిపంచ 
భూతములకును అభేదము సంభవించదు ॥50॥ పృథ్వి మొదల్కొని ఆత్మపర్యంతంగా 
ఎనమిది విధములైన ప్రపంచము శివుని శరీరమై యున్నది. శివుడు సర్వతత్త్వ్య నియామకుడై 
ఆత్మయనబడినాడు ॥51॥ శివుడి శరీరమనబడి యీ ప్రపంచముతోబాటు ఆత్మస్వరూపమైన 
శివునికి అభేదముండదు, అర్జాత్‌ భేదమే యున్నది. ఇంక శరీరమనంబడి భిన్నముగా 
నుండిన పృథ్వీ ఆది (పృథివ్యాది) ప్రపంచము, శరీరమనంబడిన శివుని వదలి ప్రత్యేకముగా 
నుండదు. అర్భాత్‌ శివునికిని అతనికి శరీర భూతములైన వృథివ్యాదులకు భేదాభేదమనునదే 
శ్రీ జగద్గురు రేణుక భగవత్పాదుల అభిఃప్రాయము, ఇట్టి భేదా భేదమే వీరశైవ సిద్ధాంతము 
యొక్క రహస్యమై యున్నది. ॥52॥ పృథివ్యాదులు జడపదార్థములై యుంటవలన, ఆత్మ 
కించిజ్ఞుడగుటవలనను సర్వజ్ఞుడగు శివునకు వీనితో బాటు స్వరూపైక్యము సంభవించతగదు 
1531 ఈ విధముగా అష్ట శరీరములనబడు పృథివ్యాదులకు విలక్షణుడగు శివుడిని 
యెవడైతే ప్రతిదినము ధ్యానించునో, ఆతడు అష్టమూర్తి నిరాసక్తుడని చెప్పుకొనబడును.1॥54॥ 


22. సర్వగత్వనిరసన స్థలం 
॥శ్లో॥ సర్వగత్వే మహేశస్య సర్వత్రారాధనం భవేత్‌ 
న లింగమాత్రే తన్నిష్టో న శివం సర్వగం స్మరేత్‌ ॥ 55 ॥ 


సర్వగోకపి స్థితః శంభుః స్వాధారే హి విశేషతః 
తస్మాదన్యత్ర విముఖః స్వేష్టలింగే యజేచ్చివం 156 ॥ 


శివః సర్వగతశ్చాపి స్వాధారే వ్యజ్యతే భృశం 
శమీగర్భే యథావహ్నిర్వి శేషేణ విభావ్యతే ॥ 57 ॥ 


సర్వగత్వం మహేశస్య సర్వ శాస్త్ర వినిశ్చితం 
తథాప్యాశ్రయలింగాదౌ పూజార్థమధికా స్థితిః ॥ 58 ॥ 


తస్మాత్సర్వప్రయత్నేన సర్వస్థాన పరాబ్ముఖః 
స్వేష్టలింగే మహాదేవం పూజయేత్పూజకోత్తమః ॥ 59 ॥ 


(AD — 


శివస్య సర్వగత్వే5పి సర్వత్ర రతివర్ణితః 
స్వేష్టలింగే యజన్‌ దేవం సర్వగత్వ నిరాసకః 160 ॥ 


శివుడు సర్వత్ర వ్యాపించి ఉంటవలన ఆతని ఆరాధన సర్వత్ర జరుగవలసి వచ్చును? 
కేవలము లింగమునకు మాత్రమే చేయవలదని పించును? అందుచేత శివుని యందు 
నిష్టగల మాహేశ్వరుడు శివుడు సర్వత్ర వ్యాపించి యున్నాడని భావించరాదు ॥55॥ 
శివుడు నర్వత్ర వ్యాపించి యున్నప్పటికిన్ని తనకాధారభూతమైన (ప్రాయమైన) 
ఇష్టలింగమునందే విశేషముగా నివసించి యున్నాడు. ఆకారణమున మాహేశ్వరుడు 
అన్యభావముచేత విముఖుడై తన ఇష్టలింగమునందే శివుడిని ఆరాధించవలెను. 
వీరశైవుడైనవాడు స్థావర లింగమునందును బూజింపక ముఖ్య ముగా ఇష్టలింగమునందే 
శివుని బూజించవలయుననే భగవత్పాదుల ఆశయమై యున్నది ॥56॥ నిప్పుఅన్ని కజ్దిల 
(కట్టెల)లో నుండినను జమ్మి వృక్షము యొక్క కజ్ది (గర్భము)లో ఎట్టు విశేషముగా 
నుండునో. అదే విధముగా శివుడు సర్వత్ర వ్యాపించియున్నను తనకాధార భూతమైన 
ఇష్టలింగమునందే విశేషముగా ప్రకాశించుచుండును ॥57॥ శివుడు నర్వత్ర 
వ్యావీంచియున్నాడనుట. శాన్తనిదృమ్రైనది. ఐనను దనకాధార భూతమైన 
ఇష్టలింగమునందును మరియు గురు జంగములందును పూజకొరకు విశేషముగా నివసించి 
యున్నాడు॥58॥ అందుచేత మహేశ్వరుడు, శివుడు సర్వ స్థానములందును ఉన్నాడను 
భావనచేత దూరన్ఫుడై, సర్వ ప్రయత్నములతోడతన ఇష్టలింగమునందే శివుడిని 
బూజించదగును॥59॥ శివుడు సర్వత్ర వ్యాపించి యున్నను సర్వత్రప్రేమ (భక్తి) యుంచక 
తన ఇష్టలింగమునందే శివుని బూజించువాడు సర్వగత్వ నిరాసకుడని జెప్పబడును ॥60॥ 


23. శివజగన్మయస్థలం 
శ్లో! పూజా విధౌ నియమ్యత్వాల్లింగ మాత్రే స్థితం శివం 
పూజయన్నపి దేవస్య సర్వగత్వం విభావయేత్‌ 1 611 


యస్మాదేతత్సముత్సన్నం మహాదేవాచ్చరాచరం 
తస్మాదేతన్న భిద్యేత యథా కుంభాదికం మృదః 162 ॥ 


శివతత్వాత్సముత్పన్నం జగదస్మాన్న భిద్యతే 
ఫేనోర్మిబుద్బుదాకారో యథాసింధోర్న భిద్యతే 

యథా తంతుభిరుత్పన్నః పట స్తంతుమయః స్మృతః 

తథా శివాత్సముత్నన్నం శివ ఏవ చరాచరం 1 64 he 


ఆత్మశక్తివికాసేన శివో విశ్వాత్మనా స్థితః 
కుటీభావాద్యథా భాతి పటః స్వస్య ప్రసారణాత్‌  ॥ 65 ॥ 


పత్రశాఖాదిరూపేణ యథా తిష్టతి పాదపః 
తథా భూమ్యాదిరూపేణ శ్లి ఏకో విరాజతే 1 66 ॥ 


శివుడు భక్తాధీనుడైయుంటవలన పూజకుడు పూజా సమయమున తన ఇష్టలింగము 
నందు మాత్రమే నివసించి యున్నాడని భావించి పూజించినను ఆ మీదట శివుడు 
సర్వవ్యాపకుడనియే దెలియవలెను. ॥61॥ మట్టితో జేయబడినకుండ మొదలైన పాత్రలు 
మట్టి నుండి యెట్లు వేరుబడవో (తద్భిన్నములుగావో) అల్లే శివుని నుండి బుట్టిన ఈ 
చరాచరాత్మకమైన జగత్తు శివుని నుండి భిన్నమ్రైనదిగాదు,సముద్రమునుండి పుట్టిన 
తరంగాలు, బుడగలు ఎట్టు సముద్రము కంటే భిన్నమైనవికావో - అట్లే శివతత్వమునుండి 
యుద్భవించిన ఈ జగత్తు శివుడికంటెను భిన్నమైనదిగాదు ॥63॥ తంత్రుల 
(దారముల)తోనేయబడిన పటము (వస్త్రము) తన వ్యాప్తి చేత వస్తమందిరము (డేరా) గా 
సిద్ధమైనదై అగపడుచున్నదో, అట్టె శివుడు తనలో నిత్య సంబంధముంటవలన విమర్శన 
శక్తి వికాసము చేత విశ్వరూపమును ధరించి యున్నాడు.॥64॥ శివుని చేత నుత్సన్నమైన 
చరాచరజగత్తు శివన్వరూవమై యున్నది. ॥65॥ వృక్షము తన వశత్ర-వుష్ప- 
ఫలశాఖాదిరూపముతో నెట్లు విరాజిల్లుచున్నదో అట్లే శివుడు భూమిజలాది రూసము చేత 
విరాజిల్లు చున్నాడు. శ్రీ జగద్గురు రేణుక భగవత్సాదులు సమస్త చరాచరాత్మకమగు నీ 
జగత్తు సత్యమైనదనియు శివుని యొక్క పరిణామ రూపమైనదనియు ఈ స్థలమున 
సుస్పష్టముగా నాదేశించి యున్నారు. ఇదే విషయము:- 

॥శ్టో॥“స్వశక్రి ప్రచయో5స్య విశ్వం” అని శివసూత్రమునందును, 
శక్తి శ్చ శక్తి మాంశ్చేవ -పదార్థ ద్వయముచ్యతే! 
శక్తయోకనస్యజగత్‌ కృత్నం -శక్తిమాంస్తు మహేశ్వరః॥ 
అను శ్లోకముచేత శ్రీ సర్వ మంగళ శాస్త్రము నందును ప్రతిపాదించబడినది. ఈ 


కారణము చేత చరాచరాత్మకమగునీ జగత్తు సాక్షాత్తుగా శివన్వరూపమైయుండి 
సత్యమైనదేయని సిద్ధమగుచున్నది ॥66॥ 


లలల 


24.. భక్త దేహిక లింగస్థలం 


॥శ్లోః  సమస్తజగదాత్మాపి శంకరః పరమేశ్వరః 
భక్తానాం హృదయాంభోజే విశేషేణ విరాజితే 167 ॥ 


కైలాసే మందరే చైవ హిమాద్రౌ కనకాచలే 

హృదయేషు చ భక్తానాం విశేషేణ శివః స్థితః ॥ 68 ॥ 
సర్వాత్మాకపి పరిచ్చిన్నో యథా దేహేషు వర్తతే 
తథాస్వకీయభక్తేషు శంకరో భాసతే సదా 169 n- 
నిత్యం భాతి త్వదీయేషు యా తే రుద్ర శివా తనూః 
అఘోరా పాపకాశీతి శ్రుతిరాహ సనాతనీ 170 ॥ 
విశుద్ధేషు విరక్తేషు వివేకిషు మహాత్మను 

శివస్తిష్టతి సర్వాత్మా శివలాంఛన ధారిషు 1711, 
నిత్యం సంతోషయుక్తానాం జ్ఞాననిర్భూతకర్మణాం 
మాహేశ్వరాణా మంతస్థో విభాతి పరమేశ్వరః ॥ 72 ॥ 


అన్యత్ర శంభోరతి మాత్రశూన్యో 

నిజేష్టలింగే నియతాంతరాత్మా 

శివాత్మకం విశ్వమిదం విబుధ్యన్‌ 

మాహేశ్వరోక సౌ భవతి ప్రసాదీ n73u 


శివుడు సమస్త చరాచరాత్మకమగు జగత్స్వరూపుడై యున్ననుభక్తుల హృదయకమల 
ము నందు విశేషముగా విరాజిల్లు చున్నాడు. ॥67॥ శివుడు కైలాస పర్వతమునందుగాని 
లేదా మందరపర్వతమునందుగాని, హిమాలయమునందు గాని, అథవామేరు పర్వతమున 
గాని ఉండుటేగాకుం డభక్షజనహృదయములందు విశేషముగా నివసించి యుండును 1681 
శివుడు సర్వాత్మకుడైనప్పటికి పరిచ్చిన్నుడైదేవ తిర్యబ్మనుష్యాది దేహములందు ఎలా 
నివసించి యుండునో అట్లే తన భక్తులలో నెల్లప్పుడు నివసించి యుండును. 18091 
ఓయీ! రుద్రుడా! ఏనీ యొక్క శాంతగుణము దోషరహితమైన శుభకరమగు శరీరము 
(శివలింగమూర్తినీకు సంబంధించిన శివభక్తులలో ప్రకాశించుచున్నదని యజుర్వేదము 
“యాతేరుద్ర శివాతనూరఘోరా5 పాపకాశినీ అను మంత్రముతో భోధిస్తుంది ॥70॥ 


పరిజీద్దులైన వారు, వైరాగ్య సంపన్నులు, జ్ఞానులు మహాత్ములైనవారు, శివలాంఛన 
గారులలో సర్మాత్ముడైన శివుడు నివసించి యున్నాడు ॥71॥ పరమేశ్వరుడెల్లప్పుడు 
పంతోషయుక్తులు జ్ఞానముచేత పశుకర్మమును దూరగించిన వారైన మాహేశ్వరుల 
హృదయమందుండి ప్రకాశించు చుండును ॥72॥ శివేతర దేవతలలో ప్రేమలేని వాడు 
దన ఇష్టలింగమునందు అంతరాత్ముని సంబంధమున్నవాడు చరాచరాత్మక ప్రపంచమును 
ివస్వరూపముగా గ్రహించిన ఈ మాహేశ్వరుడే ప్రసాది యనంబడును ॥73॥ 


ఇతి శ్రీ సిద్దాంత శిఖభామణౌ మ హేళ్ళ౮స్థితే 
మూహేళ్ళర ప్రళంసాది నవవిధ స్థల ప్రనంగోనామ 
దళమ వరిచ్చేదః వరిసమాప్తః 
ఇది శ్రీ సిద్ధాంత శిఖామణిలో మాహేశ్వర స్థలమున 


మాహేశ్వరుడే ప్రసాదియను నవవిధస్థల 
విచారాత్మకమైన సదవ పరిచ్ళేదము సరిసమాస్తము 





శ్రీసిదాంత శిఖామణి 


© 
ఏకాదశపరిచ్చేదః 


పదునొకండవ పరిచ్చేదం 


అగస్త్య ఉవాచ:- 
॥శో॥ ఉక్తో మాహేశ్వర స్ఫాక్షాల్లింగ నిష్టాదిధర్మవాన్‌ 
కథమేష ప్రసాదీతి కథ్యతే గణనాయక 11 


రేణుక ఉవాచ :- 
లింగనిష్టాదిభావేన ధ్వస్తపాపనిబంధనః 
మనఃప్రసాదయోగేన ప్రసాదీత్యేష కథ్యతే 12 ॥ 


ప్రసాదిస్థల మిత్యేతదన్య మాహాత్మ్య బోధకం 
ఆంతరస్థల భేదేన సప్తధా పరికీర్తితం 13 ॥ 


'ప్రసాదిస్థలమాదౌతుగురుమహాత్మ్యకం తతః 
తతో లింగప్రశంసాచతతో జంగమ గౌరవం 14 


తతోభక్తస్యమాహాత్మ్యం తతః శరణ కీర్తనం 
శివ ప్రసాదమాహాత్య్యమితి సస్తప్రకారకం 
క్రమాల్లక్షణమేతేషాం కథయామి మహామునే 


ఓయీ! గణాధీశ్వరా! లింగనిష్టాది ధర్మము గలవాడు మాహేశ్వరుడని చెప్పబడినది. 
ఈ మహేశ్వరుడే ప్రసాదియని యెట్లు నిరూపించబడును? అను దానిని గురించి అగస్త్య 
మహర్షి గారు ప్రశ్నింపగా అద్దానికి శ్రీ రేణుకా చార్యులవారు ఓయీ! అగస్త్య మహర్షి 
లింగనిష్టాది స్థలములను ఆచరించుట వలన ఇతడు పాపమునుండి వముకుడైమనః 
ప్రసాదయోగమునుండి ప్రసాదియని చెప్పబడును. ప్రసాది మహిమను బోధించును.ఈ 
ప్రసాది స్థలము అవాంతర భేదముచేత ప్రసాది స్థలము, గురుమాహాత్మ్యస్థలము, 
లింగమాహాత్మ్య స్థలము! జంగమాహాత్మస్థలము, భక్త మాహాత్త్య స్థలము, శరణ 
మాహాత్మ్యస్థలము, ప్రసాది మాహాత్మ్యస్థలము అని ఏడు రకాలుగా నున్నది. వీటి యొక్క 
లక్షణము అను క్రమముగా చెప్పబడును, అని ఆనతిచ్చి అట్టి స్థలముల విషయమును 
బోధించుటకుపక్రమించబడును అని ఆదేశించిరి (3-4-5) 


ర్త లాలా 


25. ఫ్రసోది స్థలం 


శ్లో నైర్మల్యం మనసో లింగం ప్రసాద ఇతికథ్యతే 
శివస్య లింగరూపస్య ప్రసాదాదేవ సిద్ధ్యతి 16 ॥ 


శివ ప్రసాదో యద్దవ్యం శివాయ విని వేదితం 
నిర్యాల్యం తత్తు శైెవానాం మనో నైర్యల్యకారణం ॥7॥ 


మనః ప్రసాద సిద్ధ్యర్థం నిర్మల జ్ఞాన కారణం 

శివ ప్రసాదం స్వీకుర్వన్‌ ప్రసాదీత్యేష కథ్యతే 18 ॥ 
అన్న శుద్ద్య్యా హి సర్వేషాం తత్త్వశుద్ది రుదాహృతా 

విశుద్ధ మన్న జాతం హి యచ్చివాయ సమర్పితం 1 9॥ 


తదేవ సర్వకాలం తు భుంజానో లింగ తత్పరః 
మనః ప్రసాదముతులం లభతే జ్ఞానకారణం 110 ॥ 


ఆత్మభోగాయ నియతం యద్యద్ధవ్యం సమాహితం 
తత్తత్సమర్చ్య దేవాయ భుంజీతాత్మ విశుద్ధయే "1h 


నిత్యసిద్ధేన దేవేన భిషజా జన్మరోగిణాం 
యద్యత్రసాదితం భుక్త్వా తత్తజ్ఞన్మ రసాయనం 112 ॥ 


ఆరోగ్య కారణం పుంసామంతఃకరణ శుద్ధిదం 
తాపత్రయమహారోగసముద్ధరణ భేషజం 1131 


విద్యావైశద్యకరణం వినిపాత విఘాతనం 
ద్వారం జ్ఞానావతారస్య మోహచ్చేదస్య కారణం 114 ॥ 


వైరాగ్యసంపదో మూలం మమానందప్రవర్థనం 
దుర్లభం పాపచిత్తానాం సులభం శుద్ధకర్మణాం 115 ॥ 


ఆదృతం బ్రహ్మ విష్ట్వా ద్యైర్వ సిష్టాద్వైశ్చ తాపసైః 
శివస్వీకృతమన్నాద్యం స్వీకార్యం సిద్ధి కాంక్షిభిః 116 ॥ 


పత్రం పుష్పం ఫలం తోయం యచ్చివాయ నివేదితం 
తత్తత్‌ స్వీ కార యోగేన సర్వ పాపక్షయో భవేత్‌ ॥17॥ 


లాలా 


మనస్సు యొక్క నిర్మలత్వ చిహ్నము ప్రసాదియనబడును. ఇట్ట ప్రసాదములింగ 
స్వరూపమైన శివుని యొక్క ప్రసాదము (అనుగ్రహము)తోనే సిద్ధించును 161ఎ వస్తువ 
శివునికి సమర్చించబడుతుందో అదియే శివ ప్రసాద మనబడును. అట్టి శివ ప్రసాదము 
వీరశైవుల మనోనైర్మల్యమునకు గారణము (మూల)మై యున్నది ॥7॥ మనః ప్రసాద సిగ్ధి 
కొరకు శివ జ్ఞానమునకు గారణీ భూతమైన శివ ప్రసాదమును స్వీకరించునట్టి యీ 
మహేశ్వ రుడే ప్రసాదియనబడును 18॥ అన్నము పరిశుభ్రత వలననే సమస్త ప్రాణులకు 
తత్వశుద్ధి యేర్చడునని శాన్రములందు నిరూపించబడినది. ఎది శివృని! 
సమర్పింప(బడుతుందో అది పరిశుద్ధమైన ప్రసాదమనబడుతుంది ॥9॥ లింగనిష్టగలవాడు 
ఎల్లప్పుడు ఆ శివ ప్రసాదమునే స్వీకరించువాడే శివజ్ఞానమునకు కారణమైన మనో 
నైర్మల్యము పొందును. అనుభవించ దలచిన ఆయావస్తువులను శివుడి నుంచి చిత్త 
శుద్ధికి గాను వానినే స్వీకరించదగును ॥11॥ భవరోగులకు వైద్యుడు శివలింగమునందెల్లప్పుడు 
నివసించియుండువాడు ఐన శివుని వలన ఏ ఎ వస్తువు స్వీకరించబడి ప్రసాదరూపమున 
మార్చబడుతుందో ఆయా వస్తువు సంసారరూపమగు రోగమునకు రసాయన స్వరూపముగా 
నున్నది ॥12॥ ఆరోగ్యమునకు కారణమైన మానవులకు చిత్త శుద్ధిని గలుగ జేయునరి, 
ఆధ్యాత్మికము - ఆధిభౌతికము-ఆధి దైవికము రూప-తాప-త్రయ మను మహారోగమును 
నశింపంజేయుటలో బెషధ స్వరూపమైనది. ఆత్మ-విద్యా- వికాసమునకు మూలసాధన 
భూతమైనది. వైరాగ్య సంపదకు మూలమైనది, శాశ్వతానందము నభివృద్ధి పరచునది 
పాపాత్ములకు దుర్శభమైనది. కృత్రివుదోవవులను నశింవ జేయునది 
శివజ్ఞానావిర్భావమునకు ద్వారమువలెనున్నది. మోహనాశనమునకు కారణమైనది. బ్రహ్మ 
విష్ణు-మొదలైనదేవతల చేత వశిష్టమున్నగు మహర్షుల చేత స్వీకరించ బడినది. ఐః 
శివస్వీకృతమైన అన్నాది రూపప్రసాదమును మోక్ష సిద్ధి కాంక్షులు భక్తి చేత స్వీకరించవలెను 
113-14-15-16॥ పత్రము గాని,పుష్పముగాని, ఫలముగాని -జలముగాని , వీనిలో దేని! 
శివుడికి సమర్చించబడునో, ఆయా పదార్థములను స్వీకరించుట వలన సమస్త పాపముల 
నశించును ॥17॥ 


26. గురుమాహాత్మ సలం 
(a 


॥శో॥ యథా శివప్రసాదాన్నం స్వీకార్యం లింగతత్పరైః 
తథాగురోః ప్రసాదాన్నం తథైవ శివయోగినాం 118 ॥ 


గురురేవాత్ర సర్వేషాం కారణం సిద్ధి కర్మణాం 
గురురూపో మహాదేవో యతః సాక్షాదుపస్థితః 119 ॥ 


నిష్కలోనపి మహాదేవో నిత్యజ్ఞానమహోదధిః 
సకలో గురురూపేణ సర్వాను గ్రాహకో భవేత్‌ ॥ 20 ॥ 


యః శివః స గురుర్దేయో యో గురుః స శివః స్మృతః 
న తయోరంతరం కుర్యాద్‌ జ్ఞానావాప్రై మహామతిః ॥ 21 ॥ 
రాలి 


హస్త పాదాది సామ్యేన నేతరైః సదృశం వదేత్‌ 
ఆచార్యం జ్ఞానదం శుద్ధం శివరూపతయా స్థితం 122 ॥ 


ఆచార్య స్యావమానేన శ్రేయఃప్రొప్తి ర్విహన్యతే 
తస్మాన్ని శ్రేయసః ప్రాప్మ్యై పూజయేత్తం సమాహితః ॥ 23 ॥ 


గురుభక్తి విహినస్య శివభక్తిర జాయతే 
అతః శివే యథా భక్తి స్తథా భక్తిర్గురావపి 1 24 ॥ 


లింగనిష్టగలవాడు శివప్రసాదాన్నమును ఎట్లు స్వీరించునో అట్లే ప్రసాదాన్నమును, 
జంగమ ప్రసాదాన్నమును స్వీకరించవలెను ॥18॥ ఈ లోకమున భోగమోక్షరూపమైన సమస్త 
సిద్ధి క్రియలకు గురువేమూలకారణీభూతుడైయున్నాడు. ఏలనన శివుడే ప్రత్యక్షముగ 
గురురూపముననున్నాడు. ఆ కారణమున నగురోరధికం, నగురోరధికం! శివశాసనతః 
మరియు “నాస్తితత్వ్వగురోఃపరం” ఇత్యాది వాక్యములతో శ్రుతులు గురువుయొక్క 
మహిమను విశేషించి పాగడుచున్నవి ॥19॥ నిత్యజ్ఞాన సముద్ర స్వరూపుడైన శివుడు 
అవయవరహితుడై యున్నను గురురూపమున అవయవ విశిష్టుడై సమస్త ప్రాణులను 
అనుగ్రహించును ॥20॥ ఎవడు శివృడో వాడే గురువనియు, ఎవడు గురువో ఆతడే 
$వుడనియుదెలియవలెను, పరిపూర్ణముగ జ్ఞానియైనవాడు జ్ఞాన ప్రాప్తి కొరకు వారిరువురిలో 
భేద బుద్ధిని జూపగూడదు ॥21॥ పరిశుద్దుడు (నిర్మలుడు) జ్ఞానము నొసగువాడును, 
శివస్వరూపుడు ఐన గురువును కరచరణాది దృష్టాంతములతో ఇతరులతో పోల్చి(సారూప్యతు 
మాట్లాడగూడదు ॥22॥ గురువును అవమానించుట వలన శ్రేయస్సు నశించును, అందుచేత 
భోగమోక్ష ప్రాప్తి కొరకు శ్రీ గురువును ఏకాగ్ర చిత్తుడై పూజించవలెను ॥23॥ గురుభక్తి 
శూన్యునకు శివభక్తి యంకురించదు. ఆ కారణమున శివునిమాదిరిగానే గురువునందును 
భక్తిని ఉంచవలెను, ఇదే విషయమును శ్వేతా శ్వతర శ్రుతి” యస్యదేవే పరాభక్తిర్యథా 
దేవేతథాగురా” అనియుద్బోధించుచున్నది ॥24॥ 


I ముల్లా సాలు 


27, లింగమాహాత్యస్థలం 


॥శ్లో॥ గురుమాహాత్మ యోగేన నిజజ్ఞానాతిరేకతః 
లింగస్యాపిచ మాహాత్మ్యంసర్వోత్మృష్టం విభావ్యతే ॥ 25 ॥ 


శివస్య బోధలింగం యద్గురు బోధిత చేతసా 
తదేవ లింగం విజ్ఞేయం శాంకరం సర్వకారణం 126 ॥ 


పరం పవిత్రమమలం లింగం బ్రహ్మ సనాతనం 


శివాభిధానం చిన్మాత్రం సదానందం నిరంకుశం ॥ 27 
కారణం సర్వలోకానాం వేదానామపి కారణం 

పూరణం సర్వతత్వానాం తారణం జన్మవారిధేః 1281 
జ్యోతిర్మయమనిర్దేశ్యం యోగినామాత్మని స్థితం 

కథం విజ్ఞాయతే లోకే మహాగురుదయాం వినా 129 ॥ 
బ్రహ్మణా విష్ణునా పూర్వం యల్లింగం జ్యోతిరాత్మకం 
అపరిచ్చేద్య మభవత్‌ కేన వా పరిబోధ్యతే 1 30 ॥ 
బహునాత్ర కిముక్తేన లింగం బ్రహ్మ సనాతనం 

యోగినో యత్ర లీయంతే ముక్త పాశనిబంధనాః ॥ 3౩1 ॥ 
పీఠికా పరమా శక్తి ర్లింగం సాక్షాత్సరః శివః 

శివశక్తి సమాయోగం విశ్వం లింగం తదుచ్యతే ॥ 32 ॥ 
బ్రహ్మాదయః సురాః సర్వే మునయః శౌనకాదయః 
శివలింగార్చనా దేవ స్వం స్వం పదమవాప్పువన్‌ 133 ॥ 
విశ్వాధిపత్య మీశస్య లింగమూర్తే స్వభావజం 

అనన్య దేవ సాదృశ్యం శ్రుతిరాహసనాతనీ ॥ 34 ॥ 


గురుమహిమాతిశయము (యోగము) వలన, యథార్థమైన జ్ఞానాధిక్యము చేతను 
శివలింగము యొక్క మహిమనైన సర్వోత్తమమైనదిగా తెలియవలెను ॥25॥ శివుని యే 
చిన్మయ లింగమున్నదో ఆది సమస్తమునకు మూలభూతమగును. ఆ లింగము 
, గురుబోధయుక్తమైన మనస్సుతోనే తెలిసికొనుటకు సాధ్యమగును ॥26॥ శ్రేష్టము, పవ్మిత్రము 


అణవాది మలరహితము. బ్రహ్మపదవాచ్యము సనాతనము, శివనావకను, జ్ఞాన 
స్వరూపము, సత్వ స్వరూపము. అనంద స్వరూపంబునైన, నిరంకుశము, సమస్త 
లోకములకు, వేదములకును గారణభూతము, షట్‌త్రింశత్తత్వపూరితము, భవసాగర 
తారకము, జ్యోతి స్వరూపము, యోగి జనులకు సహకారణమైనదై, స్వస్వరూపస్థితము 
ఐన లింగము ఈ లోకమునందుమహాగురువు యొక్క అనుగ్రహములేనిదే ఎట్లు 
బోధపడును? శ్రీ గురువు యొక్క అనుగ్రహములేనిదే లింగస్వరూపజ్ఞానముగలుగనేరదని 
భావము ॥27-28-29 


జ్యోతిర్మయమైన లింగము పూర్వకాలమున విష్ణు-బ్రహ్మలకు గూడ తెల్సుకొనుటకు 
శక్యముగానిదై యుండెనో అట్టి లింగము ఎవరికి దానే తెలిసికొనుటకు ఎట్టు సాధ్యమగును? 
అనగా ఎవరికిని దెలిసికొనుటకు శక్యముగాదని భావము, ఇందుకు శ్రీ గురువు యొక్క 
అనుగ్రహమే మూలకారణమని భావము. 


“వరాహో విష్ణుర్నిమమజ్ఞ్జిభూమౌ! 
బ్రహ్మోత్సపాత దివమాశుహంసః!! 


అని లింగ సూత్రముగలదు -విష్ణు- బ్రహ్మలు వరాహ- హంస రూపములను ధరించి 
పరమాత్ముని వెదకి చూడక (కనుగొనక లేక)పోయిరనుట చరిత్ర బోధించుచున్నది ॥30॥ 
వెయ్యేల? ఆ లింగము శాశ్వతమైన పరబ్రహ్మమై ప్రకాశించుచున్నది. యోగీశ్వరులు 
భవపావమునుండి విముక్తిని బొంది ఆ వస్తువులోనే లీనమై యుందురు 131 ॥ 


క్రియాశక్యాత్మకం పీఠం-జ్ఞానశక్త్యాత్మనః ప్రభోః 


అనే శివాగమ ప్రమాణాను సారముగ శక్తి పీఠముగాను పరమశివుడు లింగముగాను 
నిరూపించబడినది. శివశక్తుల సంబంధముగల ఆ లింగము విశ్వమనబడును. అర్థాత్‌ 
జగత్తు లింగరూపమై యున్నదని భావము ॥32॥ బ్రహ్మాది సమస్త దేవతలు, శౌనకాది 
మునులు, శివ లింగపూజవలన తమతమ స్థానములను బడసిరి(పదవులను బొందిరి) 
॥33॥ లింగరూపుడైన పరమేశ్వరునకు విశ్వాధిపత్యము స్వభావ సిద్ధముగా నుండుటే 
గాక అన్య దేవతా సాదృశ్యము సంభవించదనియు (పొసగజాలదనియు) శ్రుతియుద్ధోషించు 
చున్నది. 


“విశ్వాధి కోరుద్రో మహర్షి! హిరణ్య గర్భ జనయా- మాస పూర్వం- న తత్సమ 
శ్చాభ్యధికశ్చ దృశ్యతె!! అను నీ శ్వేతాశ్వతరశ్రుతి ఇదే విషయమును బోధించుచున్నది 
134 


sss el sm 


28. జంగమ మాహాత్యస్థలం 


॥శ్లో॥ గురుశిష్యసమారూఢలింగ మాహాత్మ్య సంపదః 


సర్వచిద్రూపవిజ్ఞానాజ్జంగ మాధిక్యముచ్యతే 135 ॥ 
జానంత్యతిశయా ద్యే తు శివం విశ్వప్రకాశకం 
స్వస్వరూపతయా తే తు జంగమా ఇతి కీర్తితాః 1 36 ॥ 
యే పశ్యంతి జగజ్ఞ్జాలం చిద్రూపం శివయోగతః 

నిర్ణూతమల సంస్పర్శాస్తే స్మృతాః శివయోగినః ॥ 37 ॥ 
ఘోర సంసార తిమిరపరిధ్వంసన కారణం 

యేషామస్తి శివజ్ఞానం తే మతాః శివయోగినః ॥ 38 ॥ 
జితకామా జితక్రోధా మోహగ్రంథి విభేదినః 

సమలోష్టాశ్మకనకాః సాధవః శివయోగినః 1391 
నేమాః శత్రౌ చ మిత్రే చ సాక్షాతృత శివాత్మకాః 

నిఃస్పృహా నిరహంకారా వర్తంతే శివయోగినః 1401 
దుర్గభం హి శివజ్ఞానం దుర్లభం శివచింతనం 
యేషామేతద్ద్వయం చాసి తేహి సాక్షాచ్చివాత్మక్రాః ॥ 41॥ 
పాదాగ్రరేణవో యత్ర పతంతి శివయోగినాం 

తదేవ సదనం పుణ్యం పావనం గృహమేధినాం 1 42 ॥ 
సర్వసిద్ధికరం పుంసాం దర్శనం శివయోగినాం 

స్పర్శనం పాపశమనం పూజనం ముక్తి సాధనం ॥ 43 ॥ 
మహతాం శివతాత్పర్యవేదినామనుమోదినాం 

కింవాఫలం హినోసిద్ధ్యేత్‌ సంపర్కాచ్చివయోగినాం ॥ 44 1 


గురు శిష్యులకు సంబంధించిన లింగమాహాత్మ్యస్థల వైభవమునకంటెను ఈ జంగ 
మస్థలము సమస్త ప్రపంచమును జిద్రూపముగా దెలిసికొనుట వలన జంగమ మాహాత్మ 
స్థలమని జెప్పబడుతుంది.॥35॥ తన జ్ఞాన శక్తి క్రియాశక్తులతో చరాచర ప్రపంచమును 
ప్రకాశింపజేయుచున్న శివుని అతిశయముగ స్వరూపము చేత ఎవరైతే తెలిసి కొందురో, 


వారీ జంగమమనియు చెప్పుదురు, జంగమమనగా గురు స్థలము యొక్క చరమూర్తులు 
36॥ ఎవరైతే ఈ సమస్త ప్రపంచమును శివుని సంబంధము వలన చిత్‌ క్రియా 
స్వరూపముగా తెలిసి కొందురో ఆణవాదిముల సంస్పర్శమునుండి దూరమైన వారె 
ఇంగములని చెప్పబడుదురు ॥37॥ భయంకరమగు సంసారమును అంధకారమును 
బారదోలుటకు (నశింపజేయు టకు) కారణభూతమైన శివజ్ఞానము ఎవరియందున్నదో, 
నోరి శివయోగులని చెప్ప బడు చున్నారు. ॥138॥ కామక్రోధములను జయించిన వారు, 
మోహగ్రంధిని ఛేదించినవారు మట్టిపెడ్డ-రాయి బంగారములను నమానముగా 
సరిగణించువారు, సాధు స్వభావము గల వారు ివయోగులనబడుదురు ॥39॥ శివ 
యోగులైనవారు శతృ-మిత్రులయందు సమభావము గలిగి యుందురు, శివస్వరూపమును 
సాక్షాత్కరించికొన్న వారైనను, ఆశారహితులై అహంకారరహితులై నిరహంకారులై యుందురు 
1401 శివజ్ఞానము దుర్గభమైనది. ఆ శివుడేనేనను చింతన దుర్గభమైనది. ఈ రెండును 
ఎవరియందున్నవో వారె ప్రత్యక్షముగా శివస్వరూపులు ॥41॥ శివయోగుల పాదరేణువులు 
ఎవరి గృహమున పడునో ఆ గృహస్థాశ్రమము వారి గృహమే పవిత్రమైన దగును ॥42॥ 
శివయోగుల దర్శనము మానవులకు సమస్త సిద్ధులను గలుగ జేయును. వారి స్పర్శనము 
సమస్త పాపములను శమింపంజేయును. వారినర్చించిన యెడల ముక్తికి మూలమైనవి 
శివ రహస్యమును దెల్సిన వారు, శివ సుఖముననుభవించువారును, మహాత్ములైన 
శివయోగుల సహవాసము చేత యెట్టి ఫలము సిద్ధించదు? (తప్పక సిద్ధించునని భావము) 
సమస్త ఫలములు సిద్ధించును.॥44॥ 


29. భక్షమాహాత్యుస్థలం 
॥్లో॥ గురోర్లింగస్య మాహాత్మ్యకథ నాచ్చివయోగినాం 
సిద్ధం భక్షస్య మాహాత్మ్యం తథా హ్యేష ప్రశస్యతే. ॥ 45 ॥ 


యే భజంతి మహాదేవం సరమాత్మా సమవ్యయం 
కర్మణా మనసా వాచా తే భక్తా ఇతి కీర్తితాః ॥ 46 | 


దుర్లభా హి శివే భక్తిః సంసార భయతారిణీ 
సా యత్ర వర్తతే సాక్షాత్‌ స భక్త ఇతి గీయతే 147 ॥ 


కిం వేదైః కిం తతః శాగ్రైః కిం యజ్ఞైః కిం తపోవ్రతైః 
నాస్తి చేచ్చాంకరీ భక్తి ద్దేహినాం జన్మరోగితాం 148 ॥ 


శివభక్తి విహినస్య సుకృతం చాపి నిష్ఫలం 
విపరీత ఫలం చ స్యాద్దక్షస్యాపి మహాధ్వరే ॥ 49 ॥ 


అత్యంత పాపకర్మాపి శివభక్త్యా విశుద్ధ్యతి 
చండో యథా పూరాభక్యా పితృహాపిశివో2 భవత్‌ ॥ 50 1 


సుకృతం దుష్కృతం చాపి శివ భక్తస్య నాస్తి హి 
శివభక్తి విీహీనా నాం కర్మపాశ నిబంధనం 1 511 


శివాశ్రితానాం జంతూనాం కర్మనా నాస్తి సంగమః 


వొజినాం దిననాథస్య కథం తిమిరజం భయం ॥ 52 ॥ 


నిరోద్ధుం నక్షమం కర్మ శివభక్షాన్‌ విశృంఖలాన్‌ 
కథం మత్తగజాన్‌ రుంధే చ్చృంఖలా బిసతంతుజా ॥ 53 ॥ 


శుద్ధా నియమసంయుక్తాః శివార్సిత ఫలాగమాః 
యేకర్బ్పయంతి శివం లోకే విజ్ఞేయాస్తే గణేశ్వరాః ॥ 54 ॥ 


గురులింగ జంగముల యొక్క మాహాత్మమును బోధించుట వలన అర్థాత్‌ భక్తుని 
యొక్క మాహాత్యమైనను ప్రసిద్ధమైయున్నది. ఈ భక్తుడుగూడ ప్రశస్తిని బొందియున్నాడు 
॥145॥ ఎవరైతె మనోవాక్కాయ కర్మల చేత అవ్యయుండైన శివ పరమాత్మను భక్తితో 
భజింతురో వారె పరమభక్తులని చెప్పబడుదురు ॥46॥ సంసార భయనాశకమగు శివభక్తియే 
దుర్లభమైనది. అట్టి శివభక్తి యెవనియందు మూర్తి వంతమై యున్నదో. ఆతడే నిజమైన 
భక్తుడని చెప్పబడుచున్నాడు ॥47॥ భవరోగగ్రస్తులైన మానవులకు శివభక్తి లేనిదే వారు 
వేద శాస్త్రములను అభ్యసించినను ప్రయోజనము లేదు. అట్టి వేదముల వలనను 
లాభములేదు. వారనుష్టించునట్టి యజ్ఞయాగములతో ప్రయోజనము లేదు. వారు 
ఆచరించునట్టి తపస్సు వ్రతములవలనను లాభము లేదు. ॥48॥ మానవుడు శివభక్తి 
రహితుడైన యెడల ఆతనిలోనున్న పుణ్యముగూడ నిష్ఫృలమగును, అనిష్టఫలము 
నహప్రాప్తించును. దక్షుడు మహాపుణ్యశాలియైనను శివభక్తి శూన్యమగుట చేత 
యజ్ఞమునందు అనిష్ట వలముననుభవించెను. ॥49॥ మానవుడు -గొవ్పగొవ్ప 
పాపకర్మములనాచరించినను శివభక్తితోనె పరిశుద్ధుడగును. పూర్వములో చండుడనే శివ 
భ కుడు తన తండ్రిని చంపినను శివుడే అయ్యెను ॥50॥ శివభక్తునకు పుణ్యముగాని, 
పాపముగాని లేదు. శివభక్తి శూన్యులుమును ఆచరించినట్టి కర్మాను గుణముగ 


140 


సుఖదుఃఖములను అనుభవించేతీరవలెను ॥51॥ శివుని ఆశ్రయించుకొని యున్న ప్రాణులకు 
క్రర్మ సంబంధమే ఉండదు. సూర్యుని గుర్రములకు చీకటి భయమెక్కడుండును?॥521॥ 


శివ మహిమ ద్వారా బంధనమునుండి విముక్తి బొందిన శివ భక్తులను అడ్గుకొనుటకు 
కర్మ ఎన్నటికిని సాహించదు. తామరతూండ్ల (తొడిమె-కాడ) తంత్రులతో సిద్ధగించిన 
శృంఖలము మదించిన ఏనుగులను బంధించుటకు శక్తి చాలదుగదా! 153॥ ఈ లోకమున 
ఎవరైతే పరిశుద్ధులై నియమ సంపన్నులయ్యును ఫలప్రాప్తిని శివునికి సమర్పించిన వారై 
శివార్చన గావింతురో, అట్టివారు గణేశ్వరులని చెప్పబడుదురు ॥54॥ 


30. శరణమాహాత్యస్థలం 


శో! గురులింగాది మవాత్మ్య బోధా న్వేషణసంగతః 
సర్వాత్మనా శివాపత్తిః శరణ స్థానముచ్యతే ॥ 55 ॥ 


బ్రహ్మాదివిబుధాన్‌ సర్వాన్‌ ముక్త్వా ప్రాకృత వైభవాన్‌ 
ప్రపద్యతే శివం యత్తు శరణం తదుదాహృతం ॥ 56 ॥ 


శరణ్యః సర్వభూతానాం శంకరః శశిశేఖర: 
సర్వాత్మనా ప్రసన్నస్తం శరణాగత ఉచ్యతే ॥ 57 ॥ 


విముక్త భోగలాలస్యో దేవతాంతరనిః స్పృహః 
శివమభ్యర్థయన్‌ మోక్షం శరణార్థతి గీయతే 158 ॥ 


యే ప్రపన్నా మహాదేవం మనోవాక్కాయ కర్మభిః 
తేషాం తు కర్మజాతేన కీం వా దేవాదితర్పణైః ॥ 59 ॥ 


సర్వేషామపి యజ్ఞానాం క్షయీ స్వర్గఫలాయతే 
అక్షయం ఫలమాప్నోతి ప్రపన్నః పరమేశ్వరం ల్‌ 160 ॥ 


ప్రపన్న పారిజాతస్య శివస్య పరమాత్మనః 
ప్రపత్త్యా కిం న జాయేత పాపినామపి దేహినాం 1611. 


ప్రపన్నానాం మహాదేవం పరిపక్వాంతరాత్మనాం 
జన్మైవ జన్మనా న్యేషాం వృథా జననసంగినాం 1 62 ॥ 


దుర్లభం మానుషం ప్రాప్య జననం జ్ఞానసాధనం 
యేన జానంతి దేవేశం తేషామాత్మా నిరర్ధకః 163 ॥ 


తత్కులం హి సదా శుద్ధం సఫలం తస్య జీవితం 
యస్య చిత్తం శివే సాక్షాద్విలినమబహిర్ముఖం 1 64 ॥ 


గురులింగజంగమాదుల మహిమాపూర్ణజ్ఞానాన్వేషణ సంబంధముతో సర్వ విధముల 
శివుడే రక్షకుడై యున్నాడని తెలిసి(భావించి) ఆచరించుట శరణ స్థలమనబడును 1551 
శివఎకోధ్యేయః శివం కరః సర్వ మన్యత్పరిత్యజ్య” అను శ్రుతి వాక్యానుసారముగా ప్రకృతి 
సంబంధమైన వైభవముగల బ్రహ్మాది సకల దేవతలను వదలి ఏ స్థలము కేవలముగా 
శివుడినే ఆశ్రయించి యుండునో అదే శరణ స్థలమని చెప్పబడును ॥56॥ చంద్రశేఖరుండైన 
శంకరుడు సమస్త ప్రాణుల ను పాలించుటలో సమర్శడనియు తెలిసి అట్టిశివుని సర్వ 
విధముల శరణుజొచ్చిన వాడు శరణాగతుడని చెప్పబడును ॥57॥ ఎవడైతే విషయ 
సుఖాసక్తులకు దూరమగుచున్నాడో, బ్రహ్మాది దేవతాస్థానములందు నిస్పృహుడై శివుని 
గురించి మోక్షమును ప్రార్థించునో ఆతడే శరణార్భడని చెప్పబడును ॥58 ఎవరు 
మనోవాక్కాయ కర్మల చేత శివుని శరణు బొందెదరో అట్టి వారికి యజ్ఞాది కర్మ 
సమూహమునుండి గాని దేవతాతర్పణములనుండి గాని ఏమి ప్రయోజనము? ఎట్టి 
ప్రయోజనము లేదని భావము ॥59॥ జ్యోతిష్టోమాది సమస్త యజ్ఞములన్ని యక్షయరూపమై 
నశించె అథవా క్రణికసుఖము నిచ్చే స్వర్గఫలముగా నున్నవి. కాని శివుని శరణు బొందిన 
వాడు మాత్రము అక్షయమైన (తరగని -శాశ్వతము) మోక్షఫలమును బొందును 160! 
శరణాగతుల కు గల్చ్పవృక్షమై యున్న వరమశివుడు తన శరణాగతులకు వారు 
పాపభూయిష్టులైనను సర్వ సుఖశాంతులనను గ్రహించును ॥61॥ శివుని శరణు జొచ్చిన 
శుద్దాంతః కరణులైన వారి జన్మమే జన్మము అనగా అట్టి వారే ధన్యజీవులు అని అర్థము, 
శివుని శరణు బొందని మాజీవీల జన్మ వ్యర్థము ॥62॥ దుర్గభమైన జ్ఞాన సాధనీభూతమగు 
మనుష్య జన్మముబడని యెవరు శివన్వరూవమును గుర్తించరో వారి ఆత్మ 
స్వరూపమునిరద్ధకమైనదేయగును ॥63॥ ఎవడి మనస్సు శివుని యందు అంతర్ముఖముగా 


లీనమగఃనో ఆతని వంశము పరిశుద్ధమగును. మరియు ఆతని జీవితము సఫలమగును 
16 41 


31. ప్రసాద మాహాత్యుస్థలం 

a) గురులింగాది మాహాత్మ్య విశేషానుభవస్థితిః 
యస్మాచ్చివ ప్రసాదాత్‌ స్యాత్త దస్య మహిమోచ్యతే ॥ 65 ॥ 
సదా లింగైకనిష్టానాం గురుపూజానుషంగిణాం 
ప్రపన్నానాం విశుద్ధానాం ప్రసీదతి మహేశ్వరః ॥ 60 ॥ 
ప్రసాదోనపి మహేశస్య దుర్గభః పరికీర్త్యతే 
ఘోర సంసారసంతాపనివృత్తి ర్యేన జాయతే 167 ॥ 
యజ్ఞాస్తపాంసి మంత్రాణాం జపశ్చింతా ప్రబోధనం 
ప్రసాదార్థం మహేశస్య కీర్తితాని న సంశయః 168 ॥ 
ప్రసాదమూలాః సర్వేఫాం భక్తిరవ్యభిచారిణీ 
శివప్రసాదహీనస్య భక్తిశ్సాపీ న సిద్ధ్యతి 169 ॥ 


గర్భస్థో జాయమానో వా జాతో వా బ్రాహ్మణోన థవా 
అంత్యజో వా పి ముచ్యేత ప్రసాదే సతి శాంకరే ॥ 70 ॥ 
బ్రహ్మాద్యా విబుధాః సర్వే స్వస్వస్థాం నివాసినః 

నిత్య సిద్దా భవంఠ్యేవ ప్రసాదాత్సరమేశ్వరాత్‌ 1 71॥ 


ప్రసాదే శాంభవే సిద్దే పరమానంద కారిణీ 
సర్వం శివమయం విశ్వం దృశ్యతే నాత్ర సంశయః ॥ 72 ॥ 


సంసార చక్ర నిర్వాహనిమిత్తం కర్మ కేవలం 
ప్రసాదేనవినా శంభోర్న కస్యాపి నివర్తతే ॥ 73 ॥ 


బహునాత్ర కిముక్తేన నాస్తి నాస్తి జగత్రయే 

సమానమధికం చాపి ప్రసాదస్య మహేశితుః ॥ 74 ॥ 
శివ ప్రసాదేనతి యోగా భాజః 

సర్వం శివైకాత్మత యావిభాతి 

స్వకర్మ ముక్తః శివ భావితాత్మం 

సప్రాణి లింగీతిని గద్యతే 5సొ 175 ॥ 


గురు-లింగ-జంగమాదుల మహత్వ విశేషానుభవస్థితి యే కారణముచేత శివ ప్రసాదము 
నుండి యెర్పడునో ఆకారణము చేతనే శివ ప్రసాదమహిమ నిరూషించబడును ॥68॥ 
సదాశివలింగపూజా తత్పరులు. శివునికి శరణు జొచ్చిన వారైన శుద్ధాత్ములకు శివుడు 
ప్రసన్నుడగును ॥66॥ భయంకరమగు సంసారమునుండి గల్గిన సంతాపవిముక్తి దేని 
నుండి యేర్చడుచున్నదో అట్టి శివ ప్రసాదము గూడ అత్యంత దుర్లభమైనది 1671 
యజ్ఞము-తపస్సు-మంత్రజపము-ధ్యానము -జ్ఞానము-ఇవన్నియు శివప్రసాదము కొరకే, 
పరిశుడమగు భక్తికి శివ ప్రసాదమే ముఖ్య కారణము- శివ ప్రసాద శూన్యునకు భక్తి 
సిద్ధించదు. ॥69॥ శివప్రసాదము గలుగుటకు గర్భమునంద్దున్నవాడే కానిండు పుట్టని 
వాడే గానిమ్ము బ్రాహ్మణుడే గానిమ్ము అథవా అంత్యజుడే గానిండు ముక్తుడగును. 
॥70॥ శివప్రసాదమునుండి బ్రహ్మాది సమస్త దేవతలు తమతమ స్థానములందుండి నిత్య 
సిద్ధులగుదురు॥ 


“యస్య ప్రసాదాద్దేవస్య- బ్రహ్మా బ్రహ్మాత్వ మాప్తవాన్‌! 
విష్ణుత్వమపి విష్ణుశ్చన శివః కైర్షసేవ్యతే |! 
సాక్షాల్లింగ ప్రసాదంతు - స్వదేహేధారయేన్నరః! 
వజ్రకాయశ్చ భవతి- శివసాయుజ్య మాప్పుయాత్‌! 


ఎ శివ ప్రసాదమునుండి బ్రహ్మ బ్రహ్మ పదవిని, విష్ణు, విష్ణు పదవిని, బడసియున్నారో, 
అట్టి శివుడు విశ్వవంద్యుడై యున్నాడనియు శివ ప్రసాదమును ఏ మానవుడు భక్తి 
పూర్వకముగా తన దేహమున (లింగమును) ధరించునో ఆతడు వజ్రకాయుడై అంత్య 
సమయమున శివసాయుజ్యము బొందుననియు శైవరత్నాకరమునందు శివ 
ప్రసాదమహిమను గురించి విశేషముగా నిరూపించబడినది. అందుచే మోక్షాపేక్షులైన , 
మానవులు సర్వోత్తమంబగు శివ ప్రసాదమునందు అనన్యాదృశ్యమగు (అనన్యమగు) 
భక్తినుంచి వర్తించవలయుననునదే భగవత్పాదాచార్యులవారి ఆశయమై యున్నది ॥71 
నిత్యానందమునకు హేతువైన శివ ప్రసాదము సిద్ధించుటకు సమస్త ప్రపంచము 
శివమయముగా నగుపడును. ఈ విషయమున ఎట్టి సంశయములేదు ॥72॥ ఈ సంసార 
చక్ర భ్రమణమునందు జిక్కి (తగులుకొని) జనన-మరణములను అనుభవించుటకు 
హేతువైన కర్మ శివ ప్రసాదమును వదలి మరే సాధనమునుండి నశించదు ॥73॥ వేయేల? 
శివ ప్రసాదమునకు సమానమైనది గాని అథవా అధికమైనదిగాని యీ ముల్గ్లోకములందు . 
ఏదియును లేదు. ॥74॥ శివ ప్రసాదము సిద్ధించుటకు శివయోగికి సమస్త ప్రపంచము 


శివ స్వరూపముగానే అగుపడును. స్వకర్మపాశముక్తుడు, సాక్షాత్తుగా శివస్వరూపుడైన 
ప్రసాదియే ప్రాణలింగియని చెప్పబడును ॥75॥ 


వతి శ్రీ నిద్ధాంత శిఖామణౌ 
ప్రసాది స్థలే ప్రసాదిస్థలాది నన్తవిభ స్థల 
ప్రనంగోనామ ఎకాదళ వరిచ్భేదః వరినమాస్తః 
ఇది శ్రీ సిద్ధాంత శిఖామణి ్రసాది స్థలములో 
ప్రసాది స్థలాది సప్త విధ స్థల విచారాత్మకమగు 
పదకొండవ పరిచ్చేదము పరిసమాస్తము. 


rr] 


శ్రీ సిద్దాంత శిఖామణి 
ధి 
ద్వాదశ పరిచ్చేదః 
పండ్రెండవ పరిచ్చేదం 


అగస్త్య ఉవాచ:- 
॥శో॥ భక్తో మాహేశ్వర శ్చేతి ప్రసాదీతి నిబోధితః 
ఏక ఏవ కథం చైష ప్రాణలింగీతి కథ్యతే itn 
రేణుక ఉవాచ:- 
భక్తో మాహేశ్వర శ్చేతి ప్రసాదీతి చ కీర్తితః 
కర్మప్రాధాన్యయోగేన జ్ఞానయోగో5స్య కథ్యతే 12 ॥ 


లింగం చిదాత్మకం బ్రహ్మ తచ్చక్తిః ప్రాణరూపిణీ 
తద్రూపలింగ విజ్ఞానీ ప్రాణలింగీతి కథ్యతే 13 ॥ 


ప్రాణలింగిస్థలం చైతత్సంచ స్థలసమన్వితం 
ప్రాణలింగిస్థలం చాదౌ ప్రాణ లింగార్చనం తతః ॥4॥ 


శివయోగ సమాధిశ్చ తతో లింగనిజస్థలం 
అంగలింగ స్థలం చాథ క్రమాదేషాం భిదోచ్యతే 151 


ఓయీ" గురుమూర్తి! ఒకడే (ఒకే) వ్యక్తి భక్త మహేశ - ప్రసాద - ప్రాణలింగి యగునని 
బోధించబడినది. అయితె ఇతడె ప్రాణలింగియని యెట్లు చెప్పదును అని అగస్త్య మహర్షి 
ప్రశ్నించగా, అందుకు శ్రీరేణుకాచార్యులవారు ఈ విధముగా నాదేశించిరి. (1) కర్మకాండోక్త 
క్రియా ప్రాధాన్యత వలన ఒక్కడే భక్తుడనియు, మాహేశ్వరుడనియు, ప్రసాదియనియు 
ఇంతకు మొదటె చెప్పంబడినది, ఇకపోతె ఈమూడు స్థలాచరణతో గూడిన ఇతనికి 
జ్ఞానకాండోక్తమగు జ్ఞానయోగము చెప్పంబడును. భక్త - మహేశ్వర - ప్రసాది - ఈ 
మూండు స్థలములు జ్ఞాన ప్రధానమైనవిగాను యున్నవని భావము. వీరైవుడు తన 
శరీరముండు పర్యంతము, కర్మ - జ్ఞానములను రెండును ఆచరించవలెను. వీరశైవ 
సిద్దాంతము కర్మ జ్ఞాన సముచ్చయాత్మక మైయున్నది. చిత్‌ స్వరూపమగు బ్రహ్మము 
శివలింగమనబడును. శివలింగము యొక్క పీఠము శక్తి వ్రణవాత్మక (ప్రాణ 
స్వరూపమైయున్నది. ॥3॥ ఈ ప్రాణ లింగ స్థలము - ప్రాణలింగార్చన స్థలము - శివయోగ 


సమాధి స్థలము - లింగనిజ స్థలము - అంగలింగ స్థలము అని ఐదు ప్రకారములైయున్నది, 
అనుక్రమముగ వీటి భేదములను వివరించనగును(4 - 5) 


32. ప్రాణలింగి స్థలం 


॥శ్లో॥ ప్రాణా పానసమాఘాతాత్‌ కందమధ్యాద్యదుల్టి తం 
ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాననిరోధిభిః 16 ॥ 


ప్రాజో యత్ర లయం యాతి భాస్క రేందువిఘట్టనాత్‌ 
తత్‌ ప్రాణ లింగ ముద్ధిష్టం తద్దారీ స్యాత్త దాకృతిః ॥ 7 ॥ 


జ్ఞానినాం యోగయుక్తానామంతఃస్సురతి దీపవత్‌ 
చిదాకారం పరం బ్రహ్మ లింగ మజ్జెర్న భావ్యతే n8n 


అంతః స్థితం పరం లింగం జ్యోతీ రూపం శివాత్మకం 
విహాయ బాహ్య లింగస్టా విమూఢా ఇతి కీర్తితాః 19 iu 


నం విల్లింగ పరామర్శీ బాహ్య వస్తు పరాబ్ముఖిః 
యః సదా వర్తతే యోగీ ప్రాణలింగీ స ఉచ్యతే ॥ 10 ॥ 


మాయా వికల్పజం విశ్వం హేయం సంచింత్య నిత్యశః 
చిదానందమయే లింగే విలీనః ప్రాణ లింగవాన్‌ 1 thau 


సత్తా ప్రాణయమీ శక్తిః సద్రూపం ప్రాణ లింగకం 
తత్సామరస్య విజ్ఞానాత్‌ ప్రాణలింగీతి కథ్యతే 1 12 ॥ 


శ్రీ గురువు యొక్క ఉపదేశానుసారముగా ప్రాణవాయువు మరియు అపానవాయువుల 
సంఘటనతో నాభికందమధ్య నుండియే జ్యోతి ఉద్భవిస్తుందో అదే ప్రాణ లింగమనియు 
ప్రాణాపానవాయు నిరోధకులైన శివయోగులు చెప్పచుందురు (ఆదేశింతురు) (6) 
సూర్యనాడి చంద్రనాడు (ఈడా పింగళనాడు)ల సంఘర్షణము నుండి ప్రాణ వాయువు 
పరబ్రహ్మ స్వరూపమైన ఏ శివలింగమునందు లీనమగుచున్నదో, అదే ప్రాణలింగమన 
బడుచున్నది, ఆవిధమైన ప్రాణలింగమును ధరించిన వాడు ఆ ఆకారము గలవాడే 
యగును (7) ప్రకాశరూపము. పరబ్రహ్మ స్వరూపమునైన. ప్రాణలింగము శివయోగమునుండి 
గూడిన, జ్ఞానుల హృదయ కమలమునందు దీపశిఖవలె ప్రకాశించుచుండును. అట్టి 
లింగము గురూపదేశ రహితులైన ప్రాకృత జనులకు బోధపడదు. 


రారారా 


“హృదయేవై బ్రహ్మ సోమ సూర్యాగ్ని మండలే! 
నివాతదీపోపమ స్థాయి హృద్యంతర్జోతిః పురుషః" 


మున్నగు శ్రుతి వాక్యములు ఇదే అభిప్రాయమును ప్రతిపాదించు చున్నవి (8) 
హృదయ కమలమునందున్న, జ్యోతి స్వరూపమైన మరియు శివన్వరూవమైన 
ప్రాణలింగమును వదలి స్థావరలింగాదులను పూజించువారు మూర్భులే యనబడుదురు 
(9) ఎవడైతె స్థావర లింగాదులందును తత్పూ జాసామగ్రులందును పరాజ్ముఖుడై ఎల్లప్పుడు 
చిద్రూపమగు ప్రాణలింగ విచారమును గావించుచుండునో అట్టి శివయోగి వర్యుడు 
ప్రాణలింగియని చెప్పబడును (10) చరాచరాత్మకమగు ఈజగత్తు మాయికగుణ భేదముతో 
నుత్పన్నమ్రైనదనియు, హేయమైనదని తెలని, నచ్చిదానంద న్వరూవమగం 
ప్రాణలింగమునందు మనస్సును లీనమొనర్చువాడు ప్రాణ లింగియని చెప్పంబడును 
(11) "అస్మి నేనున్నాను అను స్ఫూర్తి చిల్లింగము యొక్క ప్రాణ స్వరూపమైన శక్తి ప్రాణ 
అంగమైనను ఆవిధమగు “ఆస్మి" అను స్ఫూర్తియునదై సద్రూపమైలన్నది. అట్టిశక్తి మరియు 
శివుడు ఈ యుభయు లన్యోన్య సామరస్యమును దెలిసికొనుటవలన (గుర్తించుటచేత) 
ఈతడు ప్రాణలింగియనబడును (12) 


33. ప్రాణ లింగార్చన స్థలం 


శ్లో॥ అంతర్గతం చిదాకారం లింగం శివమయం పరం 

పూజ్యతే భావపు స్పైర్యత్రాణ లింగార్చనం హితత్‌ 1131 
అంతః పవనసంస్పృష్టే సుసూక్ష్మాంబరళోభితే 

మూర్దన్య చండ్ర విగలత్సుధాసేకాతిశీతలే 1141 
బద్ధేంద్రియనవద్వారే బోధదీపే హృదాలయే 

పద్మపీఠే సమాసీనం చిల్లింగం శివవిగ్రహం 

భావయిత్వా సదాకాలం పూజయేద్భావవస్తుభిః 1 15 ॥ 
క్షమా5 బిషేక సలిలం వివేకో వస్తముచ్యతే 

సత్యమాభరణం ప్రోక్తం వైరాగ్యం పుష్పమాలికా 1 16 ॥ 
గంధః సమాదిసంపత్తి రక్షతానిరహం కృతిః 

శ్రద్దా ధూపో మహాజ్ఞానం జగద్భాసి ప్రదీపికా 1171 


భ్రాంతి మూలప్రపంచస్య నైవేద్యం తన్నివేదనం 
మౌనం ఘంటాపరిస్పందస్తాంబూలం విషమార్చ్పణం ॥ 18 ॥ 


విషయభ్రాంతి రాహిత్యం తత్‌ ప్రదక్షిణకల్పనా 
బుద్ధిస్తదాత్మికాసక్తి రృమస్కారక్రియామతా 1 19 ॥ 


ఎవం విధైర్భావశుద్దెరుపరి చారైరదూషితైః 
ప్రత్యజ్ముఖమనా భూత్వా పూజయేల్లింగ మాంతరం ॥ 20 ॥ 


హృదయ కమలాంతర్గత మైనదియు, చిత్‌ స్వరూపమగు నదియు, సర్వం శివమయమైన 
దియు శ్రేష్టమగునది, ఐన ప్రాణలింగమునకు అంతఃకరణ వృత్తి విశేషముల చేత ఎ 
పూజ జేయబడుచున్నదో, అదే ప్రాణలింగార్చన యనియు చెప్పబడును (13) ప్రాణ 
వాయువు చేత వ్యాపించినది, అత్యంత సూక్ష్మాకాశ (దహరాకాశ)ముతో విరాజిల్లునది. 
బ్రహ్మరంధ్రము నందుండిన చంద్రమండలము నుండి స్రవించునట్టి అమృతాభిషేకముల 
చేత అత్యంత శీతల మైనది, ఇంద్రియ రూపనవ ద్వారములను నిరోధించు శక్లి గలది. 
శివజ్ఞాన రూపదీపము గలదియు నైన, హృదయమందిరంబున ద్వాదశదళ కమల 
కర్గికయందుగూర్చుండి ప్రకాశించునట్టి మంగల మూర్తిదైైన ప్రాణలింగమును ' 
శ్రీగురూపదేశాను సారముగా ధ్యానించి, మానసిక వస్తువులతో నెల్లప్పుడర్చింపవలెను. 
(14), (15) ఆయా వస్తువు లేవియనగా క్షమా అభిషేక జలం నిత్యానిత్యవస్తు వివేకమె 
వస్త్రము, సత్యవాక్యమే ఆభరణము, వైరాగ్యమే పుష్పమాలిక, చిత్తెకాగ్రత గంధము, 
నిరహంకారమె అక్షింతలు, శ్రద్ధాధూపము, విశ్వప్రకాశమైన మహాజ్ఞానమేదీపము, 
అజ్ఞానమునకు మూలకారణమగు శరీరాద్యహంకారవర్గము యొక్క నివేదన నైవేద్యం, 
మౌనమే వుంటానాదము, శబ్బాదివిషయార్చణమే తాంబూలము. విషయ సుఖ 
భ్రాంతిరాహిత్యము ప్రదక్షిణ, లింగరూపమున ఆసక్తీ యున్న బుద్ధి నమస్కారము. ఈ 
విధముగ భావశుద్ధి యున్నట్టి మానసిక ఉపచారములతో అంతర్ముఖమనస్సు గలవాడై 
హృదయకమలము నందున్న ప్రాణలింగమును పూజించవలెను. (16, 17, 18, 19, 20) 


34. శివయోగ సమాధి స్థలం 


॥శ్లో॥ అంతఃక్రియారతస్యాస్య ప్రాణలింగార్చన క్రమైః 
శివాత్మ ధ్యానసంపత్తిః సమాధిరితి కథ్యతే n 211 


సర్వతత్తోపరిగతం సచ్చిదానంద భాసురం 

పరబ్రహ్మ మహాలింగం ప్రాజో జీవః ప్రకీర్తితః 

తదేక బావమననాత్‌” సమాధిస్థః ప్రకీర్తితః 122 ॥ 
బహిర్వాసనమా విశ్వం వికల్పార్థం ప్రకాశతే 

అంతర్వాసితచిత్తా నామాత్మానందః ప్రకాశతే ॥ 23 ॥ 
ఆత్మారణిసముళ్ణేన ప్రమోదమథనాత్సుధీః 

జ్ఞానాగ్నినా దహేత్సర్వం పాశజాలం జగన్మయం 1 24 ॥ 
సంసార విషవృక్షస్య పంచక్టేశ ఫలాళినః 

చేదనే కర్మ మూలస్య పరళుః శివభావనా ॥ 25 1 
అజ్ఞాన రాక్షసోన్మేషకారిణః సంహృతాత్మనా 

శివధ్యానంతు సంసారతమసశ్చండ భాస్కరః 1 26 ॥ 
అంతఃషట్సక్రరూపాణి పంకజాని విభావయేత్‌ 

బ్రహ్మాదిస్థాన భూతాని భ్రూమధ్యాంతాని మూలతః ॥ 27 ॥ 
(భూమధ్యాదూర్ధ్యభాగే తు సహస్రదలమంబుజం 
భావయేత్తత్ర విమలం చంద్రబింబం తదంతరే 128 ॥ 
సూక్ష్మరంధ్రం విజానీయాత్‌ తత్కెలాసపదం విదుః 

తత్రస్థం భావయేచ్చంభుం సర్వకారణ కారణం ॥ 29 ॥ 
సర్వతత్వోపరిగతం సచ్చిదానంద భాసురం 

స్వప్రకాశమనిర్థేశ్య వాజ్మానస గోచరం ॥ 30 ॥ 
ఉమాఖ్యయా మహాశక్యా దీపితం చిత్వ రూపయా 
హంసరూపం పరాత్మానం సోహంభావేన భావయేత్‌ 
తదేకతానతా సిద్ధిః సమాధిః పరమో మతః 1 31 ॥ 


ఇంతకు పూర్వమాదేశించి ప్రాణలింగ పూజాక్రమములతో అంతరంగ పూజానిరతుడైన 
ఈ ప్రాణలింగియొక శివ జీవైక్యానునంధాన రూపమైన సంపత్తు శివయోగ సమాధియన 
బడును (21) మహాలింగమే పరబ్రహ్మమనియు, ప్రాణమే జీవమనియు, చెప్పంబడును. 


ఆ పరబ్రహ్మ (లింగము, జీవము (ప్రాణము) అంగముల ఏకత్వ చింతనతోనున్న బ్రాణలింగి 
శివయోగ సమాధిస్థుడని చెప్పబడును. (22) చరాచరాత్మకమైన యీజగత్తు బహిర్వాసనతో 
ననేక ప్రకారములైన సంకల్ప వికల్పరూపమైనదిగానగంపడును, అంతర్వాసనాయుక్త చిత్తము 
గల వారిలో శివానందము ప్రకాశించు చుండును, (23) ప్రాణలింగి ఆనంద ఘర్షణతో 
నాత్మయను అరణికొయ్యతో (యజ్ఞములో అగ్నిమథనమునకు ఉపయోగించు నట్టి 
జమ్మిచెట్టు యొక్క కజ్ఞతో) నుత్పన్నమైన శివ జ్ఞానాగ్ని రూపముతో విశ్వరూపమగు 
సమస్త పాశసమూహమును నశింపజేయును (24) ధర్మాధర్మరూపకర్మములను మూలములు 
గలదై అవిద్యాది పంచక్షశములను పర్ణములు గలదై యుండిన సంసారమను విషవృక్షము 
ఛేదించుటలో శివధ్యానము గొడ్డలి పెట్టువంటిది. (25) అజ్ఞానమను రాక్షసుని 
నేత్రోన్మీలనము (కనులు దెరిపించునది) జేయునది. ఆత్మను నిర్మూలించె సంసారమను 
గాఢాంధకారమునకు శివధ్యానము ప్రచండ మార్తాండు (సూర్యుడు)ని వంటిది (26) 
శరీరమునందలి ఆధారము - స్వాధిష్టానము - మణిపూరకము - అనాహతము - విశుద్ధి 
- ఆజ్ఞానామకములైన షట్‌ (ఆరు) చక్ర రూపములైన కమలములని భావించవలెను. ఈ 
యారుచక్రములు క్రమముగ గుద - గుహ్య - నాభి - హృదయము - కంఠము, 
భూమధ్యన ఉండి, బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివ - పరమశివుండను 
దేవతలకు స్థానములైయున్నవి. (26) బ్రూమధ్యముపై భాగము నందున్నట్టి 
బ్రహ్మరంధ్రమునందు వేయి దళములున్న కమలమును భావించి ఆ కమలమును 
స్వచ్చమైన చంద్ర మండలముగ భావించవలెను. అట్టి చంద్రమండలము యొక్క మధ్య 
భాగమున అత్యంత సూక్ష్మమైన రంధ్రమును గురుముఖమునుండి దెలిసికొనవలెను, 
అదే కైలాస స్థానమైయున్నది. అటనున్న శివుని బ్రహ్మది సమస్త కారణ పురుషులకు 
గారణునిగా భావించవలెను. (28 - 29) పృథివ్యాది షట్‌త్రింశత్తత్తములకంటెను 
పైనున్నవా(డు సత్‌ - చిత్‌ - ఆనందములతో ప్రకాశించువాడును, స్వప్రకాశమునుండే 
ప్రకాశించువాడును, అనిర్దేశుడు, వాజ్మనస్సులకు అగోచరుండును, చిత్స్వరూపుడైన తనలో 
నిత్యసంబంధముతో సున్న ఉమానామక మహాశక్తితో గూడి ప్రకాశించువాడును, హంస 
రూపుడైన పరమాత్ముని సోహంభావముతో (అతడే నేను అనుభావనతో) ధ్యానించవలెను, 
శివజీవుల ఎకత్వ సిద్ధే శ్రేష్టమగు శివయోగసమాధియని చెప్పంబడును (31) 


సనా Nn క నంట 


35. లింగనిజ స్థలం 
॥శ్లోః స్వాంతఃస్థ శివలింగస్య ప్రత్యక్షానుభవస్థితిః 
యా సైవ పరలింగస్య నిజమిత్యుచ్యతే బుధైః 132 ॥ 
అవ్యక్తం లింగమిత్యాహుర్ణగతాం మూలకారణం 
లింగీ మాహేశ్వర శ్చేతి మతమేతదసంగతం 1331 


చిదానందముయః సాక్షాచ్చివ ఏవ నిరంజనః 
లింగమిత్ఫ్యుచ్యతే వాన్యద్యతః స్యాద్విశ్వ సంభవః ॥ 34 ॥ 
బ్రహ్మవిష్టాదయో దేవాః సర్వే వేదాదయస్తథా 

లీయంతే యత్ర గమ్యంతే తల్లింగం బ్రహ్మ కేవలం ॥ 35 ॥ 
బహునాకత్ర కిముక్తేన లింగమిత్యుచ్యతే బుధైః 

శివాభిధం పరం హా చిద్రూపం జగదాస్పదం 1 36 ॥ 


జ్యోతిర్మయం పరం లింగం శ్రుతిరాహ శివాత్మకం 
తస్యభాసా సర్వమిదం ప్రతిభాతి న సంశయః ॥ 37 ॥ 


న నూర్యో భాతి తత్రేందున్న విద్యున్న చ పావకః 
న తారకా మహాలింగే ద్యోతమానే పరాత్మని 138 ॥ 


లింగాన్నాస్తి పరం తత్త్వం యదస్మాజ్ఞాయతే జగత్‌ 
యదేతద్రూపతాంధత్తే యదత్ర లయమశ్నుతే ॥ 39 ॥ 


తస్మాల్లింగం పరం బ్రహ్మ సచ్చిదానందలక్షణం 
నిజరూపమితి ధ్యానాత్త దవస్థా ప్రజాయతే ॥ 40 ॥ 


తన అంతరంగములో నున్న శివలింగము యొక్క ప్రత్యక్షానుభవ స్థితియేదైతె ఉన్నదో 
అదే మహాలింగము యొక్క నిజస్వరూపమని ఆత్మతత్వ జ్ఞానులు ఆదేశింతురు (వక్కాణిం 
తురు) (31) లోకము (జగత్తు;నకు మూలకారణమైన మాయాతత్వమును లింగ మనియు 
“మాయాంతు ్రకృతింవిద్వాత్‌ మాయినంతమహేశ్వరం” అనే వాక్యానుసారముగా ఇట్టి 
మాయానామకలింగమును ధరించిన వాడే మహేశ్వరుడనియు చెప్పంబడును. ఇట్లుగా 
వచించుట అసంగతము. ఎలనన ప్రకృతి జడముగా నుండి హేయకోటి (సమూహము) 
యందు ప్రవేశించినట్లగును గదా! 


Ds 


“మంశివంపరమంబ్రహ్మ - ప్రాప్నోతీతి స్వభావతః! 
మాయేతి ప్రోచ్యతోలోకే బ్రహ్మనిష్టా సనాతనీ, 


అనే శివాగమ ప్రమాణాను సారముగా “బ్రహ్మనిష్టాసనాతనీ మాయా - పరశివ 
బ్రహ్మనిష్టము నిత్యమగు విమర్శనా శక్తి “మంపరశివబ్రహ్మమును”, ఆయతి, - స్వభావ 
సిద్ధముగా ఆశ్రయించి యుండును అని చెప్పవలెనని జగద్గురు శ్రీరేణుకా చార్యుల వారి 
ఆశయమైయున్నది (33) పరబ్రహ్మ స్వరూపమగు నే లింగము నుండి ఈ జగదుత్పత్తి 
యగునో అదేలింగమనియు “లీయతేగమ్యతే యత్రసచరాచరం తల్లింగమ్‌ చెప్పబడినది, 
అట్టి లింగము సచ్చిదానంద స్వరూపము, దోషరహితము, సాక్షాత్తుగా శివస్వరూపమే 
అయి యున్నది, దీనిని వదలి మిగతవస్తువులు లింగమని చెప్పబడవు. (34) బ్రహ్మ 
విష్టాదిదేవతలు, వేదాగమాదులు ఎవస్తువునందు లీనమగుచున్నవో, మరల ఎ వస్తువునందు 
- జన్మించుచున్న (ఉత్పన్నమగు చున్న)వో అదే పరబ్రహ్మనామకమైన లింగమనబడును 
॥135॥ 


“బ్రహ్మ విష్ట్వాదయోదేవా: - సర్వేవేదాదయస్తథా! 
లీయంతె యత్రగమ్యంతే - తల్గింగంబ్రహ్మ కేవలం (35) 


విపులముగ జెప్పటవలన నేమి ప్రయోజనము? చిద్రూపము, జగదాధారభూతము, 
శివాభి ధేయము (నామము) నైన పరబ్రహ్మమే లింగమనబడును (36) శివాత్మకమగు 
మహాలింగమే ప్రకాశమయమైయున్నది. ఇట్టి ప్రకాశమయమైన ఆ మహాలింగము యొక్క 
ప్రకాశమునుండే సూర్య - చంద్రాది ప్రకాశ వస్తువులు ప్రకాశించుచున్నవి. ఇందులో 
సందేహమేమియు లేదు. (37) పరమాత్మ మహాలింగము ప్రకాశింపగానె అట్టి మహా 
ప్రకాశమునందు సూర్యుడు - చంద్రుడు అగ్ని - మించు (మెజుపు) నక్షత్రములు, 
ఇవేవియు ప్రకాశింపవు, ఆ మహాలింగముయొక్క ప్రకాశమునందు ఇవన్నియు లీనమగునని 
భావము (38) ఈ చరాచరాత్మక మైన జగత్తు ఏకారణము నుండి ఈ లింగమునుండే 
యుద్భవించినదో. ఏ కారణము వలన యీ లింగ రూపత్వమునే బొందియున్నదో. ఏ 
కారణము చేత నీ లింగమునలీన మగుచున్నదో, ఆకారణముచేత నీలింగము కంటెను 
శ్రేష్ట మైన తత్వము మరొకటి లేదు (39) అందుచేత సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మమే 
నిజరూపమగు (స్వస్వరూపము) లింగమని దెలిసికొని ధ్యానించుటవలన లింగమే 
నిజమైనదనే అవస్థ (లభించు) ప్రాప్తమగును (40) 


mm ———————— 0D 


36. అంగ లింగస్థలం 


॥శ్లో॥ జ్ఞానమంగమితి ప్రాహుర్ణేయంలింగం సనాతనం 
విద్యతే తద్ద్వయం యస్య సోకంగలింగీతి కీర్తితః ॥ 41॥ 


అంగే లింగం సమారూఢం లింగే చాంగముపస్థితం 
ఎతదస్తి ద్వయం యస్య స భవేదంగలింగవాన్‌ 142 ॥ 


జ్ఞాత్వా యః సతతం లింగం స్వాంతస్థం జ్యోతిరాత్మకం 
నా ధి 
పూజయేద్భావకుసుమైస్తం విద్యాదంగ లింగినం 1 43 ॥ 


జ్ఞాయతే లింగమే వైకం సర్వైః శాఫైః సనాతనైః 
బ్రహ్మేతి విశ్వధామేతి విముక్తేః పదమిత్యపి 144 ॥ 


ముక్తి రూపమిదం లింగమితి యస్య మనస్థితిః 
స ముక్తో దేహయోగే5 పి సజ్ఞానీ స మహాగురుః ॥ 45 ॥ 


అనాదినిధనం లింగం కారణం జగతామితి 
యేన జానంతి తే మూఢా మోక్షమార్గ బహిష్కృతాః ॥ 46 ॥ 


యః ప్రాణలింగార్చన భావపూర్వె 

ర్థర్మెరుపేతః శివభావితాత్మా 

స ఎవ తుర్యః పరికీర్త్యతేకసౌ 

సంవిద్విపా కా చృరణా భిధానః 1471 


శివజ్ఞానమున్న జీవుడు, అంగమనియు - శివజ్ఞాన విశిష్ట జీవుడితో సాక్షాత్కరించబడిన 
శివుడు శాశ్వత (నిత్య)మైన లింగమనియు చెప్పబడుదురు. అట్టి అంగ- లింగములు 
రెండు ఎ వాని ప్రాణలింగమునందుండునో ఆతడే ప్రాణ లింగియని చెప్పబడును॥41॥ 
జీవాత్మునిలో శివలింగము యొక్క సామరస్యమును గలిగి యుండుట ఈ రెండును 
బీజాంకురము మాదిరిగా ఎవనియందున్నవో ఆతడే అంగ-లింగియనియు చెప్పబడును 
142॥ ఎవడు తన హృదయకమలమునందున్న జ్యోతి స్వరూపమైన లింగము గురించి 
భావ పుష్పములతో ఎల్లప్పుడు పూజించునో ఆతనినే అంగలింగియని దెలియవలెను 
1431 ఒకే లింగము పరబ్రహ్మమనియు, జగత్తు కాధారభూతమనియు,ముక్త స్థానమనియు, 
సనాతన మైన సమస్త శాస్త్రముల వలన నుండి దెలియు చున్నది. ॥44॥ ఇట్టి లింగము 


పరమ ముక్తి స్వరూపంబనియు ఏ ప్రాణలింగియొక్క మనస్సు ధృఢముగా నుండునో, 
ఆతడు శరీరధారియైనను ముక్తుడగును, అర్జాత్‌ జీవన్ముక్తుడనబడును. అంతే గాకుండ 
ఆతడు పరమజ్ఞానియనియు, మహాగురువనియు చెప్పబడును ॥45॥ ఉత్పత్తి నాశ 
రహితమైన లింగమును సమస్త లోకములకు మూలకారణముగా ఎవరు గుర్తించరో అట్టి 
మూర్భులు మోక్షమార్గమునుండి బహిషతులగుదురు. 


లీనంప్రపంచ రూపంహి- సర్వమేతచ్చరా చరం 
సర్గాదౌగమ్యతేభూయ-స్త స్మాల్లింగముదీరితం 
లింగశైవ మిదం సాక్షా- చ్చివశక్తుభయాత్మకం! 
ధ్యాత వ్యమర్చనీయంచ-భుక్తి- ముక్తి ఫలేచ్చునా!! 
అతోయజేత్సదాలింగం- సర్వకారణ కారణం! 


సమస్త చరాచరాత్మకమగు ప్రపంచము ఏ వస్తువులోలయమగుచున్నదో, మరియే 
వస్సువునుండి ఉత్పత్తి యగుచున్నదో అదే లింగమనియు, అట్టి లింగము శివశక్యాత్మకమై 
యున్నదనియు, అందుచేత భోగ-మోక్ష-ఫలాపేక్షగలవారును, సర్వ కారణంబగు లింగమును 
పూజించదగునని సూక్షాగమముబోధించుట వలన ఇంతటి లింగ స్వరూపమును 
గ్రహించని వారు మూర్చులేయనబడుదురు ॥46॥ ఎవడు ప్రాణలింగార్చనను భావనాది 
ప్రముఖో పచారములతో అర్చించునో, జీవాత్మను లింగరూపముతో భావించుచున్నవాడో, 
అట్టి నాల్గవ స్థలము వాడైన ప్రాణలింగి శివజ్ఞాన పరిపాకము వలన “శరణుడని 
' చెప్పబడును. ॥147॥ 


ఇతి శ్రీ నీద్దాంత శిఖామణౌ ప్రాణలింగినలే ప్రాణ లింగి 
న్థలాదివంచస్థల ప్రసంగో నామ 
ద్వాదళ పరిచ్చేదః పరినమాప్తః 
ఇది శ్రీ సిద్ధాంత శిఖామణి యందు ప్రాణలింగి 
స్థలములో స్థలాది పంచస్థల విచారాత్మకమగు 
పండైండవ పరిచ్చేదము పరిసమాప్తము 


ఖః 





శ్రీ సిద్దాంత శిఖామణి 
త్రయోదశ పరిచ్చేదః 
పదమూడవ పరిచ్చేదము 
అగస్త్య ఉవాచ:- 
॥శ్లో॥ మాహేశ్వరః ప్రసాదీతి ప్రాణిలింగీతి బోధితః 
కథమేష సమాదిష్టః పునః శరణ సంజ్ఞకః nin 


శ్రీ రేణుక ఉవాచ - 


అంగలింగీ జ్ఞానరూపః సతీజ్ఞేయః శివః పతిః 
యత్సౌఖ్యం తత్సమావేశే తద్యాన్‌ శరణనామవాన్‌ ॥2॥ 


స్థలమేతత్సమాఖ్యాతం చతుర్థా ధర్మభేదతః 
ఆదౌ శరణమాఖ్యాతం తతస్తామసవర్దనం nan 


నిర్దేశశ్చ తతః ప్రోక్త ః శీలసంపాదనం తతః 
క్రమాల్లక్షణమే తేషాం కథయామి నిశమ్యతాం 14 


ఓయీ గణ వుంగవా[మహేశ్వరుడే వ్రసాదియగుననియు ప్రసాదే ప్రాణ 
లింగియగుననియు ఆదేశింప(బడినది.! ఈ ప్రాణలింగి శరణుడెట్లగును? అనునది నాకు 
దెలియజెప్పవలెనని అగస్త్య మహర్షి ప్రార్థించగా, అద్దానికి శ్రీ రేణుకాచార్యులవారు 
శివజ్ఞానస్వరూపుడు లింగాంగ సామరస్యముగలవాడును ఐన ప్రాణలింగితానే సతియనియు, 
శివుడే పతియనియు దెలిసికొనవలెను. స్తీ పురుష సంబంధమునందు ఎటువంటి సుఖము 
గోచరిస్తుందో అథవా ఉత్పన్నమగునో, అటే అంగలింగరూపసతిపతిభావమునుండి యుత్సన్న 
మగు ఆనందముననుభవించువాడే శరణుడనబడును. 


“యథాస్రియా సంపరిష్వక్ష్వోన 
బాహ్యంకించన వేదనాంతరం 
ఎవమే వాయం పురుషః 
ప్రాజ్జేనాత్మనా సంపరిష్వికోనబాహ్య 
కించన వేదనాంతరం!! 


- అనునీ మంత్రము చేత బృహదారణ్యకత్రుతి ఇదే అభిఃప్రాయమును బోధించుచున్నది 
11-28 ఈ శరణస్థలము ధర్మ భేదముచేత శరణస్థలము-తామసనిరసన స్థలము - నిద్దేశన 
స్థలము-శీల సంపాదన స్థలము- అని నాలుగు రకాలుగా నున్నది. వీటి యొక్క 
లక్షణముక్రమముగా జెప్ప(బడుచున్నవి (3-4) 


37. శరణ స్థలం 


శ్లో! సతీవ రమణే యస్తు శివే శక్తిం విభావయన్‌ 
తదన్యవిముఖః సోర యం జ్ఞాత: శరణనామవాన్‌ 15 ॥ 


పరిజ్ఞాతే శివే సాక్షాత్‌ కో వాన్యమభి కాంక్షతి 

నిధానే మహతి ప్రాప్తే కః కాచం యాచతే2 న్యతః ॥ 6 ॥ 
శివానందం సమాసాద్య కోవాకన్యముపతిష్టతే 

గంగామృతం పరిత్యజ్య కః కాంక్షేన్మగతృష్టికాం n7u 
సంసారతిమిరచ్చేదే వినా శంకర భాస్కరం 

ప్రభవంతి కథం దేవాః ఖద్యోతా ఇవ దేహినాం 181 
సంసారార్తః శివం యాయాద్చహ్మాద్యైః కిం ఫలం సురైః 
చకోరస్తృషితః పశ్యేచ్చంద్రం కిం తారకా అపి 19 ॥ 
శివ ఏవ సమస్తానాం శరణ్యః శరణార్థినాం 
సంసారోరగదష్టానాం సర్వజ్ఞాః సర్వదోషహా 1 10 ॥ 
శివజ్ఞానే సముత్పన్నే పరానందః ప్రకాశతే 

తదాసక్త మనా యోగీ నాన్యత్ర రమతే సుధీః 1111 


తస్మాత్సర్వప్రయత్నేన శంకరం శరణం గతః 
తదనంతసుఖం ప్రాప్య మోదతే నాన్యచింతయా  ॥ 12 ॥ 


పతివ్రతా స్త్రీ తన పతిని గాక (వదలి) పరపురుషుల విషయమున ఎట్ట్లుగా విముఖు 
(ప్రతికూలు)రాలై యుండునో అట్లు గానె ఎవడైతే తనను వరిస్తాడో (పాణీగ్రహణము 
చేస్తాడో అథవా వివాహసమయమున కంఠమున మంగళ సూత్రధారణగావిస్తాడో) అట్టె 
శివుని విషయమున తనను సతి (భార్య)గా భావించి అన్య దేవతల విషయమున విముఖత 


En Re (fy) Ue 


ప్రతికూలత గల వాడగునో ఆతడే నిజమైన శివ శరణుడుగా దెలియవలెను ॥5॥ అధికమగు 
ద్రవ్యనిధి లభించగా, రెండవ వాడిని (అన్యుని-ఇతరుని) వలన కాచము (గాజుముక్కను) 
ఎవడు గోరును? ఇదే విధముగా శివుడినే సాక్షాత్తుగా నెరంగిన (గుర్తించిన) పిదప. ఇతర 
దేవుడిని యెవడు ఇష్టపడును? (కోరుకుంటాడు?) ఎవడును కోరుకొనడని భావము (6) 
గంగామృత జలమును విడి మరీచిక (ఎండమావి)లోని జలమునపేక్షించినట్లగును. కనుక 
శివుని విశ్వసించిన బిదప శివ సుఖమును బడసి ఎవడు తానె ఇతర దేవుడిని 
ఆశ్రయించగలడు? ఎవడును ఆశ్రయించడని భావము ॥7॥ ఘోర సంసారమను 
గాఢాంధకారమును నశింపంజేయుటలో (పారదోలుటలో అథవా పోగొట్టుటలో)శివుడనే 
సూర్యుడిని వదలి శివేతర దేవతలను ఖద్యోతులు (మెరుపు-మిరుగుడు పురుగులు) 
ఎట్టు సామర్థ్యము గల వియగును? శివేతర దేవతలకు సాంసారిక దుఃఖమును 
నశింపజేయు శక్తి యుండదని భావము॥8॥ దప్పిక గలిగినచకోరము (పక్షి) చంద్రుని 
జూడకుండ నక్షత్రములను జూచునా? చూడదని భావము. అదే విధముగా 
సంసారమునుండి విసుగెత్తినవాడు శివుడినే ఆశ్రయించవలెను. బ్రహ్మాది దేవతలతో 
బ్రయోజనమేమి॥9॥ సంసారమను సర్పము కాటువేయబడిన సమస్త శరణాగత జనులకు 
సమస్త దోషముల (పాపముల)ను నశింపజేయువాడును, సర్వ జ్ఞుడును అయిన శివుడే 
రక్షకుడై యున్నాడు ॥10॥ శివజ్ఞానము ఉప్పతిల్లగానే పరమానందము బ్రకాశించును. 
అట్టి పరమానందము నందానక్తి గల చిత్తముండిన శివయోగిశివేతర దేవతలపై 
ప్రేమయుంచడు ॥11॥ ఆకారణమ్దు నమన్త ప్రయత్నములనుండియు శివుడికి 
శరణాగతుడైనవాడు అట్టి శివుడి వలన అనంత సుఖమునంబొంది (బడసి) పరమానంద 
విశిష్ణడగుచున్నాడు. శివేతర దేవతాచింతనతో ఆనంద విశిష్టుడు కాజాలడు. అందుచేత 
మోక్షనుఖమును బడయవలెనను కోరిక గలవాడు శివేతర దేవతలధ్యానముఏ 
సమయమునందును చేయ6దగదు. ఎల్లప్పుడు శివ ధ్యానమునే జేయవలెను. తతృలితముగ 
నిరతిశయమగు శివానందమును బొందవలెననునదే శ్రీ భగవత్పాదుల వారి యాశమయు 
m2 


38. తామస నిరసన స్థలం 


॥శ్లో॥ శివభక్తి పరానందమోదినా గురుణా యతః 
నిరస్యంతే తమోభావాః స తామసనిరాసకః 113 1 


యస్య జ్ఞానం తమోమిశ్రం న తస్య గతిరిష్యతే 

సత్వం హి జ్ఞానయోగస్య వైర్యల్యం విదురుత్తమాః ॥ 14 ॥ 
శమోదమో వివేకశ్చ వైరాగ్యం పూర్ణభావనా 

క్షాంతిః కారుణ్య సంపత్తిః శ్రద్ధా సత్యసముద్భవా 115 ॥ 


శివభక్తి ౩ పరో ధర్మః శివజ్ఞానస్య బాంధవాః 
ఎ తైర్యుక్తో మహాయోగీ సాత్వికః పరికీర్తితః 116 ॥ 


కామక్రోధ మహామోహమదమత్సరవారణాః 
శివజ్ఞానమృగేంద్రస్య కథం తిష్టంతి సన్నిధౌ 1171 


యత్ర కుత్రపి యో ద్వేష్టి ప్రపంచే శివరూపిణి 
శివద్వేషీ న విజ్హేయో రజసా$5 విష్టమానసః 118 ॥ 


యో ద్వేష్టిసకలాన్‌ లోకాన్‌ యోవాన్‌ హంకురుతేసదా 
యో5 సత్యభావనాయుక్తః స తామస ఇతి స్మృతః ॥ 19 ॥ 


తమోమూలా హి సంజాతా రాగద్వేషాది పాదపాః 
శివజ్ఞానకుఠారేణ ఛిద్యంతే హి నిరంతరం ॥20 ॥ 


శివజ్ఞానే సముత్పన్నే సహస్రాదిత్యసన్నిభే 
కుతస్తయోవికారాః స్యుర్మహతాం శివయోగినాం 1 211 


శివభక్తియను పరమానందముచేత సంతసించునట్టి శ్రేష్ణుడైన శివ శరణునితో నెట్టి 
కారణముచేత తామస గుణములు నిరాకరించబడునో ఆ కారణముతో నతడు తామస 
నిరాసకుడని చెప్పబడుచున్నాడు. ఎవని జ్ఞానము తమోగుణమునుండి మిశ్రితమై యున్నదో 
ఆతనికి ప్రాప్తించదు. జ్ఞానయోగమునకు నిర్మలమగు సత్వ్వగణమే సాధనమని జ్ఞాన దెలిసి 
కొందురు ॥14॥శాంతి (అంతరింద్రియ నిగ్రహము)దాంతి(బహిరింద్రియనిగ్రహము) వివేకము 
(నిత్యా నిత్య వస్తు విచారము) వైరాగ్యము (విషయమునందలి విరక్తి) అఖండ విజ్ఞానము, 
క్రమాభూతదయ, సత్యవస్తు సంభవమగు విశ్వాసము, శివభక్తి , శ్రేష్టమగు శివ ధర్మము 
ఇవి శివజ్ఞానమునకు బంధు జనమువలెనుండును వీనితో గూడిన శివయోగి 
“సాత్వికుడనియు చెప్ప(బడును॥15-16॥ కామ-క్రోధ-లోభ-మోహ-మద-మత్సరములను 
ఏనుగులు శివజ్ఞానమను సింహముయొక్క సమీపమున (ఎదుట) ఎట్లు నిలబడగలవు? 


అట్లు నిల్చుటకు ఎప్పుడును సాహసించవని భావము 1171 ఏ ఒక వ్యక్తి శివ స్వరూపంబగు 
నీ జగత్తులో ఎక్కడైనను ద్వేషించినట్లెతే అట్టి శివదూషకుడు “రాజస గుణముగలవాడని 
చెప్పబడును ॥18॥ ఎవరు సమస్త పత ద్వేషించునో ఎవడు అసత్య భావన కలవాడో, 
అతడు తామసగుణములున్న వాడని చెప్పబడును. ॥19॥ రాగ ద్వేషములనెడు వృక్షములు 
ఎల్లప్పుడు శివ జ్ఞానమను కుఠారముతో (గొడ్డలితో) చేదింపంబడును 120% సహస్ర 
సూర్యులకు సమానమగు నివ జ్ఞానముగలిగిన మహాశివ యోగులకు తమోగుణ 
జనితవికారములు ఎట్లు రాగలవు॥21॥ 


39. నిరశన స్తలం 
ద 'ఢ 
॥శ్లో॥ నిరాకృత్య తమోభాగం సంసారస్య ప్రవర్తకం 
నిర్దిశ్యతే తు యద్‌ జ్ఞానం స నిర్దేశ ఇతి సృృతః ॥ 22 ॥ 


గురురేవ పరం తత్త్వ ౦ ప్రకాశయతి దేహినాం 
కోవా సూర్యం వినా లోకే తమసో వినివర్తకః 123 ॥ 


అంతరేణ గురుం సిద్దం కథం సంసారనిష్కృతిః 
నిదానజ్ఞాం వినా వైద్యం కో వా రోగో నివర్తతే 124 ॥ 


అజ్ఞానమలినం చిత్త దర్బణం యో విశోధయేత్‌ 
ప్రజ్ఞావిభూతియోగేన తమాహుర్గురుసత్తమం 125 ॥ 


అపరోక్షితతత్త్వస్య జీవన్ముక్త స్వభావినః 
గురోః కటాక్షే సంసిద్ధే కోవా లోకేషు దుర్లభః n 26 1 


కైవల్య కల్పతరవో గురవః కరుణాలయాః 
_దుర్లభాహి జగత్యస్మిన్‌ శివద్వైత పరాయణః ॥27॥ 


క్షారాబ్ధీరివ సింధూనాం సుమెరురివ భూభృతాం 
గ్రహాణామివ తిగ్మాంశుర్మణీనామివ కౌస్తుభః 128 ॥ 


ద్రుమాణా మివ భద్ర శ్రీర్ణేవానా మివ శంకరః 
గురుఃశివఃపరఃశాఘ్యోగురూణాం ప్రాకృతాత్మనాం ॥ 29 ॥ 


సంసార ప్రవృత్తికి మూలకారణమైన తమోగుణ భాగమును నిరాకరించి యేజ్ఞానమైతే 
గురువునుండి ఉపదేశించబడినదో, అట్టిజ్ఞానము నిర్దేశ(నిర్దేశన స్థలమని చెప్పబడును 1221 


శ్రీ గురువే మానవులలో శ్రేష్టమగు శివ తత్వమును ప్రకాశింపజేయును, ఈ జగత్తులో 
ససూర్యుని వదలి అంధకారమును బారదోలుటకు ఎవడు తానెసాహసించును? అదే 
విధముగా శ్రీ గురువునకు దప్పవేరే వారికి అజ్ఞానాంధఃకారమును దొలగించరని భావము. 
1231 జ్ఞాననిధియైన గురువును వీడి సంసారవృత్తి యెట్లు జరుగును (సాగును)? రోగము 
నిలవునెరింగిన వైద్యుడు తప్ప మరేవరైన బోగొట్టగలరా? అదే మాదిరిగా జ్ఞానియైన 
గురువుయొక్క అవసరమేంతేనిగలదు ॥24॥ అజ్ఞాన మనెడు మైల (దుమ్ము-ధూళిని) తో 
గూడిన దర్భణము (అద్దము)ను జ్ఞానమనెడు భస్మముతో శుభ్రమొనర్చుచున్నాడో అతడే 
గురు శ్రేష్ణుడనిజనులచేత చెప్పబడును ॥25॥ స్వస్వరూపజ్ఞానముచేత సాక్షాతృత శివ 
స్వరూపముగల వాడైన గురువు యొక్క కృపాకటాక్షము గలిగినచో ఈ లోకమున ఏ 
పురుషార్థము దుర్లభమగును? సర్వము సాధ్యమగునని భావము ॥26॥ మోక్షమునకు 
కల్ఫవృక్షమున సమానమైన దయాశీలురు, శివాద్వైత భావనాసక్తులు ఐనగురువులు ఈ 
లోకము న లభించుట దుర్గభముగా నున్నారు ॥27॥ సముద్రములలో క్షీర సముద్రము. 
పర్వతములలో మేరు పర్వతము గ్రహములలో చంద్రుడు, మణులలో కౌస్తుభమణి 
వృక్షములలో శ్రీ గంధ (చందన) వృక్షము, దేవతలలో శివుడు (పరమశివుడు) శ్రేషులుగా 
నున్నట్లు, ప్రాకృతాత్ములైన గురువులలో సాక్షాత్తుగా శివస్వరూపుడైన గురువు శ్రేష్టుడు, 
శిష్యుడు (ప్రశంసనీయుడు) 


40. శీల సంపాదన స్థలం 
॥శో॥ జిజ్ఞాసా శివతత్త్వస్య శీలమిత్యుచ్యతే బుధైః 
నిర్భేశయోగాదార్యాణాం తద్వాన్‌ శీలీతి కథ్యతే 1301 


ప్రసన్నార్తి హరే దేవే పరమాత్మని శంకరే 
భావస్య స్థిరతాయోగః శీలమిత్యుచ్యతే బుధైః 1311 


శీలం శివైక విజ్ఞానం శివధ్యానైకతానతా 
శివప్రాప్తి సముత్కంఠా తద్యోగీ శీలవాన్‌ స్మృతః 132 ॥ 


శివాదన్యత్ర విజ్ఞానేవైముఖ్యం యస్య సుస్థిరం 

తదాసక్తా మనోవృత్తి స్తమాహుః శీలభాజనం 1 33 ॥ 
పతివ్రతాయా యచ్చీలం పతిరాగాత్రశస్యతే 

తథా శివానురాగేణ సుశీలో భక్త ఉచ్యతే hn 34 ॥ 


పతిం వినా యథా స్త్రీణాం 'సేవాంన్యస్యతుగర్హణా 
శివం వినా తథాక న్యేషాం సేవా నిందాకృతాత్మనాం ॥ 35 ॥ 


బహునాత్ర కిముక్తేన శివజ్ఞానైకనిష్టతా 
శీలమిత్యుచ్యతే సద్భిః శీలవాం స్తత్సరో మతః 1 36 ॥ 


శివాత్మ బోధైకరతః స్థిరాశయః 
శివం ప్రపన్నో జగతామధీశ్వరం 
శివైక నిష్టాహిత శీల భూషణః 
శివైక్యవా నేష హి కథ్యతే బుధైః 1 37 ॥ 


ఆచార్యునిచేత ఉపదేశించబడిన నిర్దేశనస్థల సంబంధముతో లభించే శివతత్వ 
జిజ్ఞాసశీలమని చేప్పబడును. ఇంతటి శివతత్వ జిజ్ఞాస రూపశీలములు గలవాడే శీలియని 
చెప్పబడుచున్నాడు 130॥ శరణాగతులైన వారి దుఃఖమును నశింపజేయువాడు దేవాధి 
దేవుడు పరమాత్ముడైన శంకరుని యందుండబడె చిత్త స్థిరీకరణమే శీలమని శివ 
శాస్త్రజ్ఞులచేత చెప్పబడుచ్చుది. 31॥ శివుడి యందే విశేషజ్ఞానము ఒక శివధ్యానము నందే 
నిష్టావంతుడై యనన్య వృత్తిత్వమును బొందుటే శివప్రాప్తిలో అవరిమితమైన 
ఉత్కంఠశీలమని చెప్పబడును. ఈ మూడింటిసంబంధమున్న శీలవాన్‌, అని చెప్పుదురు 
132॥ శివుని దప్ప ఇతర దేవతల జ్ఞానమున ఎవడికి విముఖత దృఢముగా నుండునో, 
ఎవని మనో వ్యాపారము శివుని యందు లీనమగుచున్నదో ఆతనినిజ్ఞానులు శీలభాజనుడిగా 
చెప్పుదురు.॥33॥ పతివ్రతా స్తీ యొక్క పాతివ్రత్యము పతియొక్క (ప్రేమనుండి యెట్లు 
ప్రశస్తమగునో, అట్టే శివుని ప్రేమ నుండి శివ శరణుడు సుశీలుడనబడును ॥341పతివ్రతా 
స్రీలకు పతిదేవుడు దప్ప పరపురుషుని సేవ ఎట్లు నిందకాస్పదమైనదో అల్లే ధన్యాత్ములు 
పుణ్యాత్ములు ఐన శివ శరణులకు శివుడు దప్ప అన్యదేవతలసేవనిందా పూరితమైనదే 
అగును ॥35॥ వెయేల శివజ్ఞాన మొకదానిలోనే నిష్టగలిగి యుండుట శీలమనబడును. 
ఇటువంటి శీలమునందాసక్తి గలవా(డు శీలవంతుడని చెప్పబడును 136॥ లింగాంగ 
జ్ఞానమునందు ఆసక్తి గలవాడు, జగదీశ్వరుండైన శివుని మరుగు (శరణు)జొచ్చినవాడు 
సతి పతి భావముతో గూడి దృఢమైన మనస్సు గలవాడు, శివుని ఒక్కనినే ప్రధానముగా 
నెంచబడిన శీలమే అలంకారముగా నున్నవాడు శివ శరణుడు శివైక్యుడని చెప్పబడుచున్నాడు 
133 


ఇతి శ్రీ సిద్దాంత కిఖామణోొ ళరణస్థలే 
ళరణస్ధలాది చతుర్విధ నల వ్రనంగోనామ. 
క్రేయోదళ వరిచ్చేదవి వరినమావ్తః 


ఇది శ్రీ సిద్దాంత శిఖామణ్‌లో 

శరణ స్థలమున శరణ్యాధిస్థలాది 

చతుర్విధ స్థల విచారాత్మకమగు 
పదమూడవ పరిచ్చేదము పరిసమాప్తము. 





శ్రీ సిద్ధాంత శిఖామణి 
చతర్దశ పరిచ్భేదు 
పదనాల్గవ పరిచ్చేదం 


॥శ్లో॥! తామనత్యాగ సంబంధాన్ని గ్లేశాచ్చీలతన్తథా 
శరణాఖ్యస్య భూయో3 స్యకథమైక్యనిరూపణం nin 
శ్రీ రేణుక ఉవాచ - 


లో 


ప్రాణ లింగాదియోగేన సుఖాతిశయమేయివాన్‌ 
శరణాఖ్యః శివేనైక్యభావనాదైక్యవాన్‌ భవేత్‌ 12 


ఐక్యస్థలమిదం ప్రోక్తం చతుర్థా మునిపుంగవ 
ఐక్యమాచార సంపత్తి రేక భాజనమేవచ 
సహభాజనమిత్యేషాం క్రమాల్లక్షణముచ్యతే ॥3॥ 


తమోగుణాంశమును నిరసించుట చేతను, జ్ఞాననిర్ధశనమునుండియు, నీల సంపాద 
“నమునుండియు ఇంతటితోనే శివ శరణునకు భేదఘటితమైన అంగ లింగముల ఐక్య 
నిరూపణము ఎట్లు సంభవించును? అని అగస్త్య మహర్ఫి ప్రశ్నించగా అందుకు శ్రీ 
రేణుకా చార్యులవారు ఇట్లు ఉద్భోధించుచున్నాడు 111 అంతర్లింగ ధ్యానపూజల 
సంబంధము చేత ఆనందాతిశయమును బొందిన శివ శరణుడు శివునితోనే కత్వమును 
భావించుట వలన అతడే ఐక్యుడనబడును ఇట్టి ఐక్య స్థలము :- ఐక్య స్థలము-ఆచార 
సంపత్తి స్థలము- ఎక భాజనస్థలము:- ఐక్యస్థలము- ఆచార సంపత్తి స్థలము-ఎకభాజన 
స్థలము -సహభాజన స్థలము, అని నాలుగు విధములుగా నుండి, అనుక్రమముగా వీటి 
యొక్క లక్షణములను వివరించుచున్నాడు ॥6॥ 


41. ఐక్యస్టలం: 
థి 


॥్లో॥ విషయానందకణికా నిఃస్పృహోనిర్మలాశయః 
శివానందమహాసింధౌ మజ్జవాదైక్యముచ్యతే 14 


నిర్ణూతమలసంబంధో నిష్కలంకమనోగతః 
శనివోకహమితి భావేన నిరూడో హి శివైకతాం 151 


శివేనైక్యం సమాపన్నశ్చిదానందస్వరూపిణా 

న పశ్యతి జగజ్ఞాలం మాయా కల్పిత వైభవం 161 
బ్రహ్మాండబుద్బుదోద్భేదవిజృంభీ తత్త్యవీచిమాన్‌ 

మయా సింధుర్ణయం యాతి శివైక్యబడవానలే 17 


మాయాశక్తి తిరోధానాచ్చివే భేదవికల్పనా 
ఆత్మనస్తద్వినాశేతునా ద్వైతాత్‌ కించిదిష్యతే 18 ॥ 


పశుత్వం చ పతిత్వం చ మాయామోహవికల్పితం 

తస్మిన్‌ ప్రలయామాపన్నే కః పశుః కో నువా పతిః ॥9 ॥ 
ఘోర సంసార సర్పస్య భేదవల్మీకశాయినః 

బాధకం పరమాద్వైత భావనా పరమౌషధం 110 ॥ 
భేదబుద్ధి సముత్సన్న మహాసంసారసాగరం 

అద్వైత బుద్ది పోతేన సముత్తరతి దేశికః nti 
అజ్ఞానతిమిరోద్రిక్తా కామరక్ష్యక్రియాకరీ 

సంసారకాలరాత్రిస్తు నశ్యేదద్వైత భానునా ॥ 12 ॥ 
తస్మాదద్వైతభావస్య సదృశో నాస్తి యోగినాం 

ఉపాయో ఘోరసంసార మహాతాపనివృత్తయే ॥13॥ 


అద్వైతభావనాజాతం క్షణమాశ్రేకపి యత్సుఖం 
తత్సుఖం కోటివర్షస్తు ప్రాప్యతే నైవ భోగిభిః 1 14 ॥ 


చిత్తవృత్తి సమాలీన జగతేః శివయోగినః 
శివానంద పరిస్ఫూర్తిర్ముక్తి రిత్యభిదీయతే 1 15 ॥ 


శుద్ధాంతః కరణుడైన శివ శరణుడు అత్యల్పమగు విషయానందమను నీటి బిందువు 
నందుకోరికలేనివాడై, శివానంద మనెడు మహాసముద్రములోనే మునిగి (గుంకుడుట) 
యుంట వలన అర్జాత్‌ తత్స్వ రూపమునే ధరించుట వలన, ఆతడు ఐక్యుడనియు చెప్ప 
బడును ॥4॥ అణవాదిమల సంబంధమును దొలగించినవాడు కళంకరహితమైన మనస్సు 
చేత గూడియున్నవాడును ఇ(కపోతె నేనే శివుడననెడు భావనతో శివైక్యత్వమును బొంది 
ఐక్యుడైన వాడనబడును ॥5॥ చిదానంద స్వరూపుడైన శివునితో ఏకత్వమును బొందిన 


వాడు మాయా శక్తి పరికల్పిత వైభవము గల ఈ విశ్వ సమూహమును చూడనోపడు. 
సమస్త ప్రపంచమును శివమయముగా జూచునని భావము ॥6॥ అనంత బ్రహ్మాండములను 
బుద్భుదముల (నీటి బుగ్గల) ఆవిర్భావముతో నుప్పాంగుచున్న ముప్పదియారు తత్వము 
లనంతరంగములతో గూడియున్న మాయా సముద్రము శివలింగైక్యమనుబడబాగ్ని 
(కారుచిచ్చులో) లోలయమగుచుండును ॥7॥ జీవికి మాయాశక్తి రూపమగు బంధనముచేత 
శివుని యందు భేద కల్పనము ఉత్పన్నమగుచుండును. అట్టి మాయా శక్తి రూపకల్పన 
బంధనము నశించడముతోడనె (వెంటనె) శివాద్వేతము కంటెను భిన్నమైనదేదియు 
అగుపడదు ॥8॥ జీవ స్వరూపమైన పశుత్వముగాని, శివ స్వరూపమైన పతిత్వము 
(స్వామిత్వము)గాని మాయా శక్తి మోహము(వ్యామోహము) నుండి యుత్సన్నమగు 
చుండును. ఆ రెండును ఏకమగుట వలన ఎవడు పశువో-ఎవడు పతియో (స్వామియో) 
ఈ పశుపతి భేదమేమియు లేకుండగపోవునని భావము ॥9॥ జడాజడ భేదము, జీవాజీవ 
భేదము, జీవజడభేదము జీవేశ్వర భేదము, జడేశ్వర భేదములని పంచభేదరూపకమైన 
బొరియ (రంధము-పాక్క)లో నున్న భయంకరమగు సంసారమనెడు సర్పమును 
జడచేతనైక్యరూపక శివాద్వైత భావనయే నశింపజేయు దివ్య పథమై యున్నది 110॥భేదబుద్ధి 
చేతనుత్పన్నమైన ఘోర సంసార సముద్రమును శివ లింగైక్యుడు శివాద్వైత బుద్ధి 
స్వరూపమగు నావనాధారముగా జేసికొని అనాయాసముగా తరించును ॥11॥ అజ్ఞానమను 
గొఢాంధకారము చేత వ్యాపించియున్న కామమనే రాక్షసకృత్యము నాచరించునట్టి 
సంసారమనెడు కాళరాత్రి (కారుచీకటి) శివాద్వెతమను, సూర్యుని వలన నశించును ॥12॥ 
అందుచేత భయంకరమగుసంసారమునుండి యుత్సన్నమైన మహాతాపనివృత్తికై శివాద్వైత 
భావమునకు సమానమగునుపాయము శివయోగులకు మరొకటేదియును లేదు 1131 
క్షణమాత్రమున గాని శివాద్వైత భావనచేత నుత్సన్నమైన ఎలాంటి సుఖముందో అలాంటి 
సుఖము రాజభోగముల కంటెను కోటి వత్సరములు తపించినను లభించుట దుర్లభము. 
అసాధ్యమని భావము ॥14॥ తన చిత్త వృత్తిలో సమస్త ప్రపంచమును లీనమొనర్చుకొనిన 
శివయోగికి శివానందము యొక్క పరిస్ఫురణమేముక్తి యనబడును 1॥15॥ 


42. ఆచార సంపత్తి స్థలం 


॥శ్లో॥ శివైకభావనాపన్నశివత్యో దేహవానపి 
దేశికోహినలిప్యేత స్వాచారైః సూతకాదిభిః 1 16 ॥ 


శివాద్వైత పరిజ్ఞానే స్థిరే సతి మనస్వినాం 

కర్మణా కిం ను భావ్యం స్యాదకృతేన వా n17u 

శంభోరేకత్వభావేస సర్వత్ర సమదర్శనః 

కుర్వన్నపి మహాకర్మ న తతృలమవాప్న యాత్‌ ॥ 18 ॥ 

సుకృతీ దుష్కృతీ వాపి బ్రాహ్మణోవాంత్యజో8పివా 

శివైకభావయుక్తానాం సదృశో భవతి ధ్రువం 119 ॥ 

వర్ణాశ్రమసదాచారైజ్ఞానినాం కిం ప్రయోజనం 

లౌకికస్తు సదాచారః ఫలాభావేకపి భావ్యతే 120 ॥ 

నిర్ధగ్ధకర్మ బీజస్య నిర్మలజ్ఞాన వహ్నినా 

దేహివద్భాసమానస్య దేహయాత్రా తులౌకికీ 1 211 
శివజ్ఞాన సమాపన్న స్థిర వైరాగ్య లక్షణః 

స్వకర్మణా నలిప్యేత పద్మపత్రమివాం భసా 122 ॥ 

గచ్చంస్తిష్టన్‌ స్వపన్వా5పి జాగ్రద్వా2పి మహామతిః 

శివజ్ఞాన సమాయోగాచ్చివపూజాపరః సదా 123 ॥ 

యద్యత్పశ్యతి సామోదం వస్తు లోకేషు దేశికః 

శివదర్శన సంపత్తిస్తత్ర తత్ర మహాత్మనః 1 24 ॥ 

యద్యచ్చింతయతే యోగీ మనసా శుద్ధభావనః 

తత్తచ్చివమయత్వేన శివధ్యానముదాహృతం ॥ 25 ॥ 

యత్కించిద్భాషితం లోకే స్వేచ్చయా శివయోగినా 

శివస్తోత్రమిదం సర్వం యస్మాత్సర్వాత్మకః శివః ॥ 26 1 

యా యా చెసా సముత్పన్నా జాయతే శివయోగినాం 

సాసా పూజా మహేశస్య సర్వదా తద్గతాత్మనాం 127 ॥ 


శివైక్యముతో శివతత్తమును బొందిన శివలింగైక్యుడు దేహముతో నున్నను సూతకము 
మొదలుకొని స్వమతాచారములచేత సంబంధించిన వాడు కానేరడు.శివైక్యదశలో 
సూతకాదుల నియమావళికి లోనుగాడని భావము ॥16॥ శివలింగైక్యనిష్ట చిత్త వృత్తి గలవాడికి 


శివాద్వైతజ్లానము దృఢమగుటకు వారాచరించునటువంటి క్రియనుండిగాని, వదలిన క్రియ 
నుండి గాని ఎమియును గాదు.శివైక్యస్థితిలోనున్న వాడు శివపూజాది కర్మలను ఆచరించినను 
వదలిను సమానమే శివైక్యప్రొప్తితో సర్వత్ర సమానదృష్టిగల అథవా సమస్తమును 
శివమయముగాను జూచునటువంటి శివలింగైక్యుడు పుణ్య-సాపరూపమగు మహాకర్మలను 
ఆచరించినను వాటి నుండి రాగల ఫలమును బొందడు1॥18॥ సర్వత్ర శివభావము గల 
వారికి వుణ్యాత్ముడే గానిమ్ము పావత్ముడే గానిమ్ము. బ్రావ్మాణుడే గానిమ్ము 
అంత్యజుడేగానిమ్ము అందరును సమానులే అగుదురు ॥19॥ 


వర్ణాశ్రమ ధర్మములనాశ్రయించినట్టి సదాచారములతో జ్ఞానులకు బ్రయోజనమేమిటి? 
లౌకిక మగు వర్ణాశ్రమ ధర్మగతనిత్యనైమిత్తిక సదాచారము పలశూన్య (రహిత)మైనను 
దొనిని ఆచరించవలెను. జ్ఞానులకు వర్ణాశ్రమాచార ధర్మములతో ఎలాంటి ప్రయోజనము 
లేకున్నను లోకానుగుణ్యముగ దేహమును వదిలే వరకు ఆ దేహము యొక్క ధర్మములను 
ఆచరించే తీరవలెను. ॥20॥ నిర్మలమగు శివజ్ఞానమను అగ్నిచే పుణ్య-పాపరూవ 
కర్మబీజమును దహింప(జేసిన దగ్గ పట న్యాయానుగుణ్యముగ దేహధారి మానవులవలె 
నగుపడుచున్న శివైక్యునకు కరచరణాదుల సంచారరూపకమగు శరీర వ్యాపారము కేవలము 
లౌకికమయ్యేయున్నది. అతడు జనులకు సామాన్య మానవుడిగ అగుపడిననుఆతనిలో 
శరీరాభిమానము ఎంత మాత్రముండదు 1211 నీటిలోనున్న తామరాకు నీటి బిందువులను 
నిలుపుకొనకుండ ఎట్టుగా నుండునో అదే రీతి శివజ్ఞానమునుండి లభించిన దృఢమైన 
వైరాగ్య వృత్తి గల శివలింగైక్యుడు స్వేచ్చాచారముతో లిప్పుడు (ఆసక్తి) గానేరడు 
॥22॥శివలింగైక్యుడు, పోవునప్పుడు (నడుస్తు) 


“గచ్చన్‌ తిష్టక స్వపన్నా౭పి-జాగ్రద్వాకపి-మహామతిః 
శివజ్ఞాన సమాయోగాచ్చివపూజాపరఃసదా॥23। (పుట : 175) 


నిల్చున్నప్పుడు, పరుండిప్పుడు, లేచినప్పుడు, శివజ్ఞాన సంబంధముగలిగియుంట వలన 
ఎల్లప్పుడును శివ-పూజానిరతుడయ్యే ఉండును _॥23॥ శివలింగైక్యుడు ఈ లోకమున 
(ప్రేమ పూర్వకముగా ఏఏ వస్తువులను జూచుచుండునో ఆయా వస్తువులందును ఈ 
మహాత్మునకు శివ దర్శన సంపత్తే ప్రాప్తించును. ఆ మహాత్ముడు చూచే సమస్త 
వస్తువులందును ఆతనికి శివుడే దర్శనమొసంగును ॥24॥ స్వచ్చమైన భావముండిన 
శివయోగిదేని తనమనస్సులో ధ్యానించునో ఆ సర్వము శివస్వరూపముగా దర్శించుట 
వలన అదియే శివ ధ్యాన మనబడును ॥25॥ ఈ లోకమున శివయోగి స్వేచ్చగా దేనినైన 


నుడివినచో (ఏదైన మాట్టాడినల్లెతే అవన్నియు శివస్తోత్రములుగానె పరిణమించును, 
ఏలననగా శివుడు సర్వాత్మకుడు గదా ॥26॥ శివయోగులకు ఏఏ శరీర చేష్టలు (క్రియలు) 
" ఉత్పన్నములగునో, శివస్వరూపులైన మహాత్ముల ఆయాయాక్రియలు ఎల్లప్పుడును శివుని 
పూజగానె పరిగణింప( బడును ॥27॥ 


43. ఎకభాజనస్థలం 


॥శ్లో॥ విశ్వం శివమయం చేతి సదా భావయతో ధియా 
శవైకభాజ నాత్మత్వాదేక బాజసముచ్చతే 128 1 


స్వస్యసర్వస్య లోకస్య శివస్యాద్వైతదర్శనాత్‌ 
ఏకభాజనయోగేన ప్రసాదైక్యమతిర్భవేత్‌ ॥ 29 ॥ 
నివే విశ్వమిదం సర్వం శివః సర్వత్ర భాసతే 
ఆధారాధేయ భావేన శివస్య జగతః స్టితి ॥ 301 


చిదేక భాజనం యస్య చిత్త వృత్తిశివాత్మికా 
నాన్యత్తస్య కిమేతేన మాయామూలేన వసునా 131 ॥ 


చిత్‌ ప్రకాశయతే విశ్వం తద్వినా వస్తు నాస్తి హి 
చిదేకనిష్టచితానాం కిం మాయాపరికల్పితైః 132 ॥ 


వృత్తి శూన్యే స్వహృదయే శివలీనే నిరాకులే 
యః సదా రమతే యోగీ సముకో నాత్ర సంశయః ॥133॥ 


చరాచరాత్మకమైనఈ జగత్తు శివమయమై యున్నదిగా భావించి సదా స్వబుద్ధి చేత 
బావించుచున్నట్టి శివలింగ్యేక్యునకు శివుడే ముఖ్యముగా నాధారముగా నుంటవలన, 
అట్టి శివలింగ్యెక్యుడు ఏక భాజనుడనిపించుకొనును. నమస్త ప్రపంచమును 
శివమయమైనదిగా భావించుటే ఏక భాజన స్థలమనబడును ॥28॥ తననను సమస్త 
ప్రపంచమును శివుని అద్వైత భావనతో జూచుట వలన ఎకకూటత్వము ఏర్పడును, 
ఇవైక్యుడు ఇట్లు ఏక కూటత్వము వలన గలిగిన శివ ప్రసాదమునందు ఐక్య భావము 
గలవాడై యుండవలెను॥29॥శివునిలోనే ఈ సమస్త ప్రపంచము, సమస్త ప్రపంచమునందు 
శివుడే అగుపడుచుండును, శివుడు మరియు ప్రపంచస్థితి ఆధారాధేయ భావముతో 
గూడియున్నది 1॥30॥ శివుడాధారమై యుండగా ప్రపంచము ఆధేయమైయున్నది. ఏ శివ 


యొక్క మనోవ్యాపారము శివ స్వరూపమై యున్నదో, ఆతని యొక్క దివ్యజ్ఞానమే ఏక 
భాజనమనబడుచున్నది. ఇట్టి జ్ఞానాతిరిక్తమైన రెండవదేదియు ఎక భాజనమనబడదు. 
అటువంటి శివయోగికి మాయకుమూలమైన ఇట్టి భేద విశిష్ట వస్తువు చేత నేమి 
ప్రయోజనము! ఏమియు ప్రయోజనము లేదని భావము 1311 జ్ఞానము సమస్త 
ప్రపంచమును ప్రకాశింపజేయును, ఇతర-ప్రకాశింపచేయును, ఇతర ప్రకాశింపచేయదు. 
అందుచేత ఇట్టి జ్ఞానమునందే ముఖ్యముగా మనస్సును దృఢపరచువారికి మాయాకల్సి 
తమగు పదార్థములతోడను ఎమి ప్రయోజనం ఉండదు. జ్ఞానమును వీడి మిగత ఎ 
వదార్థములతోనువయోగముండదని భావము. వరబ్రహ్మము జ్ఞాన స్వరూపమై 
యొప్పుచుండును, “ప్రజ్ఞానం బ్రహ్మ సత్యంజ్ఞాన మయం బ్రహ్మ” ఇత్యాది శ్రుతులు 
అదే అభిప్రాయమును వెలిబుచ్చుచున్నవి. అందుచేత మోక్షమునపేక్షించువాడు కేవలము 
జ్ఞానమునందే లీనమై కైవల్యసుఖము ననుభవించవలయుననునదే భగవత్పాదుల యొక్క 
ఆశయమై యున్నది ॥32॥ సమస్త వ్యాపారశూన్యము క్షోభరహితము,శివైక్యప్రాయమైన 
తన హృదయమునందే ఎ శివయోగి ఎల్లప్పుడును వినోదించుచుండునో ఆతడు 
జీవన్ముక్తుడన బడును. ఈ విషయమున ఎలాంటి సందేహము లేదు.॥33॥ 


44. సహజ భాజన స్థలం 
శ్లో! గురోః శివస్య శిష్యస్య స్వస్వరూపతయా సృృతిః 
సహభాజనమాఖ్యాతం సర్వగ్రాసాత్మ భావతః 134 ॥ 


శివం విశ్వం గురుం సాక్షాద్యోజయ్యేన్నిత్యమాత్మని 
ఎకత్వేన చిదాకారే తదిదం సహభాజనం 135 ॥ 


ఆహం శివో గురుశ్రైష జగదేతచ్చరాచ్చరం 
అహం చేతి మతిర్యస్య నాస్త్యసౌ విశ్వభాజకః 136 ॥ 


అహం భృత్యః శివః స్వామో శిష్యోకహం గురురేష వై 
ఇతి యస్య మతిర్నాస్తి స చాద్వైతపదే స్థితః 137 ॥ 


సరాహంతామయే స్వాత్మపావకే విశ్వభాసకే 
ఇదంతా హవ్యహోమేన విశ్వహోమితి కథ్యతే ॥ 38 ॥ 


అహం శివో గురుశ్చాహమహం విశ్వం చరాచరం 
యయావిజ్ఞాయతే సమ్యక్‌ పూర్ణాహం తేతిసాస్మాతా ॥ 39 ॥ 


ఆధారవహ్నా చిద్రూపే భేదజాతం జగద్ధవిః 
జుహోతి జ్ఞానజుహ్వాయః సజ్జేయో విశ్వహవ్యభుక్‌ ॥ 40 ॥ 


చిదాకారేపరాకాశే పరమానంద భాన్వతి 


విలీన చిత్త వృత్తీనాం కా వా విశ్వక్రమస్థితిః 141 
నిరస్త విశ్వసంబాధే నిష్కలంకే చిదంబరే 
బావయేల్లీన మాత్మానం సామరస్య స్వభావతః 142 ॥ 


సైషా విద్యా పరాజ్ఞేయా సత్తానంద ప్రకాశినీ 
ముక్తిరిత్యుచ్చతే సద్భిర్జగ న్మోహనివర్తినీ ॥ 43 ॥ 


భక్తాదినామా పరధర్మయోగాత్‌ 

ప్రాపైకభావః పరమాద్భుతేన 

శివేన చిద్వ్యోమమయేన సాక్షా 

న్మోక్షశ్రియో భాజనతాము పైతి 144 ॥ 


“శివయోగికి ఘటోమయాజ్ఞాతః పటోమయాజ్ఞాతః” ఇత్యాది సర్వభేదగ్రసనమే 
స్వస్వరూపమై యుంటవలన అర్థాత్‌ శివయోగి సర్వమును అభిన్నముగా దెలియుట 
వలన, గురువు నందును, శివుని యందును, శిష్యుని యందును, భేదమును పాటింపని, 
ఈ ముగ్గురిని స్వస్వరూపత్వముతో భావించుటే సహభాజన స్థలమనబడును ॥34॥ సాక్షాత్తుగా 
చిత్త్యస్వరూపమెపుడైన ఆత్మలో శివుని గురువును ప్రపంచ మును ఏకరూపత్వమున (ఇదంత 
ఒకటే యను భావనతో) (అభేద బుద్ధితో) నిరంతరము సంయోజించునదే సహభాజన 
స్థలమనబడును ॥35॥ ఇతడు శివుడు ఇతడుగురువు. ఇది చరాచరాత్మకమైన జగత్తు, 
నేను అనే భేద బుద్ది ఎవడికైతే ఉండదో అతడు విశ్వభాజనుడనబడును - అర్జ్భాత్‌ 
సర్వస్వరూపుడని భావము ॥36॥ శివుడు స్వామి నేను సేవకుడిని, ఇతడు గురువు, నేను 
శిష్యుడిని, అనే భేదబుద్ధి ఎవడికైతే ఉండదో శివాద్వైత పదాధికారి యగును 1137॥ 
జగత్తును ప్రకాశింపజేయు ఉత్కృష్టమగు తన ఆత్మయను అగ్నిలో భేదబుద్ది రూపమగు 
హవన ద్రవ్యముతోహోమము జేయుట వలన అతడు విశ్వహోమియని చెప్పబడును. నేనే 
శివుడిని, నేనే గురువును. నేనే ఈ చరాచరాత్మక మగు సమస్త ప్రపంచము అనిదేనినుండి 
బాగా ఎవరైతే తెల్బుకుంటారో అది పూర్ణం యనిపించును ॥39॥ జ్ఞానస్వరూపమైన ఆధార 
చక్రస్థితాగ్నిలో భేదాత్మకమగు జగత్తను హవిస్సును ఎవడైతే జ్ఞానమను జుహూతో 


లారా 


(హోమమునకు సాధనభూతమగు పాత్రతో) హోమము జేయునో ఆతడు “విశ్వహవ్యభుక్‌ 
అని చెప్పబడుచున్నాడు. 1401 జ్ఞానస్వరూవుడు స్వయం ప్రకాశుడైన పరమానంద 
పరమాత్మునితో మనో వ్యాపారమును లయమొనర్చినట్టి శివయోగులకు విశ్వ వ్యాపార 
వృత్తి యేది యున్నది? ఏదియులేదని భావన ॥41॥ జననమరణ రూపమగు సమస్త 
క్లేశములను నివారించువాడును, దోషరహితుడు ఐన చిదాకార స్వరూపుడగు పరమాత్మునిలో 
జీవాత్ముని సామరస్య స్వభావము చేత లీనమైనట్టుగా భావించవలెను. సచ్చిదానంద 
స్వరూపుడైన పరమాత్మునిలో స్వన్వరూపమును లయమొనర్చ వలెనని భావము 
॥421ఆనందమును ప్రకాశింపజేయునట్టి మరియు జగత్తునే మోహింపంజేయునట్టి దానిని 
నివారించునట్టి యీ విద్యను పరావిద్యయనియు, ముక్తియనియు జ్ఞానులు చెప్పుచుందురు 
॥43॥ భక్త మాహేశాది నామములున్న శివయోగి ఉత్కృష్టమైన శివ ధర్మము సంబంధముతో 
ఊర్థ్య్వహృత్కమల మధ్యస్థమగుచిదాకాశ స్వరూపుడైన శివునితో పరమాశ్చర్యము చేత 
ఏకత్వము (శివసామరస్యమును) బొందిన వాడై సాక్షాత్తుగ మోక్షలక్ష్మి నివాసమునకు 
అర్హుడగును ॥44॥ ఇంతవరకు అంగస్థలాంతర్గత భక్తా దిషట్‌ స్థలముల, (అంగస్థలముల) 
స్వరూపము నిరూపించబడినది. ఇకముందు అంగస్థలాంతర్గత మగు భక్తాది షట్‌ స్థలముల 
(లింగస్థల ముల) స్వరూపము నిరూపింపబడును. 


ఇతి శ్రీనీద్దాంత శిఖామణౌ ఐక్యస్థలే 
ఐక్యస్థలాది చతుర్విధ న్థల ప్రనంగోనామ 
చతుర్హళ వరిచ్చేదః వరినమాప్తః 
ఇది శ్రీ సిద్ధాంత శిఖామణి ఐక్యస్థలమున ఐక్య స్థలాది 
చతుర్విధ స్థల విచారాత్మకమగు 
పదునాల్గవ పరిచ్చేదము పరిసమాప్తము. 


ఖః 





శ్రీసిదాంత శిఖామణి 


ధి 
పంచదశ పరిచ్చేదః 
పదునైదవ పరిచ్చేదము 
(లింగస్థలాని, 
శ్రీరేణుక ఉవాచ: - 
షట్‌స్టలోక్త సదాచార సంపన్నస్య యథాక్రమం 
లింగస్థలాని కథ్యంతే జీవన్ము క్తి పరాణి చ nin 
అగస్త్య ఉవాచ:- 
భక్తాద్యైక్యావసానాని షడుక్తాని స్థలాని చ 
లింగస్థలాని కానీహ కథ్యంతే కతి వాపునః 121 
శ్రీ రేణుక ఉవాచ:- 
గుర్వాదిజ్ఞానశూన్యాంతా భక్తాదిస్థ్టలసం శ్రితాః 
స్థలభేదాః ప్రకీర్త్యంతే పంచాశత్సప్త చాధునా 13 ॥ 
ఆదౌ నవస్థలానీహ భక్తస్థలసమాశ్రయాత్‌ 
కథ్యంతే గుణసారేణ వామాన్యేషాం పృథక్‌ శ్రుణు ॥4॥ 
దీక్షాగురుస్థలం పూర్వం తతః శిక్షాగురుస్థలం 
ప్రజ్ఞాగురుస్థలం చాథక్రియా లింగస్థలం తతః n5u 


భావలింగ స్థలం చాథ జ్ఞానలింగస్థలం తతః 
స్వయం చరం సరం చేతి తేషాం లక్షణముచ్యతే 1.6 ॥ 


ఇంతవరకు అంగస్థలాంతర్గత షట్‌ స్థలములు చెప్పంబడినవి (వివరించబడినవి) 
ఇక ముందు అంగస్థలాంతర్గత షట్‌ స్థల ప్రతిపాదిత సదాచార సంపన్ను డగు శివయోగికి 
అనుక్రమముగ జీవన్ముక్తి పరమగు లింగస్థలములు వివరించబడును 1॥1॥ ఈ వరకు 
భక్తాద్యెక్యాంతమగు అంగస్థథిము చెప్పబడినవి. ఐతే లింగస్థలములు ఎవి. అవి యెన్ని 
రకాలు? అని అగస్త్య మహర్షిగారు ప్రశ్నించగా దానికి శ్రీ రేణుకాచార్యులవారు, 
దీక్షాగురుస్థలాది జ్ఞాన శూన్యస్థలాంతములైన స్థలములు లింగస్థలములని చెప్పెను. ఇట్టి 


ee tf 


లింగస్థలములు భక్తాది షట్‌ స్థలములను ఆశ్రయించు కొని యుండును. ఈ లింగ 
షట్‌ స్థలములలో తొమ్మిది స్థలములు గుణాధిక్యతతో భక్త స్థలమునా శ్రయించి 
యుంట వలన, మొదట ఈ నవ విధ స్థలములు వివరించబడుచున్నవి. వాటి పేర్లను 
వినుమని (చిత్తగించు) మని వాటి యొక్క నామములను నిరూపించుచున్నాడు ॥7-8॥ 
దీక్షాగురుస్థలము, శిక్షాగురుస్థలము, జ్ఞానగురుస్థలము, క్రియాలింగస్థలము, భావలింగ 
స్థలము, జ్ఞానలింగస్థలము, స్వస్థలము, చరస్థలము, పరస్థలము, అను నీ తొమ్మిది 
నలముల స్వరూపములను నిరూపించబడుచున్నవి ॥5-6॥ 


1. దీక్షాగురుస్థలం 


దీయతే పరమం జ్ఞానం క్షీయతే పాశబంధనం 
యయా దీక్షేతి సా తస్యాం గురుర్దీక్షాగురుసృృత: 17॥ 


గుణాతీతం గవర్ణం చ రూపాతీతం రువర్ణకం 
గుణాతీతమరూపంచయోదద్యాత్‌ స గురుఃస్మృత 18 ॥ 


ఆచినోతి హీ శాస్త్రార్ధానాచారే స్థాపయత్యపి 
స్వయమాచరతే యస్తు స ఆచార్య ఇతి స్మృతః ॥9॥ 


షడధ్యాతీతయోగేన యతతే యస్తు దేశికః 
మాయాబ్ధితరణోపాయ హేతుర్విశ్వగురుః స్మృతః 110 ॥ 


అఖండం యేన చైతన్యం వ్యజ్యతే సర్వవస్తుషు 
ఆత్మయోగప్రభావేణ స 'గురుర్విశ్వ భాసకః 1 11॥ 


దేనితో శ్రేష్టమగు శివజ్ఞానము అనుగ్రహింపబడినదో, దేని చేతమలమాయాది 
పాశబంధము నశింప(బడుచున్నదో, అదే దీక్షయనబడును. అట్టి చితియా స్వరూపమగు 
దీక్షను అనుగ్రహించువాడు దీక్షా గురువు అనబడును ॥7॥ “గురు” అను నీ 
“శబ్దముననున్నగు అవే అక్షరము ప్రాకృతగుణ రాహిత్యమును బోధించును“రు” అనే 
అక్షరము ప్రాకృతరూప రాహిత్యమును బోధించును. ఇటువంటి ప్రాకృత గుణాతీతమైన 
ప్రాకృతరూపాతీతమగు పరశివ బ్రహ్మ స్వరూపమును ఎవడనుగ్రహించునో ఆతడే నిజమైన 
గురువనబడును. ॥8॥ ఎవడు శిష్యులకు వీరశైవ శాస్తోక్తమైన రహస్యార్థములను 
ఉపదేశించునో, శిష్యులను వీరశైవాచారమునందు స్థిరపడునట్టు జేయునో, మరియు 


తానుగూడా వీర్లోవాచారమును ఆచరించునో ఆతడే నిజమైన ఆచార్యుడుగా నెన్నబడును[9॥ 
ఏ గురువైతే భువనాధ్వ-వర్జాధ్వ-వ దాధ్య్వ-కలాధ్వ-త త్వాధ్య-మ౦త్రాధ్య్వములన 
బడుషడధ్వములను మీరిన యోగము నుండి శిష్యసమూహమునుద్ధరింపప్రయత్నించునో, 
ఆతడే మాయాసముద్రమును తరించు (దాటె) ఉపాయమునకు గారణీభూతుడైన 
మహాగురువని చెప్పబడును ॥10॥ తనలో నున్న శివయోగ ప్రభావము చేత సమస్త 
వస్తువులందును అఖండ చైతన్యము ఎవని చేత ప్రకటింప(బడుచున్నదో ఆతడే విశ్వ 
ప్రకాశ గురువుగా అన(బడును ॥11॥ 


2, శిక్షాగురుస్థలం 


దీక్షా గురురసొ శిక్షా హేతుః శిష్యస్య బోధకః 
ప్రశ్నోత్తరప్రవక్తా చ శిక్షా గురురితీర్యతే 1 12 ॥ 


బోధకోయం సమాఖ్యాతో బోధ్యమేతదితి స్ఫుటం 
శిష్యా నియుజ్యతే యేన స శిక్షా గురురుచ్యతే 113 ॥ 


సంసారతిమిరో న్మాథశరచ్చంద్రమరీచయః 
వాచో యస్య ప్రవర్తంతే తమాచార్యం ప్రచక్షతే 1 14 1 


దదాతి యః పతిజ్ఞానం జగన్మాయానివర్తకం 
అద్వైతవాసనోపాయం తమాచార్యవరం విదుః ॥ 15 ॥ 


పూర్వపక్షం సమాదాయ జగద్భేదవికల్పనం 
అద్వైత కృతసిద్ధాంతో గురురేష గుణాధికః 116 ॥ 


సందేహవనసందోహ సముచ్చేదకుఠారికా 
యత్సూక్తిధారా విమలా సగురూణాం శిఖామణి: 117 


యతూక్తి దర్పణాభోగే నిర్మలే దృశ్యతే సదా 
మోక్ష శ్రీర్చంబరూపేణ స గురుర్భవతారకః 1 18 ॥ 


శిష్యాణాం హృదయాలేఖ్యం ప్రద్యోత యతియఃస్వయం 
జ్ఞానదీపికయా తేన గురుణా కః సమో భవేత్‌ ॥ 19॥ 


పరమాద్వైత విజ్ఞానపరమౌషధదానతః 
సంసారరోగనిర్మాథీ దేశికః కేన లభ్యతే 120 1 


[INN (Foe 


ఈ దీక్షాగురువే శిష్యునికి యుపదేశించేవాడు,శిష్యుని ప్రశ్నలకు దగిన సమాధానము 
జెప్పువాడు. వేదోపనిషదాది శిక్షణనొసంగె కారణభూతుడు శిక్ష గురువనియు.జెప్పబడును 
112 గురువు శివసిద్దాంత బోధకుడన(బడును. శివ జ్ఞానము బోధ్యమైనది. అని స్పష్టముగా 
నెవనిచేత శిష్యుడాజ్ఞాపించబడునో ఆతడే శిక్షాగురువనబడును ॥13॥ 

ఎవనియుపదేశ వాక్యములు సంసారమనెడి యంధకారమును నశింపణజేయుటలో 
శరత్కాలములోని చంద్రునికిరణముల మాదిరిగానున్నవో, ఆతనిని ఆచార్యునిగా జెప్పుదురు. 
141 ఎవడు జగద్భేదభ్రాంతి నాశకమగు శివద్వెత వాసనయే ఉపాయముగా గల 
శివజ్ఞానమును అనుగ్రహించునో ఆతనిని ఆచార్య పుంగవునిగా పేర్కొందురు 11151 
ఇతరులతో పూర్వపక్షరూపముగా చెప్పబడిన జగద్భేదకల్బనను సత్యముగా నంగీకరించి 
శివాద్వెతమును సిద్దాంత పరచునట్టి ఈ శిక్షా గురువు గురు (శ్రేష్టుడనబడును 1116॥ 
ఏగురువు యొక్క నిర్మలమగు ఉపదేశ వచనధార సంశయమను అరణ్య సమూహమును 
నశింపజేయుటలో కొడువలివలెనున్నదో అతడే గురు శ్రేష్ణుడనబడును ॥17॥ ఎవని ఉపదేశ 
వచనమనెడు స్వచ్చ(శుభ్రమైన) దర్పణము (అద్ధము) నందు మోక్షలక్ష్మి ప్రతిబింబరూపమున 
అగుపడు తుందో ఆ గురువు సంసారసాగరమును తరింపజేయును ॥18॥ ఏ గురువైతే 
శిష్యుల హృదయ కమలముననున్న ఆత్మరూపచిత్రమును జ్ఞానమనెడి దీపముతో 
ప్రకాశింపజేయునో, అట్టి గురువు తనకు సాటియగును. 1191 


శివాద్వైత జ్ఞానమనెడి శ్రేష్టమగు జెషధమును ఒసగుట వలన సంసార మనురోగమును 
నశింపజేయుగురువు శివాను గ్రహమునకు పాత్రుడైన వాడికే లభించునని అర్థము ॥20॥ 
3. జ్ఞాన గురుస్థలం 
ఉపదేష్టోపదేశ్యానాం సంశయచ్చేదకారకః 
సమ్యగ్‌ జ్ఞానప్రదః సాక్షాదేష జ్ఞానగురుః స్మృతః ॥ 21 


నిరస్త విశ్వసంభేదం నిర్వికారం చిదంబరం 
సాక్షాత్కారోతి యో యుక్యా స జ్ఞానగురు రుచ్యతే 1 22 ॥ 


కలంకవాససౌ చంద్రః క్షయ వృద్ధిపరిషుతః 
నిష్కలంకః స్థితో జ్ఞానచంద్రమా న వికారవాన్‌ 1231 


పార్వస్థం తిమిరం హంతి ప్రదీపో మణినిర్మితః 
సర్వగామి తమో హంతి బోధదీపో నిరంకుశః 1 24 ॥ 


సర్వార్దసాధక జ్ఞానవిశేషాదేశ తత్పరః 
జ్ఞానాచార్యః సమస్తానామనుగ్రహకరః శివః ॥ 25 ॥ 


కటాక్ష చంద్రమా యస్య జ్ఞానసాగరవర్థనః 
సంసార తిమిరచ్చేది విభుర్దిశిక భాస్కరః 1261 


బహిస్తిమిరవిచ్చేత్తా భానురేష ప్రకీర్తితః 
బహిరంతస్త మచ్చేదీ విభుర్దేశికభాస్కరః 1 27 n 


కటాక్ష లేశమాత్రేణ వినా ధ్యానాదికల్పనం 
శివత్వం భావయేద్యత్ర న వేధః శాంభవో మతః 128 ॥ 


శివవేధకరే జ్ఞానే దత్తే యేన సునిర్మలే 
జీవన్ముక్తో భవేచ్చిష్యః స గురుర్‌ జ్ఞానసాగరః 1 29 


ఉపదేశమునకు దగిన వేదాంత వాక్య రహస్వార్థములను ఉపదేశించువాడు. శిష్యుల 
సంశయములను నివారించువాడు, ఐన శిక్షాగురువే జ్ఞానమును చక్కగా అనుగ్రహించుట 
వలన జ్ఞానగురువని చెప్ప(బడును॥21॥ శక్తి విశిష్ట శివాతిరిక్త జగద్భేద శూన్యము, నిర్వికారము 
ఐన చిదాకాశరూపపరమాత్మ తత్వమును ఎవడైతే స్వాను భవ యుక్తిచేత ప్రత్యక్షమొనర్చునో 
ఆతడే జ్ఞానగురువని చెప్పంబడును ॥22॥ చంద్రుడు క్షయవృద్దులతో గూడికొని కళం 
కో పేతుడైనాడు. అవుతే ఈ జ్ఞాన చంద్రుడు మాత్రము క్షయవృద్ధులకు లోనుగాక నిష్క 
ళంకుడై యున్నాడు ॥23॥ రత్నముతో నిర్మించిన దీపము కుడియెడమలకు ప్రక్కనున్న 
చీకటిని మాత్రమే బోగొట్టును (నశింపజేయును) కాని అపరిచ్చిన్నమగు జ్ఞాన దీపము 
అంతట (సర్వత్ర) వ్యాపించి యున్న చీకటిని దొలగింప జేయును 1॥24॥ 


భోగమోక్షరూపసమస్త ప్రయోజనములకు సాధకమైన జ్ఞాన విశేషమును ఉపదేశించుటలో 
తత్పరుడు. సమస్తముముక్షువులకు అనుగ్రహించువాడును సాక్షాత్తుగా సరమశివుడుగా 
నున్న వాడే జ్ఞాన గురువు అనబడును, ఇదే అభిఃప్రాయమును వాతులాగమము.- 
“శివరూపానుసంధాయ - జ్ఞానం యెనో పదిశ్యతే! 
ముముక్షోర్మోక్షసిద్ధ్యర్థం - సజ్ఞాన గురురుచ్యతే!! 


అనే శ్లోకమునుండి, ముముక్షువు మొక్క మోక్షప్రాపికై ఏ గురువైతే శివ స్వరూపాను 
సంధానమొనర్భి జ్ఞానమును ఉపదేశించునో ఆతడే జ్ఞానగురువనియాదేశించుచున్నది. 


రాలా 


+ గ ట్‌ జ శ్వ or} ల్‌ 

“4 14 x గన ‘Pr ~~ ని xX 

(౮ x’ (లె y క్ర ఇ cm 

fel త గ r 1D 

ud? mE ఇ 3 స : జ J} 

J I HP i tl v7 su 

43 సా ఉనే “3 f ; యా. ల _ ca = చ a 
th Pad Hy = = m= = = = 
yar le al DT a9 13] (ఇ ~~ ao °c =F Lo Oo 
పు చ mm Ah sc yy | య య య లు య య య 
“3 hy “3 “ea గ న Fy స న . . న a డు 
Ao Nia సత స జ జ కో = = ము = 
11 7 NN a a gp 

| టె [౧ a) ~~ గ కన m3 es 

1} Sr] 2 గ ల ల్‌ శ 

Cee” గై శ్రీ 9 ఫ్‌ శి ౧నె న నా ఇ 

Wa ss Vr స 

> య! క్‌ * 7 స్టా 4 fy - పభ] ప a౩ 
Lal MT Tg న క Se న్డి 
NGA GTR 9m, ఏ శస హప యి 4G Vo 
ఇ 1 ౫1 ల్‌ p అఆ ॥ "మ్న్‌ ఇ a rf క శ * hg న్‌ న్‌ ౪ న. vf a v3 4 A తె 
nlm 3 = 5 3 By ఏ3 9 ఇక ౧ 3 # 38 
YO ul 7 9 42 + త్త న థీ. fh 3 ల్‌ ర్‌ [స్‌ ల్ల pr ¥2 

| z వీ కీ శీ ఖే గే 17 త్తే జ స 42 న ya "a లి ఇ fn «33 జే #0. త్‌ 3 జ్జ ల స లు fh 
లశ - (1 శ టు . “73 జ సే ల్‌ ॥ న్‌ శా ఛో! RU జ 3 fp re ర్‌ yh ళల య్‌ 
«1 జగ “3 i / Bet “7 (౫ నీ [ "3 ల ఛ్‌ a3 <2 శ ౧౮ §్ర (గ fy 
Cer Deut VIS a ల Ph Bh సహో 59 af రీ క్తి 
"లల గ్‌ ‘ ల్‌ స్‌. నై త త. న్‌ హా క rm 3] bb రి. “5 ప NU] రి 
"3 03 న od yp vt df HY a TP “3+ i} అధి 8. a 2 యి] 
ఇ శ] న 3 జి CE) > శ; i ఓ if స్‌ 27, |. ‘rf: é Ret) = BB కు! 5 క) శ ce 9 
స్మ (శే ల 11 «3 యా సలా గ్‌ 1 fy ' or సె x3 గ > మ సై క భు న్‌ గె టే 5 ఓట్‌ x33 2 xs 
be ఎ లి wh, ya fa 4 pi cy v3 3 2 BB wea ty" 9 Ys gpd eg 

ఓ ON 3 ళ్‌ th, 4.) స 3 ya Ma క 4 ॥ 6౫ 9 2 గ్‌ శ్‌ సత్తి త్‌. {2 
LO TMT TDC ODL Die 5 

గ లె :3 ya ఖ్‌ ల 3 ఇ pe టం "3 3 ca SS గం వై 3 రో 

vee mo pi | 2 3 9 క 

కై 


లో ఆకారాల 
చె” 
త్న 
(వో 
ల 
ర 
mare 
wg 
లలో 
బీ 
a 
జ! 
హ్‌ 
రూ 
రె 
” 
wa, 
రగ్ని హోత్రాద్యై 
అట 
వ్ర 
యః 


ళు 
0 
న fe } న ల vd a2 3 ఆ f 3 i gy i 
J ? “3 ౮ ఖా f శ్చ i చ ] fp బా నే fh se [> శ్వ Ya వలీ 23 Le) జ 3 ళా 
న ~ చుస్తె , ళీ “3 ర్త y కు 13 4 3 ఠి pe ఆ a} Md) = 00 స 63 క్‌ క్‌! 
లే hs “7 నే | ల గా వ న, స్స్‌ pea నల “ం 3 ౬) 
యి 90 hh mf క up I Br గ్‌ గ్ర 1 జం. Te 
“3 మహ f ఖ్‌ | జ వ్‌ స) ర hy F “3 “3 “7 "3 aa t గ్ల గు z] +. చ టై వ్‌ 
a af tM + అ 1 ణ్‌ 3) స 4 3 యమ్‌ a జ f 3 " జ SET సత్తి 
Dt |: ఖీ శ సా f oh 1a “| PE uy క నో a {3 లేల గ వై fa} స 3 : లావే 
f) 3 "5S ™ uu 09 hb Wm Ce CE Wo by 3 hh టా 
రా మై వచే pm | nau b3 36 om ఇ శి 33 4g 
( న 9 || న స్‌ we Ey జే ఈ క ౨. జ 12 ల్‌ an కు ye 
ran \ 3 జ క్‌; జా న "7 Pu న ఖు జా 
క ELTEE 
i ఉ జై dt స ] క. శ్‌ A rn 
శ 3 1 > ai bh శం wh} క స భీ 
వ ప మ 
శ } క్‌ 4 . ణు గా : x ప్న 
SBD BA a Bg 


చెప్పబడినది30 


గులయమగునో 


వ! 
ష్‌ 
న 


స్‌ 


— 


మని సమస్త శివాగమవేత్తల చేత 


] 


నయోగమునుండి ఏలింగమునందు 
లిం; 


ర్‌ 


(లో 


2] 


లాం 


ఆలో 


ప 


గు 


యొక్క Hye 


లో 


« 


ప్ర 


రు 


ఖలీ 


(౯ 
తాం 
డాం 
a 
a] 


నిత్యానంద స్వరూపము, జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమే సమస్త సత్సలముల పెద్ది కొరకు 
సద్రూపముతో గూడి క్రియా (ఇష్ట) లింగరూపముచేతనగపడు చుండును (31) పరంజ్యోతి 


[4 


(ఇ 

స్వరూపము. అద్వితీయమునైన పరబ్రహ్మమే క్రియా (ఇష్టలింగ) మనబడును, అందుచేత 
అట్టి లింగార్తునలోడనె సమస్త సత్కర్మల ఫలములభించును - సనకాది -సమస్తయోగి 
పుంగవులు సకలయోగాది క్రయలనువదలి, ఇష్ట లింగపూవైక పరాయణువై యొప్పుచున్నారు. 
అందుచేత క్రయా లింగము శ్రేష్టమైన దనబడుచున్నది (33) సమస్తయజ్డాదిక్రియలు 
లింగప్రూజ యొక్క ఒక్క అంశమునకు సమానమైన పని దెల్సిన యోగులచేత (సి 
లింగము పూజింపబడుచున్నదో క్రియాలింగమును బూజించవలెననుదే డ్రి భగవత్సాదుల 
ఆశయమై యున్నది. (34) అగ్ని హోత్రాది యజ్ఞములతో నేది ప్రయోజనమ్ము 
కఠినతరములైన తపంబులతో నేమి బ్రయోజనము? ఎవడికి లింగపూజలో (సేమ (బక్తి 
. యుండునో ఆతడు సమస్త కర్మముల సిద్ధిని బడయును ॥35॥ జగన్నిర్మాణాది 
క్రియాధికారులు. సుప్రసిద్భులై లైన బ్రహ్మవిష్ట్వాది సమః స్తదేవతలు శివలింగమును భక్తిమిర 
ఆశ్రయించిన వారై తమ తమ స్తానము (పదవులను) లనుబొంది ప్రకాశించుచున్నారు 
(36) 


5. భావలీంగ స్థలం 


క్రియా యథా లయం ప్రాప్తా తథా భావోక5 పి అయతే 
యత్ర తద్దేశకైరుక్తం భావలింగమితి స్ఫుటం 137 ॥ 


భావేన గృహ్యతే దేవో భగవాన్‌ పరమఃశివః 


కిం తేన క్రియతే తస్య నిత్యపూర్ణో హి స స్మృతః ॥ 38 ॥ 
అఖండ పరమానంద బోధరూపః పరః శివః 
భకానాముపచారేణ భావయోగాత్‌ ప్రసీదతి ॥ 39 ॥ 


మృచ్చిలావిహితాల్లింగాద్భావ లింగం విశిష్యతే 
నిరస్త సర్వదోషత్వాద్‌ జ్ఞానమార్గ ప్రవేశనాల్‌ ॥ 40 ॥ 
విహాయ బాహ్యలింగాని చిల్లింగం మనసి స్మర 

పూజయేద్భావపు ప్పైర్యో భావలింగీతి కద్యితే 1 411 


మూలాధారేక థవా చిత్తే భూమధ్యే వా సునిర్మలం 
దీపాకారరయజన్‌ లింగం భావద్రవ్యైఃసయోగవా 142 ॥ 


స్వానుభూతి ప్రమాణేన జ్యోతిర్లింగేన సంయుతః 
శిలామృద్దారుసంభూతం న లింగం పూజయత్యసౌ 1 43 ॥ 


క్రీయారూపాతు యా పూజా సాజ్టేయాస్వల్ప సంవిదాం 
ఆంతరా భావపూజా తు శివస్య జ్ఞానినాం మతా 1 44 ॥ 


(క్రియ మాదిరి గానె భావముగూడ ఎ లింగమునందు లయమును బొందునో అట్టి 
లింగము భావలింగమనబడునని ఆచార్యులు స్పష్టముగా నాదేశించి యున్నారు. (37) 
షడ్డుఖైశ్వర్య సంపన్నుడైన పరమశివుడు భావముచేత గ్రహింప(బడును. భావగ్రాహ్యుడైన 
ఆ పరమాత్మునకు బాహ్యపూజతో ఏ ప్రయోజనము సాధించబడదు? అన్నియు 
సాధించబడునని, భావము. ఎందులకనగా ఆతడు నిత్య తృప్తిగలవాడు గదా (38) అఖండ 
పరమానంద స్వరూపుడు, చిత్స్వరూపుడైన పరమ శివుడు మానసికోపచారముతోడను 
మనస్సన్నివేశముతోడను భక్తులకు బ్రసన్నుడగును (39) 


మట్టి, శిలలతో జేయబడిన శివలింగము కంటెను భావమునకు గారణ భూతమైన 
ప్రాణలింగము శ్రేష్ణమైనదిగా నెన్నబడును. ఏలననగా ఆ ప్రాణ లింగము భేదనచే భేదనాది 
దోష శూన్యమై యుండి జ్ఞాన మార్గమును గలుగజేయును (40) శిలాదినిర్మిత బాహ్య 
లింగములను పరిత్యజించి, 


"తత్రాణేష్వంతర్మన సోలింగ మాహుః” 


అనే అర్థము గల అధర్వ శ్రుతి ప్రసిద్ధమగు చిన్మయ ప్రాణలింగమును ఎవడు దన 
హృదయ కమలమునందు స్మరించువాడై భావపుష్పములతో బూజించునో ఆతడు భావగోచర 
భూతప్రాణలింగియని జెప్పంబడును ఎవడు అత్యంత నిర్మలమనస్కుడు జ్యోతిరాకారమైన 
ప్రాణలింగమును మూలాధారమునందు గాని, హృదయ కమలమునందు గాని. అథవా 
భూ మధ్యన గాని మానసికోప చారములతో పూజించునో ఆతడు శివయోగియని చెప్పబడు 
చున్నాడు (42) స్వానుభవ ప్రమాణగమ్యమగు జ్యోతిర్లింగముతో గూడుకొనిన ఈ శివయోగి 
శిలామట్టి (మృత్తిక) కాష్టాదులతో నిర్మించబడిన లింగమును బూజింపడు. (43) శివుని 
విషయములో కర్మకాండ యుక్తమైన ఏ క్రియారూపమగు పూజయున్నదో అది అల్ప 
జనులకు మాత్రమే చెప్పబడినది. అంతరంగికమైన భావలింగ పూజ పరిపూర్ణ జ్ఞానులకు 
మాత్రమె చెప్పంబడినది. మహాజ్ఞానులైనవారు శివుని గంధాక్షతధూప దీపాది బాహ్యోప 
చారములతో బూజింపక శాంతి వివేకాద్యాంతర్గత ఉపచారములతో బూజింతురు(44) 


6. జ్ఞానలింగస్థలం 


తద్భావజ్ఞాపకం జ్ఞానం లయం యత్ర సమశ్చుతే 
తజ్‌ జ్ఞానలింగ మాఖ్యాతం శివతత్త్వార్థకోవిదైః ॥ 45 ॥ 


త్రిమూర్తి భేదనిర్ముక్తం త్రిగుణాతీత వైభవం 
బ్రహ్మ యద్బోధ్యతే తత్తు జ్ఞానలింగ ముదాహృతం 146 ॥ 


స్టూలే క్రియాసమాపత్తిః సూక్ష్మే భావస్య సంభవః 
స్టూలసూక్ష్మ పదాతీతే జ్ఞానమేవ పరాత్మని | 47॥ 


కల్పితాని హి రూపాణి స్టూలాని పరమాత్మనః 
సూక్ష్మాణ్యపిచ తైః కింవా పరబోధం సమాచరేత్‌ ॥ 48 ॥ 


పరాత్పరం తు యదృహ్మ పరమానందలక్షణం 
శివాఖ్యం జ్ఞాయతే యేన జ్ఞానలింగీ స కథ్యతే 149 ॥ 


బాహ్యక్రియాం పరిత్యజ్య చింతామపి చ మానసీం 
అఖండ జ్ఞానరూపత్వం యో భజేన్ముక్త ఏవ సః 150 ॥ 


అట్టి ప్రాణలింగ ప్రకాశకమగు జ్ఞానము ఎలింగమునందు లయమగునో, జ్ఞానాశ్రయా 
భూతమగునాలింగము జ్ఞానలింగము (తృషప్తిలింగము) అని శివతత్వజ్ఞానుల చేత 
చెప్పబడినది. ఏ పరబ్రహ్మము బ్రహ్మ - విష్ణు - రుద్రరూపమూర్తిత్రయ భేదరహితమైనదని 
సత్వ - రజ - తమో గుణాతీతవైభవము గలదని బోధించబడినదో, ఆ పరబ్రహ్మమే 
జ్ఞానలింగము (తృప్తిలింగము) అని చెప్పబడును (46) స్థూలమైన ఇష్టలింగమున క్రియా 
రూప పూజా ఫలితము లభించును, సూక్ష్మమగు 'పప్రాణలింగమునందు నిర్మల మగుభావ 
ప్రాప్తి, స్థూల సూక్ష్మాతీతమగు జ్ఞానలింగము (తృప్తి లింగము) నందు కేవలము జ్ఞాన 
ప్రాప్తి గలుగును (47) పరమేశ్వరునకు స్టూల సూక్ష్మ రూపములు కల్పితములైయున్నవి. 
వాటినుండి ప్రయోజన మేమి అందుచేత పరబ్రహ్మరూపమైన జ్ఞానలింగమునే సర్వ 
శ్రేష్టమైనదిగా దెలియవలెను.॥4॥ పరాత్సరము పరమానంద స్వరూపము ఐన శివనామక 
పరబ్రహ్మము ఎవని చేత తెలియ నగునో ఆతడు జ్ఞాలింగియని చెప్పంబడును (49) 


ఎవడు ఇష్టలింగ సంబంధమగు బాహ్య పూజను, ప్రాణలింగ సంబంధమగు అంతరంగిక 
ధ్యానపూజను వదలి, అఖండ జ్ఞాన లింగ స్వరూపమును బొందునో, ఆతడె జీవన్ముక్తుడన 
బడును(50) 


కత న న = [ఖు 


తడ్యాసెష సమాఖ్యతః స్వాభిధాసో మంషెఖిః 1 51 ॥ 

స్వచ్చందా చారసంతుష్ణో జ్యోతిర్లైంగపరాయణ: 

ఆత్మససకలాకారః స్వాఖిధో మునిసత్తమః i 52 ॥ 
~~ న్‌ 


యదృచ్చాలాభసంతుష్టో భస్మనిష్టో జితేంద్రియః 
సమవృత్తి రృవేద్యోగీ భిక్షుకే వా నృపేథవా 1 54 ॥ 
పశ్యన్‌ సర్వాణి భూతాని సంసారస్థాని సర్వశః 
స్మయమానః పరానందే లీనాత్మా వర్తతే సుధీః ॥ 55 ॥ 


ధ్యానం శైవం తథా జ్ఞానం భిక్షా చైకాంతశీలతా 
య తేశ్చత్వారి కర్మాణి న పంచమమి హేష్యతే 1 56 ॥ 


అట్టి జ్ఞాన లింగ స్వరూపమును చూయించే జ్ఞానము ఏ జ్ఞానములో లీనమగునో, 
అటు వంటి జ్ఞానము గలవాడె స్వజంగముడని మహా జ్ఞానుల (వీర్రైవ తత్వవేత్తల) చేత 
చెప్పబడియున్నది. స్వయంజంగముడు స్వేచ్చా చారసంతుష్టుడు జ్యోతిర్లింగనిషుడును, 
సమస్త ప్రపంచ స్వరూపుని తనలో నైక్యపరచుకొనిన (తనలో లీనమొనర్చుకొనిన) వాడు 
మునిశ్రేష్ణుడు నైయున్నాడు. విషయ మమతా రహితుడు శరీరాభిమాన శూన్యుడు అవిద్యాది 
పంచక్లేశ దూదష్టుడును, భిక్టాన్నభోక్తుడు, లోష్టాశ్మ (మట్టిముద్దరాయి) కాంచనము (బంగారు) 
మున్నగు వాటిలో సమాన బుద్ధిగలవాడును, ఐన ఈ మునీశ్వరుడు జీవన్ముక్తుడగును. 
తనంతట తానె వచ్చిన దానితో సంతసించువాడును. భస్మనిష్టుడును, జితేంద్రియుండైన 
యోగి యాచకుడియందును రారాజునందును సమాన బుద్ధిగల వాడగును (54) ఈ 
యోగి ప్రపంచమునందుండిన సమస్త ప్రాణులను సర్వధా (సర్వత్ర) ఆశ్చర్యముతో 
జూచువాడై పరమానంద స్వరూపమగు నట్టి మహలింగమునందు లీనమై యుండును 
(55) ఇట్టి స్వయజంగమునకు శివధ్యానము 2) శివజ్ఞానము 3) భిక్షాన్నభోజనము, 4) 
ఎకాంత వాసములను ఈ నాల్గుకర్మల పాటించదగినవి. ఐదవకర్మ ఎదియుండదు (56) 


8. చతసలం 


లన DA TE CA NW భా 
శా Cra న్న య గో శ స ఇ 
MINE free (బిబి న ee ఆల" two Vues అ fs 
జ Era వం 2 చాన ల 


(jl 
~~ 


జీ జ చ ఆ ws = ఇ చా. ఇడా అమ! 
CIT UI NAS అందిట జలాల WUD DT [1 
(ఏ ఇన్‌ ఇల్‌ 


క జన్‌ శం? Pa కాంపా దక ౧. 
కాము! ధాదిణాయు: FOTN a ర... 


షః 
శ 


ఖీ 
హవ nm pe స 1 నర టా స వ. b= కష 
నముబుద్ద్యూ బంది స్ట లుల శబపిర్పిమాణ fd 4 


ఇదం ముఖ్యమిదం హినమిత చింలామకల్పయన్‌ 

సర్వత్ర సంచరేద్యోగీ సర్వం బ్రహ్మేతి భావయన్‌ ॥ 59 1 
న సమ్మా నేషు సంప్రీతిం నావమా నేషు చ వ్యథాం 

కుర్వాణః సంచరేద్యోగీ కూటస్ట్టే స్వాత్మని స్థితః 1 60 1 


అప్రాకృతగుఖైః స్వీయైః సర్వం విస్మాపయన్‌ జనం 


అద్వైతపరమానందముదితో దేహివచ్చరేత్‌ 1 611 
న ప్రపంచే న దేహే చ న ధర్మ న చ దుష్మృతే 

గత వైషమ్యధీర్ధీరో యతిశ్చరతి దేహివత్‌ 1 62 ॥ 
ప్రాకృతైశ్వర్య సంపత్తి పరాబ్ము ఖమనఃస్థితిః 

చిదానంద నిజాత్మస్థో మోదతే మునిపుంగవః 163 ॥ 


స్వస్వరూప జ్ఞాన సంపన్నుడు, అహంకారమమకారములు లేనివాడు ఐన స్వయజంగము 
డేతానె తానై సంచరించుటవలన చరజంగముడు తనకు చెప్పబడును. (57) కామ - 
క్రోధ - లోభ - మద - మత్సరముల చేత విముక్తుడైనవాడు. శాంతి - దాంత - 
గుణములతో గూడియున్న వాడును. సర్వత్రా శివభావనగలవాడు ఐన వాడు ఈ 
చరజంగమనామక శివయోగి సమ బుద్ధిచేత సంచరించును (58) ఈ శివయోగి. ఇది 
ముఖ్యమైనది, ఇది కనిష్టమైనది అని ఆలోచింపకుండ, సమస్తము పరమశివబ్రహ్మమె 
యని భావించు వాడై సర్వత్ర సంచరించుచుండును (59) 

ఈ శివయోగి నన్మానములో ప్రీతినిగాని, అవమానమునందు వ్యథనుగాని, 
పట్టించుకొనక, కూటస్ముడైన పరమేశ్వరునియందు ఆసక్తి (భక్తి) గలవాడై తిరుగుచుండును 
(6) శివాద్వైత జ్ఞానము నుండి ఉత్పన్నమైన మహానందముతో సంతుష్టుడైన ఈ శివయోగి, 
తన యొక్క లోకోత్తర గుణములచేత సమస్త జనులను ఆశ్చర్య పరచువాడై దేహధారియైన 


సామాన్యుని వలె వర్తించును. విధి నిషేధాది క్రియలలో విషమ బుద్దికి దూరమైన శివయోగి 
. ప్రాకృత మానవుని మాదిరిగా ప్రపంచమందుగాని, తన శరీర విషయమున గాని పుణ్య 
కార్యమునందు గాని, అధవాపాపకార్యమున గాని, ప్రవర్తింపడు (62) ప్రాకృతమగు బ్రహ్మ 
- విష్వాద్యైశ్చర్యములందాశలేని చిత్తవృత్తి గలవాడైన యతి శ్రేష్టుడు చిదానంద స్వరూపనిష్టుడై 
పరమానందమును బొందును (63) 
9. పరసలం 
ఈ 

స్వయమేవ స్వయం భూత్వా చరతః స్వస్వరూపతః 

పరం నా స్తీతి బోధన్య పరత్వమభిధీయతే 1 64 ॥ 

స్వతంత్రః సర్వకృత్యేషు స్వపరత్వేన భావితః 

తృణీకుర్వన్‌ జగజ్ఞాలం వర్తతే శివయోగిరాట్‌ 165 1 

వర్ణాశ్రమసదాచార మార్గనివాపరాజ్ముఖః 

సర్యోత్కష్టం స్వమాత్మానం పశ్యన్‌ యోగీతు మోదతే ॥66 ॥ 

విశ్వాతీతం పరం బ్రహ్మ శివాఖ్యం చిత్స్వరూపకం 

తదేవాహమితి జ్ఞానీ సర్వోత్కష్టః స ఉచ్యతే n 67 1 

అచలం ధృవమాత్మాసమనుపశ్యన్ని రంతరం 

నిరస్త విశ్వవిభ్రాంతిర్జీవన్ముక్షో భవేన్మునిః 168 ॥ 

బ్రహ్మాద్యాః కిం ను కుర్వంతి దేవతాః కర్మమార్గగాః 

కర్మాతీత పదస్థస్య స్వయం బ్రహ్మస్వరూపిణః 169 ॥ 

'స్వచ్చయా నంచరన్‌ యోగీ విముంచన్‌ దేహమానితాం 

దర్శనైః స్పర్శనైః సర్వానజ్ఞానపి విమోచయేత్‌ ॥ 70 ॥ 


నిత్యే నిర్మలభావనే నిరుపమే నిర్జూతవిశ్వభ్రమే 
సత్తానంద చిదాత్మకే పరశివే సామ్యం గతః సంయమీ 
ప్రధ్వస్తాశ్రమవర్ణధర్మనిగలః స్వచ్చందనం చారవాన్‌ 
దేహేప్యద్భుత వైభవో విజయతే జీవన్విముక్తః సుధీః 1 71॥ 
తనకు తానై నంచరించు (ఏకాకియై) శివయోగికి న్వన్వరూవము కంటెను 
శ్రేస్టమైనదేదియు లేదను జ్ఞానము. పరలింగమని చెప్పబడును. అర్థాత్‌ స్వస్వరూపజ్ఞానే 


పరజంగముడని చెప్పబడునని భావము (64) తనను పరలింగ స్వరూపముతో 
భావించువాడు, సమస్త కృత్యములందును స్వతంత్రుడైయున్న శివయోగీశ్వరుడు 
జగజ్ఞాలమును దృణీకరించి వర్తించును (65) వర్ణాశ్రమ - సదా చారనిష్టతో విముఖుండైన 
శివయోగి స్వస్వరూపమును సర్వోత్కష్టమని దెల్సినవాడై ఆనంద పరవశుడై యుండును. 
దీనితో శివయోగి. ప్రాకృత వర్ణాశ్రమ ఆచారములతో దూరస్థుడై యున్నాడనుటకు వీలులేదు. 
ఏలనన ఈ స్థలమునకు ముందున్న స్థలము క్రియాగమస్థలమునందు శ్రీరేణుకా చార్య 
భగవత్పాదులు 


“నయథావిధిలోపః స్యాద్యథా దేవః ప్రసీదతి। 
యథాగమః ప్రమాణాం స్యాత్తథాకర్మసమాచరేత్‌॥ 
జ్ఞానేనాచారయుక్తేన ప్రసీదతి మహేశ్వరః । 
తస్మాదాచారవాన్‌ జ్ఞానీ - భవేదాదేహపాతనం” ॥ 


ఇత్యాది శ్లోకములలో:- విధికి (క్రియకు) లోపము రానిరీతిగా కర్మము నాచరించ 
వలె ననియు ఆచారముతో గూడిన జ్ఞానముతోనె పరమేశ్వరుడు బ్రసన్నుడగుననియు. 
అందుచేత జ్ఞానియైనవాండు దేహమును వదలేవరకు ఆచారయుక్తుడయ్యి యుండవల 
యుననియు బోధించుటవలన ఈస్థలమునకు ముందున్న ధర్మాచారస్థలమునందు, 


“జ్ఞానామృతేన తృప్తోపి - యోగీధర్మంన సంత్యజేత్‌ । 
ఆచారం మహతాం దృష్ట్యా - ప్రవర్తంతే హిలౌకికా 8 ॥ 


అని గొప్పవారి ఆచారమును జూచి ల్లొకికులు గూడ ఆచారమునందు ప్రవర్తించుట 
వలన, శివయోగి జ్ఞానామృతము చేత తృప్తి జెందినను ధర్మమును వదలగూడదని స్పష్టముగ 
బోధించుట వలన శివ వర్ణాశ్రమ ధర్మములను త్యజించుటకు వలను పడదని (వీలులేదని) 
స్పష్టమైనది. ఆచారము వర్ణాశ్రమ నిష్టమైనదే గనుక వదలుటకు వీలుపడదు. ఇది వేరేగాదు. 
అందుకు పైనుటంకించిన శ్లోకాభిప్రాయము ప్రాకృత వర్ణాశ్రమాచారము దూరీకరణ 
విషయమునందున్నదేగాని, అ ప్రాకృత వర్ణాశ్రమాచార దూరీకరణమునందు లేదని 
దెలియవలెను (66) 

శివనామకమైన పరబ్రహ్మమే విశ్వాతీతము, చిత్స్వరూపమునైయున్నది. అట్టి శివ 
బ్రహ్మము నేననుజ్ఞానము గలవాడు సర్వశ్రేష్ణుడైనవాడని చెప్పబడును (67) అచలము 
నిత్యము ఐనస్వస్వరూపమును ఎడవిడకుండ అగుపడునట్టి శివయోగి ప్రాపంచిక భ్రాంతికి 
దూరమై జీవన్ముక్తుడనబడును. ఇతడు ఆహారవ్యవహారముల చేత గూడియున్నప్పటికిన్ని 


i 


wa "7 CUS జి జ EF) సోడ 
ఎచట య OY ™ ల wel నుప వి ~~ STN! 

టో శ్‌ జక ళ్‌ జ rn 

స్వపాదదర్శనాదెివ భకాశాంచాన?దెజానౌ ॥ 


దత్వామోక్షం విధీంద్రాది - సురసందోహదుర్హభం। 
నిరంజనస్పన్‌యే లోకే - చరేత్‌ సః పరజంగమః” ॥ 


అనే శివాగమ ప్రమాణముమేరకు, ఎవరైతె సదాసంతృప్తిని బొంది సంతోషముతో 
గూడుకున్నవాడై తన పాదదర్శనముచేత తన భక్తులకు మరియు ఇతరులకు బ్రహ్మ 
విష్ట్వాది దేవేంద్రులకు సహదుర్లభమైన మోక్షమును అనుగ్రహించి లోకమునందు 
సంచరించువాడె పరజంగముడు అని చెప్పబడును (70) నిత్యుడు (శాశ్వతుడు) నిర్మల 
మనస్కుడు ఉపమారహితుడు, సర్వదోష నిరాకృతుడు. సచ్చిదానంద స్వరూపుడు. ఐన 
పరమశివునిలో జ్ఞాతృత్వము కర్శత్వ యోగమునుండి సమానత్వమును బొందిన వాడు 
ప్రాకృత వర్ణాశ్రమ ధర్మరూప శృంఖలమునుండి విడువబడిన స్వేచ్చాచారము గలవాడును, 
జీవన్ముక్తుడు, ఐన శివయోగి దేహధారియైనను అద్భుతమైన మహిమా సంపదతో గూడి, 
యున్నవాడై సర్వశ్రేష్టుడై వర్తించు చుండును, ఈ శ్లోకమునందుక్తమైన వర్ణాశ్రమ ధర్మ 
దూరీకరణము, పాకృత వర్ణాశ్రమ ధర్మమునందు వర్తించును గాని-శివ వర్ణాశ్రమ 
ధర్మమునకు వర్తించదు. ఈ విషయము ఇదే వరిచ్చేదమున  శ్లోకముయొక్క 
వ్యాఖ్యానమునందు సృష్టీకరించబడినది, ఆట చూడవలెను, 


ఇతి శ్రీ సిద్దాంత శిఖామణౌ లింగస్థలే 
దీక్షా గురుస్టలాది నవవిధ స్థల వ్రనంగో నామ 
వంచదళ వరిచ్చేదః వరినమాప్తః 


ఇది శ్రీ సిద్ధాంత శిఖామణి లింగస్థలమున 
క్షాగురుస్థలాది నవ విధ స్థల విచారాత్మకమగు 
పదునైదవ పరిచ్చేదము ఇక్కడికి పరిసమాప్తము. 


మూ 


లః 


 — ఆ —— 


9 
శ్రీసిద్దాంత శిఖామణి 
షోడశపరిచ్చేదః 
పదునారవపరిచ్చేదము 


అగస్త: ఉవాచ:- 
స్థలానాం నవకం ప్రోక్తం భక్తస్టలసమాశ్రయం 
మహేశ్వరస్థలే సిద్ధం స్థలభేదం నిరూపయ iT 
శ్రీ రేణుక ఉవాచ:- 
మాహేశ్వరస్థలే సంతి స్థలాని నవ తాపస 
క్రియాగమస్థలం పూర్వం తతో భావాగమస్థలం 12 
జ్ఞానాగమస్థలం చాధ సకాయ స్థలమీరితం 
తతో కాయస్థలం ప్రోక్తం పరకాయస్థలం తతః 13 ॥ 
ధర్మా చారస్థలం చాధభావాచార స్థలం తతః 
జ్ఞానాచారస్థలం చేత క్రమాదేషాం భిదోచ్యతే 14 ॥ 


ఓ ఆచార్యా! భక్త స్థలము నాశ్రయించిన తొమ్మిది స్థలములు నిరూపించ బడినవి. 
ఇక మహేశ్వర స్థలమునందుండిన స్థల భేదమును బోధించుమని అగస్త్యమహా రుల 
వారు ప్రశ్నింపగా, అద్దానికి శ్రీరీణుకాచార్య భగవత్పాదులు, ఓయీ! మహర్షీమహేశ్వర 
స్థలమునందు, క్రియాగమస్థలము, భావాగమ స్థలము, జ్ఞానాగమ స్థలము, సకాయ 
స్థలము, ఆకాయ స్థలము, పరకాయ స్థలము, ధర్మాచార స్థలము, భావాచార స్థలము, 
జ్ఞానాచార స్థలము, ఇట్లు తొమ్మిది స్థలములున్నవని ఉపదేశించిరి. (1-2-3-4) 


10. క్రియాగమస్థలం 


శివో హి పరమః సాక్షాత్‌ పూజా తస్య క్రియోచ్య తే 
తత్సరా ఆగమా యస్మాత్త దుక్తోయం క్రియాగమః 15 ॥ 


ప్రకాశతే యథా నాగ్ని రరణ్యాం మథనం వినా 
క్రియాం వినా తథా2ంతఃస్థోన ప్రకాళో భవేచ్చివః 16 ॥ 


న యథా విధిలోపః స్యాద్యథా దేవః ప్రసీదతి 
యథా58 గమః ప్రమాణం స్యాత్తథా కర్మసమాచరేత్‌ ॥7॥ 


విధిః శివనియోగోక యం తస్మాద్విహితకర్మణి 
శివారాధనబుడ్డ్యైవ నిరతః స్యాద్విచక్షణ: 18 ॥ 


గురోరాదేశ మాసాద్య పూజయేత్పరమెశ్వరం 
పూజితే పరమేశానే పూజితాః సర్వదేవతాః ॥9॥ 


సదా శివార్చనోపాయసామగ్రీవ్యగ్రమానసః 
శివయోగరతో యోగీ ముచ్యతే నాత్ర సంశయః ॥101॥ 


ఆంధపంగువదన్యోన్య సాపేక్షే జ్ఞానకర్మణీ 
ఫలోత్పత్తౌ విరక్తస్తు తస్మాత్తద్ద్వ యమాచరేత్‌ 1 11॥ 


జ్ఞానే సిద్ధే పి విదుషాం కర్మాపి వినియుజ్యతే 
ఫలాభిసంధిరహితం తస్మాత్కర్మ న సంత్యజేత్‌ ॥ 12 ॥ 


ఆచార ఏవ సర్వేషామలం కారాయ కల్పతే 
ఆచారహీనః పురుషో లోకే భవతి నిందితః 113 ॥ 


జ్ఞానేనాచారయుక్తేన ప్రసీదతి మహేశ్వరః 
తస్మాదాచారవాన్‌ జ్ఞానీ భవేదా దేహ పాతనం ॥ 14 1 


పూర్వోక్త పరస్థల సంపన్నుడగు శివయోగీశ్వరుడే ప్రత్యక్షముగా సాకార అధవా సాక్షాత్తుగా 
శివుడనబడును. ఆతని పూజనేక్రియ అనబడును. శివుని పూజై ఆగమములు క్రియా 
ప్రధానములై యున్నవి. (5) జంబి (జిమ్మి) కర్రలో రాపిడి (ఘర్షణ) లేనిది అగ్ని ఎట్లు 
ప్రకాశించదో అట్లే లింగమధ్య నున్న శివుడు “లింగమద్యే జగత్సర్వం' అను సూక్తి మేరకు 
పూజాక్రియ జరుగనిదే ప్రకాశింపబడు (6) విధిలోపముగాకుండ, శివుడు బ్రసన్నుడగునట్లుగా 
ఆగమ ప్రమాణముననుసరించి పూజాక్రమముల నాచరించవలెను 


ఈ విధానము శివాజ్జరూపకమైనది. అందుచేత జ్ఞాని శాస్త్ర విహితమగు కర్మమునందు 
శివార్చన బుద్ధితో నాసక్తుడై యుండవలెను(8) గురూపదేశానుసారముగా శివలింగము 
నారాధించవలెను. శివలింగము నర్చించినయెడల సమస్త దేవతలను బూజించినబ్లేయగును 
(9) ఎల్లప్పుడు శివలింగ పూజాసాధన సామగ్రి సంపాదనతో నాసక్తి గలవాడు, శివయోగ 


188 


నిరతుడు ఐన శివయోగి మలమాయాది పాశముక్తుడగును. ఈ విషయమున ఎలాంటి 
సంశయము లేదు. (10) కర్మ - మరియు జ్ఞానం ఈ రెండును గ్రుడ్డి మరియు కుంటివారి 
వలె అన్యోన్యముగా నభిలషించే విధముగా నున్నది (ఒకదానిపై మరొకటిగా నాధారపడి 
యున్నవి) గుడ్డివాడికి కుంటివాడి ఆవశ్యకత, కుంటివాడికి గుడ్డివాడి (ఆవశ్యకత వలె 
ముఖ్యముగా నున్నవి. అందుచేత శివయోగి పరాపరముక్తి రూపమైన ఫలోత్పత్తియందు 
కర్మ జ్ఞానముల రెండింటిని ఆచరించ (పాటించ)వలెను. అట్లుగాకుండ కేవలము 
ఒక్కొక్కదాగితోనె మోక్ష సిద్ధిగలుగనేరదు (11) జ్ఞానులకు శివజ్ఞానము సహజ సిద్ధముగా 
నున్నను నిష్కామకర్మ వారికిని నిర్దేశింపంబడినది. అంచేత ఫలాపేక్ష రహితమైన కర్మను 
వదలగూడదు! ఎ విధమైన ఫలమున పేక్షించకుండ శివపూజాకర్మము నాచరించవలయునని 
భావము (12) సమస్త వర్ణాశ్రమ ధర్మీయులకు ఆచారమే అలంకారమైయున్నది. ఆచార 
శూన్యుడైన మానవుడు లోకమునందు నిందలపాలగును (13) పరమేశ్వరుడు ఆచారయుక్త 
మగు జ్ఞానమునుండే ప్రసన్నుడగును. అందువలన జ్ఞాని స్థూల శరీరమును త్యజించువరకు 
ఆచారయుక్తుడై యుండవలెను. 


11. భావాగమస్థలం 


భావచిహ్నాని విదుషో యాని సంతి విరాగిణః 
తాని భావాగమత్వేన వర్తంతే సర్వదేహి నాం 1 15 ॥ 


శివో హమితి భావోహి శివతాపత్తి కారణం 
న. జ్ఞానమాత్రం నాచారో భావయుక్తః శివోభవేత్‌ 1 16 ॥ 


జ్ఞానం వస్తుపరిచ్చేదో ధ్యానం తద్భావ కారణం 
తస్మాత్‌ జ్ఞాతే మహాదేవే ధ్యానయుక్షోభవేత్సుధీః 117 ॥ 


అంతర్చహిశ్చ సర్వత్ర పరిపూర్ణం మహేశ్వరం 
భావయేత్సర మానంద లబ్బయే పండితోత్తమః 1 18 ॥ 


అర్థహీనా యథా వాణీ పతిహీనా యథా సతీ 
శుతిీహీనా యథా బుద్ధి ర్భావహీనా తథా క్రియా 119 ॥ 


చక్తుర్హీనో యథా రూపం న కించి ద్వీక్షితుం క్షమః 
భావహీనస్తథా యోగీ న శివం ద్రష్టుమీశ్వరః ॥ 20 ॥ 


1211 


(భా! ౮ 
రా! ot 
ln 
శ క 3 
(dH) f3 13 
శ sr) "స 4 
BD లె a) f 
"7 na శశ (ఫె 
న గే 6a 
3 4 09 
2 mh 7 0D 
నే ళీ 
f “7 A 3 శె య 
శే wn Ls “3 
f2 Ww కళ 
(2 OE 3 శ్‌ టం 
Fae ప 
మ; pu 
స్‌ స్ట్‌ ల బ్‌ 
౧ గై ha 
ఖ్‌ 2 శే న్నా " 
1 కర ప 
ఫె 1౫ _ 
క్త J ET) 3 
{2 f శ న్నా జ కి 
i) RP 2 ల 
(౧ గ ౧ క 
wn స hh 
fri ~~ 62 ళల 


(15) 3 


ంటెను 


టీ 


ఎదు 5 


సాధన; 


Na 
ను 
తావ 


త్తే 
3 


టి 
4 


సాధకమై 


ర 


స 


(1 


డా 
గో 


శ్ర 


దర్శించుట 


చి 


డయ్యే 
శయము) (20) 


. 


ట్‌ 


శో 


2 


స 


శ్రీ రేణుకాచార్యులవారి సందేశము ( 


లైన 
యం 


పత్సాదు 


అందుచేత పరమేశ్వరుని ధ్యాన శు 
శూన్యమగు పూజ ఎంతటి మహత్వముగల దైనను 


పలెనని భగవ 


ఉండ 


బ్రమరస్వరూపము ప్రాప్తించునో అటులే మనస్సు శివుని నిరంతరము ధ్యానించుట వలన 


మగును. నిష్కలంకము, నిరాకారము, నివనామకమగు 


ంచుటకె యసమరుడెన యెడల ఆ 


ల్ని 
రా 
par 


ఉద్యుక్తము, శివస్వరూపము ప్రా 


పరశివపరబ్రహ్మము యొక్క 


a= 


రా 
౧ 


పరబ్రష మును ధ్యా 


Ca] 
భావించదగును (23) 


త్వాదెఐశ్వర్య 


జా 
Coley 


సరః 


పరస్య జ్ఞానచిహ్నాని యాని నంతి శరిరిణాం 
తాని జ్ఞానాగమత్వేన ప్రవర్తంతే విముక్తయె 124 ॥ 
భావేన కిం ఫలం పుంసాం కర్మణా వా కిమిష్యతే 
భావకర్మ సమాయుక్తం జ్ఞానమవ విముక్తి దం 125 1 
wr 
కేవలం కర్మమాత్రేణ జన్నకోటిశ తెరపి 
డో స్తా య్‌ 
నాత్మనాం జాయతే ముక్తిరానం ముక్తర్తి కారణం 126 ॥ 
చో వది క్ష లా 
జ్ఞానహీనం సడా కర్మ పుంసాం సంసారకారణం 
తదేవ జ్ఞానయోగేన సంసారవినివర్తకం 127 ॥ 
ఫలం క్రియావతాం పుంసాం స్వుర్ణాద్యం నశ్వరం యతః 
తస్మాత్‌ స్టాయిఫల ప్రాప్యై జ్ఞానమేవ సమభ్య సేత్‌ 128 ॥ 
శాసాభాఃసాదియలేన సదురోరుపదేశతః 
(=o (en) ne | 
జ్ఞానమేవ సమభ్యస్యేత్‌ కిమన్యేన ప్రయోజనం 129 ॥ 
& wn బ్య ఆరి న ళం 
జ్ఞానం పరశివాద్వైతపరిపాక ఏనిశ్చయః 
యేన సంసారసంబంధ వినివృత్తి రృవెత సతాం 1 30 ॥ 


శివాత్మక మిదం సర్వం శివాదన్యన్న విద్యతే 
శివో2హమతి యా బుద్దిస్త దేవ జ్ఞానముత్తమం 1 31 ॥ 


అంధో యధా పురఃస్థాని వస్తూని నహి పశ్యతి 
జ్ఞానహీనస్తధా దేహీ నాత్మస్థం వీక్షతే శివం 1 32 ॥ 


శివస్య దర్శనాత్పుంసాం జన్మరోగనివర్తనం 
శివదర్శనమప్యాహుః సులభం జ్ఞానచక్షుషాం 1331 


దీపం వినా యథా గేహే నాంధకారో నివర్తతే 
జ్ఞానం వినా తథా చిత్తే మోహోపి ననివర్తతే 1 34 1 


భావాగమ స్థలసంపన్నుడైన శివయోగీశ్వరునకు ఏ జ్ఞాన చిహ్నములున్నవో, అట్టి 
చిహ్నములే మానవుల ముక్తి కొరకు జ్ఞానాగమ స్వరూపముతో ప్రవర్తించు చుండును 


(24) మానవులకు కేవలము భావమునుండి గాని కేవలము కర్మనుండి గాని యెలాంటి 
ఫలము లభించదు. అని భావము. భావకర్మలతో గూడిన జ్ఞానమే మోక్షడాయకమై 
యొష్పుచున్నది (25) 


కేవలము కర్మతో నాత్మ వ్యక్తులకు కోటి జన్మముల నుండ్‌యైనను ముక్తి లభించదు 
కర్మోపేతమగు జ్ఞానమే ముక్తికి గారణమగును ॥26॥ జ్ఞాన శూన్వమైన కర్మ ఎల్లప్పుడు 
మానవుల సంసార ప్రవృత్తికి గారణమై యున్నది. అట్టి కర్మజ్ఞాన సంబంధముతో సంసార 
నివృత్తి గారణమగును అర్జాత్‌ కర్మజ్ఞాన యోగమే ముక్తికి గారణమని భావము (27) 
కేవలం కర్మము నాచరించువారికి (అట్టివారికి కేవలముచేత) లభించే స్వర్గాది ఫలము 
నశ్వర (అనిత్య) మైనదికనుక, శాశ్వత ఫలప్రాప్త్‌ కొరకు కర్మతో పాటు జ్ఞానాన్ని ప్రధానముగ 
అధ్యయనము జేయవలెను. ॥ 28 ॥ నిగమాగమ ప్రసిద్ధమగు వీర్హైవ శాస్ర్రాభ్యాసాది 
ప్రయత్నము వలన, సదురువుయొక్క ఉపదేశముతో జ్ఞానమునే ప్రధానముగా నిడుకొని 
అభ్యసించవలెను. నశించే స్వర్గాది ఫలము జ్ఞానరహిత ఫలముతో బ్రయోజనమేమి (29) 
శివతత్యమున కంటెను వ్యతిరేకమైన తత్వములేని కతమున సమస్త చరాచర వస్తువులకు 
శివుని తోడ సిద్ధమగునట్టియద్వైతమే స్థిరమైనదని విశ్వసించిన పరరిపక్వ నిర్ణీత జ్ఞానమే 
నిత్యమైనదని భావము అట్టి జ్ఞానము తోనె సత్పురుషునకు సంసారబంధనము నుండి 
ముక్తి లభించును (30) సమస్త ప్రపంచము శివస్వరూపమైనది. శివుడు దప్ప 
మరొకటేదియును లేదు. నేను శివుడిని అనుబుద్ధి యెవరి యందుండునో వారిదే శ్రేష్టమైన 
దివ్య జ్ఞానమనబడును (31) 


గ్రుడ్డివాడుదన ఎదుటనున్న వస్తుసముధాయములనే విధముగ జూడజాలడో అదె 
రీతిగా జ్ఞాన శూన్యుడైన మానవుడు ఆత్మస్థితుడైన శివుని దర్శింపలేడు. (32) శివుని 
దర్శనమునుండె మానవులకు భవరోగము నివృత్తియగును. శివుని సందర్శనమును గురించి 
శాస్త్రజ్ఞులు జ్ఞాన నేత్రము లున్నవారికి సులభ సాధ్యుడని చెప్పుదురు (33) దీపము లేనిదే 
ఇంట్లోని జీకటి యెట్లు దొలగిపోదో అట్టే జ్ఞాన శూన్యునిలోనున్న అజ్ఞానాంధకారము 
తొలగి పోదు (34) 


పరన్య యా తనుర్ణేయా దేహకర్మాభిమానినః 
తయాసకాయోలోకోక యంతదాత్మత్వనిరూపణాత్‌ 135 ॥ 


కాయం వినా సమస్తానాం న క్రియా న చ భావనా 
న జ్ఞానం యత్తతో యోగీ కాయవానేవ సంచరేత్‌ ॥ 36 ॥ 


శివైక్యజ్ఞానయుక్తన్య యోగినో పి మహాత్మనః 
కాయయోగేన సిద్ధ్యంతి భోగమోక్షాదయః సదా 137 ॥ 


కాష్టం వినా యథా వహ్మార్జాయతే న ప్రకాశవాన్‌ 
మూర్తింవినా తథాయోగీ నాత్మతత్త్వ |ప్రకాశవాన్‌ 138 ॥ 


మూర్త్యాత్మ నైవ దేవస్య యథా పూజ్యత్వకల్పనా 
తథా దేహాత్మ నైవాస్య పూజ్యత్వం పరయోగినః 139 1 


నిష్కలో హి మహాదేవః పరిపూర్ణః సదాశివః 
జగత్సృష్ట్యాది సంసిద్ధై మూర్తి మానేవ భాసతే ॥ 40 ॥ 


బ్రహ్మాద్యా దేవతాః సర్వా మునయోపి ముముక్షవః 
కాయవంతో హి కుర్వంతి తపః సర్వార్థ సాధకం 1 41 ॥ 


తపో హి మూలం సర్వాసాం సిద్ధీనాం యజ్ఞగత్రయే 
తపస్తత్కాయమూలం హితస్మాతాయం న సంత్యజేత్‌ ॥ 42 ॥ 


దేహాభిమాన కర్మాభిమానములతో శూన్యుడైన శివయోగి శరీరము జనములకు జ్జేయమో 
(తెలియదగినదో) అంతటి శరీరమునకు ఆశివయోగి ఆత్మ యని చెప్పబడినది. అట్టి 
శరీరము నుండి ఆ శివయోగి సకాయుడగును” (35) శరీరము లేనిదే సమస్త జనులకు 
క్రియ సంభవించదు. భావన గూడ సంభవించదు. జ్ఞానము సంభవించదు అంచేత 
శివయోగి శరీరము గలవాడయ్యె సంచరించవలెను (36) శివైక్య జ్ఞానయుక్తుడు మహాత్ముడై 
శివయోగికి గూడ భోగ మోక్షాదులు శరీర సంబంధమునుండే జరుగును (సిద్ధించును) 
॥32॥ కజ్టిలు (కట్టెలు) లేనిదే అగ్ని యెట్లు ప్రకాశింపదో. అట్లే శరీరము లేనిదే శివయోగి 
ఆత్మతత్త్వ ప్రకాశమున్నవాండు కాలేడు (38) పరమేశ్వరునికి మూర్తిస్వరూపముతోనె ఎట్లు 
పూజ్యత్వము గలుగుతుందో (ఏర్పడుతుందో) అట్లే ఈ శివయోగికి శరీరాకారమునుండే 
పూజ్యత్వమేర్చడును.(39) నిష్కలుడు, పరిపూర్ణుడు మహాదేవుడు ఐన పరమేశ్వరుడు 
జగత్స్యష్ట్యాది సిద్ధికొరకు సాకారుడయి అగుపడు చుండును. (40) బ్రహ్మాది సమస్త 
దేవతలు, మోక్షాపేక్షులైన మునీశ్వరులు శరీరధారులయ్యే సర్వార్థ సాధకమైన తపమ్ము 
నాచరింతురు (41) ముల్గోకములోను నమస్త సిద్ధులకు తపస్సే మూలకారణము. 


ఆతపస్సునకు శరీర మేమూల కారణము, అందుచేత శరీరమును వదలగూడదు “శరీర 
మాద్యం ఖలు ధర్మ సాధనం” అను ఆర్యోక్తి వలె శరీరమే ధర్మమునకు మూలము 
(సాధనము) ఈ సాధనమున శివయోగి శరీరమును ధరించె సమస్త సిద్ధులను బొందవలెనను 
భావము (42) 


14. అకాయస్థలం 


జాపచారిక దేహిత్వాజ్జగ దాత్మత్వ భావనాత్‌ 
మాయా సంబంధరాహిత్యాద కాయో హిపరఃస్కృతః 143 ॥ 


పరస్య దేహయోగేశపి న దేహాశ్రయవి క్రయా 
శివస్యేవ యతస్తాస్మాదకాయో యం ప్రకీర్తితః 1 44 1 


పరలింగే విలీనన్య పరమానంద చిన్మయే 

కుతో దేహేన సంబంధో దేహివద్భావనం భ్రమః ॥ 45 ॥ 
దేహాభిమానహీనస్య శివభావే స్థిరాత్మనః 

జగదేతచ్చరీరం స్యాద్దేహేనైకేన కా వ్యథా 1 46 ॥ 
శివజ్ఞానైక నిష్టస్య నాహంకారభవో భ్రమః 

న చేంద్రియభవం దుఃఖం త్యక్త దేహాభిమానినః ॥ 47 ॥ 


న మనుష్యో న దేహోక హం న యక్షో నైవ రాక్షసః 
శివో హమితి యో బుద్య్యాత్తస్థ కిందేహ కర్మణా 148 ॥ 


శివయోగి జెపచారిక దేహము గలవాడైయుండుటవలన సమస్త ప్రపంచమును 
స్వస్వరూపముగా భావించుట వలన, మాయా విషయిక సంబంధ శూన్యుడగుట వలనను 
అకాయుడు (దేహరహితుడు) అనబడును. శివునకు శరీరసంబంధమైన వికారములుండవు. 
కనుకనే ఇతడును అకాయుడనబడును శివయోగికి కూడా అట్టి వికారములుండవు. 
మహా నంద స్వరూపము, చిత్స్వరూపం, ఐన శివలింగమున లీనమైన వాడికి దేహ 
సంబంధమెక్కడిది. చూచువారికి శరీరధారివలె అగుపడుట కేవలము భ్రాంతే 
శివన్వరూపమున స్వస్వరూపమును స్థిపరచుకొన్నవాడు దేహాభిమాన శూన్యుడువైన 
శివయోగికి యీజగమే శరీరమగును. ఆతనికి దనయొక్క శరీరము వలన ఏలాంటి 
దుఃఖము గలుగనేరదు (ఎటువంటి వ్యసనమున కలలోను గాదు) శివజ్ఞానైక నిష్ణుడు, 


దేహాభిమాన శూన్యుడు ఐన శివయోగికి, అహంకారము నుండి యుత్పన్నమైన భ్రాంతి 
యుండదు. ఇంద్రియములనుండి ఉత్పన్నమైన దుఃఖము తారసిల్లదని తాత్పర్యము. 
(47) నేను మనిషిని కాను, దేవతను గాను యక్షడిని గాను, రాక్షసుడిని గాను, ఐతేనేను 
శివుడిననియె ఎవడు దెల్సికొనునో ఆతనికి శరీర సంబంధమగు కర్మచేత ఎమి 
ప్రయోజనము? ఏలాభము లేదని తాత్పర్యము (48) 


15. పరకాయస్థలం 
వశీకృతత్వాలత్‌ ప్రకృతేర్మాయామార్గాతివర్త నాత్‌ 
పరకాయో కయమాఖ్యాతః సత్యజ్ఞాన సుఖాత్మకః 1 49 ॥ 


పరబ్రహ్మ వపుర్యస్య ప్రబోధానందభాసురం 
ప్రాకృతేన కిమేతేన శరీరేణాస్య జాయతే ॥ 50 ॥ 


సమ్యగ్‌ జ్ఞానాగ్ని సందగ్గ జన్మ బీజకలేవరః 
శివతత్తావలంబీ యః పరకాయః స ఉచ్యతే 1 51 


ఇంద్రియాణి మనోవృత్తి ర్వాసనాః కర్మ సంభవాః 
యత్ర యాంతి లయం తేన సకాయోయం పరాత్మనా 1 52 ॥ 


పరాహంతామనుప్రాప్య పశ్యేద్విశ్వం చిదాత్మకం 
న దేహీతిభ్రమస్తస్య నిశ్చితా హి శివాత్మతా 153 ॥ 


స్వస్వరూపం శివాకారం జ్యోతిస్సాక్షాద్విచింతయన్‌ 
దేహవానపి నిర్దేహో జీవన్ముక్తోహి సాధకః ॥ 54 ॥ 


దేహస్తిష్టతు వా యాతు యోగినః స్వాత్మబోధినః 
జీవన్ముక్తిర్భవేత్‌ సద్యశ్చిదానందప్రకాశినీ ॥ 55 ॥ 


ఆత్మజ్ఞానావసానం హి సంసారపరిపీడనం 
సూర్యోదయే5పి కిం లోకస్తిమిరేణోపరుద్ధ్యతే 1 56 ॥ 


దేహాభిమాన నిర్ముక్తః కులాతీతపదాశ్రయః 
కథం యాతి పరిచ్చేదం శరీరేషు మహాబుధః 1571 


అకాయుడైన ఆశివయోగి ప్రకృతిని జయించితాను వశపరచుకొనుట వలన మాయా 
మార్గమును తరించుటచేతను, సచ్చిదానంద స్వరూపుడగు నాతడు పరకాయుడని 


చెప్పబడును (49) జ్ఞానానందముల చేత ప్రకాశమానమైన పరబ్రహ్మము ఎవనికి శరీరమై 
యున్నదో, అట్టి పరకాయ శివయోగికి ప్రకృతికి సంబంధించిన ఈ శరీరముతో నేమి 
ప్రయోజనము. ఎలాంటి ప్రయోజనము లేదని భావము (50) ఎవడైతె శివజ్ఞానాగ్నితో 
భవబీజావయవమును బాగుగా దహింపంజేసియున్నాడో మరియు శివతత్వావలంబియై 
యున్నాడో నాతడే నిజమైన పరకాయుడన(బడును (51) కర్మనుండియుత్పన్నమగు 
విషయవాసనలు మనోవ్యాపారము మరియు ఇంద్రియ వ్యాపారములు దేవిలో గల్సిపోవునో, 
అట్టి పరబ్రహ్మము నుండి యిట్టి పరకాయుడు దేహధారియనంబడును. అర్జాత్‌ ఈతని 
శరీరము పరబ్రహ్మ మయమైనదనియు భావము (52) ఎవడైతె పరబ్రహ్మమును నేననే 
భావనగలిగి సమస్త ప్రపంచమును పరబ్రహ్మ స్వభావభూత చిత్రియాస్వరూపముగా 
జూచునో, ఆతనికిదే హిత్వస్వరూప (భ్రాంతి యుండనేరదు. ఆతనికి శివస్వరూపమే 
నిశ్చితమైనది (53) స్వస్వరూపమును సాక్షాత్తుగా శివస్వరూసమగు జ్యోతిగా భావించు 
నట్టి సాధకుడు (శివయోగి) దేహము గలవాడైనను, దేహ శూన్యుడైన జీవన్ముక్తుడన(బడును. 
(54) స్వన్వరూపమును జక్కగాదెలని కొనిన శివయోగికి ఈజడదేహముండదు 
అథవానశించని గాక తత్కాలమునందే ఆతనికి చిదానంద ప్రకాశికమైన జీవన్ముక్తి లభించును 
(55) ఆత్మ జ్ఞానమయ్యె వరకు సంసార దుఃఖముండే తీరును, ఆత్మ జ్ఞానమైన తరువాత 
ఇంక సంసారదు:ఖమెక్కడిది?. సూర్యోదయమైన పిదప ప్రపంచము చీకటి చేత 
నావరించబడదు? సూర్యోదయ మవగానే చీకటి నశించునట్టుగా ఆత్మ జ్ఞానము గలుగ 
గానె సంసారదుఃఖము నశించునని భావము (56) దేహాభిమాన శూన్యుడు నివృత్యాది 
కలాతీత పరబ్రహ్మ పదాశ్రయుడు ఐన పరకాయుడు శరీరములుండి, ఇది నాది, ఇది 
ఇతరునిది, అనే భేద భావమును ఎట్లు బొందును? నమన్త శరీరములను 
స్వస్వరూపములుగా భావించునని భావము (57) 


16. ధర్మాచారస్థలం 
తస్యైవ పరకాయస్య ధర్మాచారో య ఇష్యతే 
న ధర్మః సర్వలోకానాముపకారాయ కల్పతే ॥ 58 ॥ 


అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయా క్షమా 
దానం పూజా జపో ధ్యానమితి ధర్మస్య సంగ్రహః ॥ 59 ॥ 


శివేన విహితో యస్మాదాగ మైర్ధర్మ సంగ్రహః 
తస్మాత్త మాచరన్‌ విద్వాన్‌ తత్రసాదాయ కల్పతే 160 ॥ 


అధర్మం నస్పృశేత్‌ కించిద్విహితం ధర్మమాచరేత్‌ 
తం చ కామ వినిర్ముక్తం తమపి జ్ఞాన పూర్వకం 1 61॥ 


ఆత్మ వత్సర్వభూతాని సంపశ్యేద్యోగ విత్తమః 
జగదేకాత్మతా భావాన్నిగ్రహాది విరోధతః ॥ 62 ॥ 


ఏక ఎవ శివస్సాక్షాజ్ఞగదేతదితి స్ఫుటం 
పశ్యతః కిం న జాయేత మమకారో హి విభ్రమః 163 ॥ 


ధర్మ ఎవ సమస్తానాం యతః సంసిద్ధి కారణం 

నిః స్పృహోపి మహాయోగీ ధర్మమార్గంహి నత్యజేత్‌ 163 ॥ 
జ్ఞానామృతేన తృప్తో2పి యోగీ ధర్మం న సంత్యజేత్‌ 

ఆచారం మహాతాం దృష్ట్వా ప్రవర్తం తేహి లౌకికాః ॥ 65 ॥ 
సదాచారప్రియః శంభుః సదాచారేణ పూజ్యతే 

సదాచారం వినా తస్య ప్రసాదో నైవ జాయతే 1 66 ॥ 


పరబ్రహ్మ శరీరమగు నాశివయోగికి యెట్టి ధర్మాచారము ఇష్టమగునో, అట్టి ధర్మాచారమే 
సర్వజనుల కల్యాణమునకై సమర్థమైనదగును. (58) హింసించకుండ ఉండడం. 
కలహించకుండ ఉండడం. సత్యమునే బలుకుట. బ్రహ్మచర్యమును పాటించుట. దయ, 
క్షమ, దానము, శివ పూజ, పంచాక్షర మంత్రజపము, శివధ్యానము. వీటిని దప్పకుండ 
పాటించుటే ధర్మ సంగ్రహమనబడును. 


“అహింసా సత్యమస్తేయం - బ్రహ్మచర్యం దయాక్షమా! 
దానం పూజాజపోధ్యానమితి ధర్మస్యసంగ్రహ:ః (59) 


ఈ విధముగ శివాగమాలలో శివుని వలన అహింసాది ధర్మసంగ్రహమును గురించి 
చెప్పంబడినది, అట్టు ధర్మ సంగ్రహము నాచరించునట్టి విద్వాంసుడు శివానుగ్రహమునకు 
పాత్రుడగును. అహింసాది ధర్మాచరణము నాచరింపమి శివానుగ్రహమునకు బాత్రుడుగాడని 
భావము. (6) విద్వాంసుడు అధర్మమును కొంచమైనను స్పర్శింపంగూడని. శివాగమము 
లందాదేశించ బడినది. ఆకారణమున శివయోగి ధర్మమునే ఆచరించవలెను. ఆ ధర్మాచరణ 
గూడ నిష్కామ బుద్దితో జ్ఞానపూర్వకముగ నుండవలెను (61) శివయోగి యైనవాండు 
సమస్త ప్రపంచమును ఏకాత్మ స్వరూపముతో గుర్తించడము వలన నిగ్రహాదుల 


కవకాశమునొసంగుట వలన, సమస్త ప్రాణులను దనవలె జూచును (62) ఒక్క శివుడే 
ప్రత్యక్ష మగు నీ జగత్తనియు తెలిసికొని స్పష్టముగా జూచునాతనికి యేది సిద్ధించదు? 
సర్వము సిద్ధించునని భావము. జగత్తులోని మమకారమనునదే కేవలము భ్రాంతి (63) 
ధర్మమే సమస్త జనులకు భోగమోక్షముల ప్రాప్తికి గారణభూతమైనది. అందుచేత శివయోగి 
దాను నిష్పృహుడైనను ధర్మ మార్గమును వదలగూడదు (64) శివయోగి తాను 
జ్ఞానామృతము నుండి తృప్తి జెందినను ధర్మచ్యుతుడుగాగూడదు. ఏలనన లౌకికులు 
గొప్ప వారి ఆచారవ్యవహారములను జూచి వారివలె ఆచరింపయత్సింతురు గదా (65) 
శివుడు నదాచార ప్రియుడు గనుక నదాచారము నుండే వూజింవంబడును, 


సదాచారములేనీదే శివుని ప్రసాదమే సిద్ధించదు (66) 
17. భావాచారస్థలం 


భావ ఏవాన్య సర్వేషాం భావాచారః ప్రకీర్తితః 
భావో మానస చేష్టాత్మా పరిపూర్ణ శివాశ్రయః 
భావనావిహితం కర్మ పావనాదపి పావనం 
తస్మాద్భావనయా యుక్తం పరధర్మం సమాచరేత్‌ 


భావేన హి మనశ్శుద్ధిర్భావాత్‌ సిద్ధిశ్చ కర్మణాం 
ఇతి సంచిత్య మనసా యోగీ భావం న సంత్యజత్‌ 


శివభావనయా సర్వం నిత్య నైమిత్తి కాదికం 
కుర్వన్నపి; మహాయోగీ గుణదో షైర్న బాధ్యతే 
అంతఃప్రకాశమానస్య సంవిత్సూర్యస్య సంతతం 
భావేన యదుపస్థానం తత్‌ సంధ్యావందనం విదుః 
ఆత్మజ్యోతిషి సర్వేషాం విషయాణాం సమర్పణం 
అంతర్ముఖ్రేన భావేన హోమకర్మేతి గీయతే 
భావయేత్‌ సర్వకర్మాణి నిత్య నైమిత్తి కాని చ 

శివ ప్రీతికరాజ్యేవ సంగరాహిత్యసిద్ధయే 

శివే నివేశ్య సకలం కార్యాకార్యం వివేకతః 

వర్తతే యో మహాభాగః ననంగ రహితో భవేత్‌ 


1 67 1 


1 68 1 


169 ॥ 


1/0 ॥ 


1 71॥ 


1/72 | 


1731 


1/4 ॥ 


ఆత్మానమభఖిలం వస్తు శివమానందచిన్మయం 
ఎకీభావేన సతతం సంపశ్యన్నేవ పశ్యతి 1 75 ॥ 


ఈ ధర్మాచార సంపన్నుడైన శివయోగి యొక్క శివభావనే భావాచారమున(బడును, 
ఈ భావన మనో వ్యాపారస్వరూపమై పరిపూర్ణమై, శివస్వరూపముగా నుండవలెను. (67) 
భావయుక్తమగు శివపూజాది కర్మము అత్యంత పవిత్రమై యున్నది. అందుచేత శ్రేష్టమగు 
ఆచారధర్మమును భావసహితముగా ఆచరించవలెను. (68) భావము నుండే మనస్సు 
శుద్ధియగుననియు భావమునుండే కర్మములు సిద్ధించుననియు శివయోగి మనస్సులో 
నాలోచించి భావమును వీడవలదు (69) శివయోగి సమస్త నిత్యనైమిత్తికాది కర్మలను 
ఆచరించినప్పటికిని శివభావనతో జేయు పక్షమున అతడు ఏలాంటి గుణదోషముల 
నుండి బంధించబడడు. (70) హృదయకమలమునందు బ్రకాశించు జ్ఞాన సూర్యుడిని 
ఎల్లప్పుడు భావనతో నారాధించుట అనునదేది గలదో దానినే జ్ఞానులు సంధ్యావందనముగ 
తెలిసి కొనియునుస్టింతురు. (71) అంతర్ముఖమైన భావనతో అత్మాగ్నిలో సమస్త విషయముల 
సమర్పించుటనునదేది గలదో అదేహామ కర్మమని చెప్పబడును. (72) సంసార సంబంధ 
నివృత్తి కొరకు నిత్య నైమిత్తికాది సమస్తకర్మలను శివానుగ్రహమునకనియే భావించవలెను 
(73) ఏఎమహాత్ముడు వివేకముతో సకల కార్యాకార్యములను శివునకే సమర్పించునో అతడు 
సంసారబంధము నుండి దూరమగును (74) తనను సమస్త వస్తువులను, చిదానంద 
స్వరూపుడై నట్టి శివుని యెల్లప్పుడు ఏక రూపముతో జూచువాడే శివుని జూచువాడనంబడును, 
సకలమును శివస్వరూపమున దర్శించు నాతడే శివస్వరూపుండగునని భావము (75) 


18. జానాచారసలం 
జో థి 


అన్య జ్ఞానసమాచారో యోగినః సర్వదేహి నాం 

జ్ఞానాచారో యదుక్షో యం జ్ఞానాచారః స కథ్యతే 1 76 ॥ 
పరిపూర్ణం మహాజ్ఞానం పరతత్త్వ ప్రకాశకం 

అవలంబ్య ్రవృత్తో యో జ్ఞానాచారస్స ఉచ్యతే 177 ॥ 


నిర్వికల్సే పరే ధామ్ని నిష్కలే శివనామని 

జ్ఞానేన యోజయన్‌ సర్వం జ్ఞానాచారీ ప్రకీర్తితః 1 78 ॥ 
కర్మ జ్ఞానాగ్నినా దగ్ధం న ప్రరోహేత్‌ కథంచన 
యదాహున్సంసృతేర్మూలం ప్రవాహానుగతం బుధాః ॥ 79 ॥ 


జ్ఞానేన హీన; పురుషః కర్మణా బధ్యతే సదా 
జ్ఞానినః కర్మసంకల్పా భవంతి కిల నిష్ఫలాః 180 ॥ 


జ్ఞానం ముక్తిప్రదం ప్రాప్య గురుదృష్టిప్రాసాదతః 
కః కుర్యాత్కర్మ కార్పణ్యే వాంఛాం సంసారవర్గనే 1811 


శివాద్వైతపరం జ్ఞానం జ్ఞానమిత్యుచ్యతే బుధైః 
సిద్ధేన వాష్యసిద్దేన ఫలం జ్ఞానాంతరేణ కిం ॥ 82 ॥ 


నిర్మలం హి శివజ్ఞానం నిఃశ్రేయసకరం పరం 
రాగ ద్వేషాదికలుషం భూయః సంసృతికారణం 1 83 ॥ 


శుద్దాచారః శుద్ధభావో వివేకీ 

జ్యోతిఃపశ్యన్‌ సర్వతః శైవమేకం 

జ్ఞానధ్వస్త ప్రాకృతాత్మప్రపంచో 

జీవన్ముక్త శ్చేష్టతే దివ్యయోగీ॥ ॥ 84 ॥ 


భావాచార సంపన్నుడైన ఈ శివయోగి జ్ఞానపూర్వకమైన ఆచారమె సకలమానవుల 
ఉద్దారమునకు జ్ఞానాచారమని చెప్పబడును (76) పరతత్వ ప్రకాశకము పరిపూర్ణమునైన 
శివాద్వైత జ్ఞానమును ఏది దేనిని ఆధారముగ చేసికొని ప్రవర్తించునో అదేజ్ఞానాచారమని 
చెప్పబడును (77) నిర్వికల్పము నిష్కలము, శివనామకమునైన పరబ్రహ్మమునందు సమస్త 
జగత్తును అభేదజ్ఞానము చేత యోచించువాడు జ్ఞానాచారియనిజెప్పబడును (78) జ్ఞానులు 
అనాది కాలము నుండి ప్రవాహ రూపమున వచ్చియున్న ఏకర్మమును సంసారమునకు 
మూలకారణముగాను బేర్కొందురో అట్టి కర్మము జ్ఞానాగ్నిచేత దహింప బడినచో ఏ 
విధము గాను అంకురించదు (79) జ్ఞానళూన్యుడైనవురుషుడు సదాకర్మముచేత 
బంధించబడును, జ్ఞానికి కర్మనంకల్పములు నిష్ట్ణలములగును (80) గురు 
కటాక్షానుగ్రవామువలన మోక్షప్రదవముగు జ్ఞానమును బడని, మరల నెవడు 
దానెసంసారమును అభివృద్ధి పరచు కర్మము యొక్క బంధనమునకిష్టపడును? ఇష్టపడడని 
భావము" (81) 

శివాద్వైత పరమగు జ్ఞానమే నిజమగు జ్ఞానమనియు జ్ఞానుల జెప్పుదురు, శాస్త్ర 
సిద్ధమైనదేగానిమ్ము అధవా అట్లు సిద్ధముగాక పోనిమ్ము శివజ్ఞానేతర జ్ఞానము నుండి 
ఏమి ప్రయోజనము ఏమియు ప్రయోజనము లేదని భావము (82) శివజ్ఞానము 


అణవాదిమల సంబంధరహితమై యుండి మోక్షమును గలుగజేయునదై యున్నది. జెతే 
శివజ్ఞానమునకు భిన్నమైనట్టి జ్ఞానము రాగద్వేషాదులతో గలిసియుండి మరల మరల 
సంసారమునకు గారణమైయున్నది (83) పరిశుద్ధాచారము గలవాండు, పరిశుద్ధ భావము 
గలవాడు, జ్ఞాని, అన్ని వైపుల నుండి ఒకే ఒకటై యున్న శైవ తేజస్సును నిరీక్షించువాండు, 
శివాద్వైత జ్ఞానాగ్ని నుండి ప్రకృతి జన్యమగు దేహ ప్రపంచమును నశింపజేసిన వాండునైన 
శివయోగి జీవన్ముర్తుడై లౌకికుల మాదిరిగా వ్యవహరించుచుండును (84) 


ఇతి శ్రీ నీద్దాంత శిఖామణౌ లింగస్థలీయ మహేశ్వర స్థల 
షోడళ పరిచ్చేదః పరినమావః 


ఇది శ్రీ సిద్ధాంత శిఖామణియొక్క లింగ సలయ 
మాహేశ్వర స్థలమున క్రియా స్థలాది నవ విధస్థల 
విచారాత్మకమగు పదియారవ పరిచ్చేదము 
పరిసమాప్తము 





స్థలాని తాని చోక్తాని యాని మాహేశ్వరస్థలే 
కథయ స్టలభేదం మే ్రసాదిస్టల సంశ్రితం nian 
శ్రీరేణుక ఉవాచ:- 
స్థలభేదా నవహ్రోక్తాః ప్రసాదిస్థల సంశ్రితాః 
కాయానుగ్రహణం పూర్వమింద్రియాను గ్రహన్తతః 12 ॥ 
ప్రాణాను గ్రహణం పశ్చాత్తతః కాయార్చణం మతం 
కరణార్చణమాఖ్యాతం తతో భావార్వణం మతం 13 ॥ 
శిష్యస్థలం తతః ప్రోక్తం శుశ్రూషుస్థలమేవచ 
తతః సేవ్యస్థలం చైషాం క్రమశః శ్రుణు లక్షణం 14 
ఓయీ! రేణుకాచార్యా! మాహేశ్వరస్థలములో శ స్థలములున్నవో, ఆ స్థలములన్నియు 
నాశ్రయించియున్న స్థలభేదమును నాకుపదేశింపుమని అగస్త్యమహర్షి ప్రశ్నించగా అద్దానికి 
శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు ప్రసాది స్థలమునందలి కాయాను గ్రహస్థలము, 
ఇంద్రియాను గ్రహస్థలము, ప్రాణానుగ్రవాస్థలము, కాయార్చణాను గ్రహస్థలము కరణార్పణ 
స్థలము, శిష్యస్థలము, శుశ్రూషుస్థలము, సేవ్యస్థలములని తొమ్మిది స్థలము లున్నవనియు, 
అనుక్రమముగా వాటియొక్క లక్షణములను చిత్తగించుమని యుపదేశించిరి (1-2-3-4) 
19. కాయానుగ్రహస్థలం 


అనుగృహ్హాతి యల్లోకాన్‌ స్వకాయం దర్శయన్న సౌ 
తస్మాదేవ సమాఖ్యాతః కాయానుగ్రహ నామకః ॥ 5 ॥ 


యథా శివోక నుగృహాతి మూర్తి మావిశ్య దేహినః 
తథా యోగీ శరీరస్థః సర్వాను గాహకోభవేత్‌ "61 


శివః శరీరయోగేక పి యథా సంగవివర్ణితః 
తథా యోగీ శరీరస్థో నిస్సంగో వర్తతే సదా "7 


శివభావనయా యుక్తః స్థిరయా నిర్వికల్పయా 
శివో భవతి నిర్ణూతమాయాలేశ పరిప్టవః ॥ 8 1 


గలితాహంకృతిగ్రంథిః క్రీడాకల్పిత విగ్రహః 
జీవన్ముక్తశ్చరే ద్యోగీ దేహివన్ని రుపాధికః 191 


జ్ఞానాభావ సంపన్నుడైన శివయోగి తన శరీరమును జూపించువాడై ప్రాకృత జనులను 
అనుగ్రహించుట వలన. ఇతడు కాయానుగ్రహముగల వాడని చెప్పబడును. ఇదే కాయాను 
గ్రహస్థలమనబడును (5) శివుడు నానావిధ విగ్రహములను బ్రవేశించి ప్రాణులను ఎట్లు 
అనుగ్రహించునో అబ్బే శివయోగి శరీర ధారియై సమస్త మానవులను అనుగ్రహించును 
(6) శివుడు శరీర సంబంధము నుండి కూడి యున్నప్పుడు ఎట్టు సంసర్గ దూరమైయుండునో 
అట్లే శివయోగి శరీర ధారియై యున్నప్పుడు గూడ సదా సుఖదు:ఖ శూన్యుడై వ్రండును. 
(7) వికల్ప శూన్యము దృఢతరమునైన శివోహంభావనతో గూడిన శివయోగి మాయిక 
(మాయా ఆశ) అనుదు:ఖమును దొలగింపజేసిన వాడై సాక్షాత్తుగా శివుడేయగును (8) 
శరీరాద్యమాన రూపగ్రంథిని ఛేదించిన వాడును, లీలావినోదమనమునకై శరీరమును దాల్చిన 
వాడును, ప్రతిబంధరహితుడు ఐన శివయోగి జీవన్ముక్తుడై మానవ మాత్రుడిగా. 
సంచరించుచుండును (9) 


20. ఇంద్రయానుగ్రహాస్థలం ః 


దర్శనాత్‌ పరకాయస్య కరణానాం వివేకతః 
ఇంద్రియానుగ్రహః (ప్రోక్తస్సర్వేషాంతత్త్వ వెదిభిః 110 ॥ 


ఇంద్రియాణాం సమస్తానాం స్వార్ధేషు సతి సంగమే 
రాగో వా జాయతే ద్వేషస్తా యోగీ పరివర్ణయేత్‌ 1 111 


ఇంద్రియాణాం బహిర్వృత్తిః ప్రపంచస్య ప్రకాశినీ 
అంతః శివే సమావేశో విషపంచస్య కారణం 112 ॥ 


క్షణమంతః శివం పశ్యన్‌ కేవలే నైవ చేతసా 
బాహ్యార్థానామనుభవం క్షణం కుర్వన్‌ దృగాదిభిః 1131 


సర్వేంద్రియనిరూఢోక పి సర్వేంద్రియవిహీనవత్‌ 
శివాహితమనా యోగీ శివం పశ్యతి నాపరం 1141 


న జరా మరణం నాస్తి న పిపాసా న చక్షుధా 
శివాహితేంద్రియస్యాస్య నిర్మానస్య మహాత్మనః ॥ 15 ॥ 


మనో యత్ర ప్రవర్తేత తత్ర సర్వేంద్రియస్థితిః 
శివే మనసి సంలీనే క్వచేంద్రియవిచారణా 116 ॥ 


యద్యత్పశ్యన్‌ దృశా యోగీ మనసా చింతయత్యపి 
తత్తత్సర్వం శివాకారం సంవిద్రూపం ప్రకాశతే [117 ॥ 


శరణైః సహితం ప్రాణం మనస్యాధాయ సంయమీ 
యోజయేత్తచ్చివే సాక్షాద్యత్ర నాస్తి జగద్భృమః 1181 


సర్వేంద్రియప్రవృత్యా చ బహిరంతః శివం యజన్‌ 
స్వచ్చందచారీ సర్వత్ర సుఖీ భవతి సంయమీ 1 19 ॥ 


శివయోగియొక్క దర్శనము వలనను, ఇంద్రియముల వివేకము చేతను సమస్త 
జీవులకు ఇంద్రియానుగ్రహము కలుగుట వలన తత్వజ్ఞానులు దినిని ఇంద్రియానుగ్రహమని 
చెప్పుదురు. ఇదే ఇంద్రియానుగ్రహ స్థలమనబడును (10) శ్రోత్రాది సమస్తేంద్రియములకు 
స్వస్వవిషయములతో సంబంధమేర్ప్చడుటకు ప్రీతిగాని, అథవాద్వేషముగాని. ఉత్పన్న 
మగుచుండును, అందుచేత శివయోగి ఆరెంటిని పరిత్యజింపవలెను (11) ఇంద్రియముల 
బహిర్వ్యాపారము (దుఃఖరూపమగు) ప్రపంచమును ప్రకాశింపంజేయును, అట్టి ఇంద్రియ 
ముల వృత్తి అంతర్ముఖమై శివునియందు సంబంధమేర్పడుటకు అదే మోక్షమునకును 
మూలమగును (12) బాహ్యేంద్రియముల సంసర్గము శూన్యమైన బిదప నిర్మలమైన 
మనస్సుతో అంతర్ముఖుడై క్షణకాలం శివుని దర్శించువాడు, క్షణకాలమునేత్రాది బాహ్యేం 
ద్రియములతో బాహ్య విషయములను అనుభవించువాండును, శివునియందు మనస్సును 
నిల్చినవాడును, ఐన శివయోగి సమస్తేంద్రియములతో గూడియున్నను వాటితో సంబంధము 
లేనివాడై, అంతర్బాహ్యములందును కేవలము శివుడినె దర్శించు చుండునే గాని శివేతర 
వస్తువులను నిరీక్షించడు (13-14) ఇంద్రియ వ్యాపారములను శివుని యందుంచు 


వాడును. దేహాభిమానములేనివాడును. మహాత్ముడైన ఈ శివయోగికి జరామరణములు 
గాని, క్షుత్‌- తృషలు (ఆకలిదప్పికలుగాని ఉండవు. సర్వేంద్రియములను శివుని యందే 
లయ మొనర్చిన శివయోగి ఆకలి దప్పికల బాధనుండి మరియు జరామరణముల బాధ 
నుండియు దూరమై సాక్షాత్తుగా శివునివలెనె ప్రకాశించునని భావము (15) మనస్పెక్కడ 
ప్రవర్తించునో అక్కడె సర్వంద్రియములు స్థిరపడుచుండును, మనస్సు శివుడితో లయమగుట 
వలన (అయినప్పుడు) ఇంక ఇంద్రియవ్యాపారమెక్కడుండును? ఇంద్రియములన్నియు 
శివస్వరూపమగునని భావము" (16) శివయోగి నేత్రములతో ఏయే పదార్థములను 
దిలకించి నప్పటికి (జాతనను) మనస్సుతో నాలోచించునో ఆపదార్థములన్ని (అవన్నియు 
శివాకారమై జ్ఞాన స్వరూపమై ప్రకాశించును (17) శివయోగినెత్రాది ఇంద్రియములతో 
గూడిన ప్రాణమును మనన్నున స్థిరవరచి, ఆమనన్సును. సాక్షాత్తుగా శివునిలో 
స్థిరపరచవలెను. ఇట్టానర్చిన యెడల జగత్తుయొక్క చలనము (చంచలత్వము) ఉండదు. 
సర్వత్ర స్వేచ్చాచారియగు శివయోగి అంతర్చాహ్యేంద్రియ వృత్తినుండి ఇష్టప్రాణ రూపమై 
న శివలింగమును అంతర్చహి స్థానములందు పూజించినవాడగుటవలన సాక్షాత్తు శివ 
సుఖమునే అనుభవించిన వాడగును (19) 


21. ప్రాణానుగ్రహస్థలం 
శివస్య పర కాయస్య యత్తాత్సర్యావలోకనం 
స ప్రాణానుగ్రహః ్రోక్త్సన్సర్వేషాం తత్త్వదర్శిభిః 120 ॥ 


ప్రాణో యస్య లయం యాతి శివే పరమకారణే 
కుతస్త స్యేంద్రియస్సూర్తిః కుతః సంసారదర్శనం 1211 


కరణేషు నివృత్తే షు స్వార్థసంగ ప్రయత్నతః 
తైస్సమంప్రాణమారోప్య స్వాంతేశాంతమతిః స్వయం 122 ॥ 


శాంతత్వే ప్రాణవృత్తీనాం మనః శామ్యతి వృత్తిభిః 
తచ్చాంతౌ యోగినాం కించిచ్చి వాదన్యన్న దృశ్యతే 123 ॥ 


ప్రాణ ఏవ మనుష్యాణాం దేహధారణ కారణం 
తదాధారః శివః (ప్రోక్తః సర్వకారణకారణం 1 24 ॥ 


నిరాధారః శివః సాక్షాత్‌ ప్రాణస్తేన ప్రతిష్టితః 
తదాధారః తనుర్దేయా జీవో యేనైవ చేష్టతే 1 25 ॥ 


శివే ప్రాజో విలీనోక పి యోగినో యోగమార్గతః 
స్వశక్తి వాననాయోగాధ్ధారయ త్యేవ విగ్రహం 126 ॥ 


న చాభ్యాసవశాద్భూయః సర్వతత్తాతివర్తిని 

నిష్కలంకే నిరాకారే నిరస్తాశేషవిక్షవె 127 ॥ 
చిద్విలాసపరిస్ఫూర్తి పరిపూర్ణ సుఖాద్వయే 

శివే విలీనసర్వాత్మా యోగీ చలతి న క్వచిత్‌ ॥ 28 ॥ 
ప్రధ్వస్త వాసనాసంగాత్‌ ప్రాణవృత్తి పరిక్షయాత్‌ 

శివై కీభూతసర్వాత్మా స్థానువద్భాతి సంయమీ 129 1 


సర్వోత్కష్ట శరీరధారియైన శివయోగికి ప్రాణవాయువు నిరోధమునుండియే శివలింగ 
దర్శనము జరుగుతుందో దాని నే తత్త్వ జ్ఞానులు ప్రాణానుగ్రహమని చెప్పుదురు. దీనినే 
ప్రాణానుగ్రహష్టలమందురు. (20) ఏ శివయోగి ప్రాణము కేవలము కుంభక యోగమునుండి 
బ్రహ్మాది సకల ప్రపంచమునకు మూలకారణీ భూతుడైన శివునిలోలయమును బొందునో 
అట్ట శివయోగికి ఇంద్రియ స్ఫూర్తిగాని జనన మరణరూప సంసారదర్భనముగాని యెక్కడ 
? ఈ రెండును ఉండవని భావము (20) శ్రోత్రాది ఇంద్రియములు తమ తమ 
విషయములతో నివృత్తి యగుటకు, శివయోగి ఆ ఇంద్రియములతోనే ప్రాణమును 
మనస్సులో అనుసంధాన మొనర్చితానై శాంతబుద్ధి గలవాడగును (22) రేచకపూరక 
రూపకప్రాణవృత్తులు శాంతించుటకు మనస్సు సంకల్పవికల్ప రూపవృత్తులతో శాంతించును, 
అట్టి మనస్సు శాంతించుటకు యోగులకు శివుడు దప్ప మరొకటి లేదు (20) ప్రాణమే 
మానవుల శరీరధారణకు ప్రధాన కారణమగును అట్టి ప్రాణమునకు సమస్త కారణములకు 
గారణమైన శివుడు ఆధారభూతుడై యున్నాడు (24) శివుడు నిరాధారుడై యున్నాడు. 
ప్రాణము ప్రత్యక్షముగానా శివస్వరూపమగు నాధారముతో బ్రతిష్టించబడినది. జీవుడు ఏ 
ప్రాణముతో చలన క్రియులు గలవాడై యున్నాడో, అట్టిప్రాణమే శరీరమునకు ఆధార 
భూతమై యున్నది (25) శివయోగి ప్రాణము కేవలము కుంభక రూపయోగ మార్గము 
నుండి శివునిలో నైక్యమైనను. నిజ నంస్కార బలముతో నాయోగి శరీరమును 
దాల్చియున్నాడు (26) సర్వతత్వములను మీరినవాడు, నిష్కలంకుడు ప్రాకృతాకారశూన్యుడు, 
సమస్త విప్లవ దూరుడు, జ్ఞానవిలాన పరిస్సురణతో పరిపూర్ణమైన ఆనందమయుడు 
(రూపుడు) అద్వయుడైన పరమశివునియందు, విశేషముగా శివయోగాభ్యాసబలముతో 
లీనమైన సర్వేంద్రియ వ్యాపారముగల ఆశివయోగి ఎక్కడ ఎన్నడు చలించడు. (27-28) 


శివయోగి నశించిన వాసనా సంపర్కముతో ప్రాణ వ్యాపారము నశించుట వలన శివునిలో 
సమరస భూతమగు సర్వేంద్రియ వ్యాపారముగలవాడై మోటు (ఎండిన) వృక్షమువలె 
అచలమై (స్థిరపడి); విరాజిల్లును. విషయ వాసన దొలగిపోయి, ప్రాణ వ్యాపారము - 
ఇంద్రియ వ్యాపారము - మనో వ్యాపారములను దొలగించి శివునితో ఏకాకారుడై 
ఐక్యమునంది, మోడు బారిన వృక్షమువలె చలన శూన్యమై ఊరేగువాడే నిజమైన 
శివయోగియనబడునని భావము (29) 


22, కాయార్పణస్థలం 
థి 


శివస్య పరరూపస్య సర్వానుగ్రాహిణో౩ర్చనే 
త్యాగో దేహాభిమానస్య కాయార్చ్పణ ముదాహృతం 130 ॥ 


యదా యోగీ నిజం దేహం శివాయ వినివేదయేత్‌ 
తదా భవతి తద్రూపం శివరూపం న సంశయః 1 311 


ఇంద్రియప్రీతి హేతూని విషయాసంగ జాని చ 
సుఖాని సుఖచిద్రూపే శివయోగీ నివేదయేత్‌ 1 32 ॥ 


దర్శనాత్‌ స్పర్శనాద్భుక్తేః శ్రవ్రణాద్రాణనాదపి 
విషయేభ్యో యదుత్సన్నం శివే తత్సుఖమర్సయేత్‌ 133 ॥ 


దేహద్వారేణ యద్యత్‌ స్యాత్‌ సుఖం ప్రాసంగ మాత్మనః 
తత్తన్ని వేదయన్‌ శంభోర్యోగీ భవతి నిర్మలః 134 ॥ 


సర్వానుగ్రహకారకుడు, పరమశివ స్వరూపుడు ఐన శివయోగికి శివలింగ పూజయందు 
దేహాభిమాన త్యాగము కాయార్చ్పణమని చెప్పబడును (30) శివయోగితన శరీరమును ఏ 
సమయమున శివునకు సమర్పించునో అప్పుడా శివయోగి స్వరూపము శివస్వరూపమే 
అగును. ఈ విషయములో నేలాంటి సందేహము లేదు. శివయోగి ఇంద్రియ పీతి 
నిమిత్తమున కైవిషయ సంబంధమునుండి గలిగిన సుఖములను చిదానంద స్వరూపమగు 
శివునియందు సమర్పించవలెను (32) విషయముల కొరకు వాటియొక్క దర్శనమునుండి, 
స్పర్శము నుండియు, చర్వణము (నములుట) శ్రవణమునుండియు, ఆఘాణించుట 
చేతను ఎ సుఖమూ గలుగునో అట్టి సుఖమును శివునికి సమర్పించవలెను 133॥ 
దేహముయొక్క పంచజ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ సంబంధము చేత ఏయే సుఖము" 


తనకు సంక్రమించు చున్నదో ఆయా యసుఖమును శివయోగి శివునికి సమర్పించు 
వాడుగనుక నిర్మలుండు (పరిశుద్ధుడు) అగును ఇట్లు కాయక సుఖమును సమర్పించుటే 
కాయార్సణ స్థలమన(బడును (39) 


23. కరణారుణస్థలం 
చి 


అనంజనం సమస్తానాం కరణానాం పరాత్పరే 
శివే యత్తదిదం ప్రోక్తం కరణార్పణమాగమే ॥ 35 ॥ 


యద్యత్కరణమాలంబ్య భుంక్తే విషయజం సుఖం 
తత్తచ్చివే సమర్స్యెష కరణార్పక ఉచ్యతే 1 36 ॥ 


అహంకారమదోద్రిక్త మంతఃకరణవారణం 
బర్నీయాద్యః శివాలానే సధీరః సర్వసిద్ధిమాన్‌ 137 1 


ఇంద్రియాణాం సమస్తానాం మనః ప్రథమముచ్యతే 
వశీకృతే శివే తస్మిన్‌ కిమన్వైస్తద్వశాను గై 1 38 ॥ 


ఇంద్రియాణాం వశీకారో నివృత్తిరితి గీయతే 
లక్ష్యీకృతే శివే తేషాం కుతః సంసారగాహనం 139 ॥ 


సంసారవిషకాంతారసముచ్చేదకుఠారికా 
ఉపశంతిర్భవేత్‌ పుంసామింద్రియాణాం వశీకృతౌ 1 40 ॥ 


ఇంద్రియైరేవ జాయంతే పాపాని సుకృతాని చ 
తేషాం సమర్పణాదీశే కుతః కర్మనిబంధనం 1 411 


ప్రకాశమానే చిద్వహ్నా బహిరంతర్జగన్మయే 
సమర్స్య విషయాన్‌, సర్వాన్‌ ముక్త వజ్ఞాయతే జనః ॥142॥ 


చిత్తద్రవ్యం సమాదాయ జగజ్ఞాతం మహాహనిః 
చిద్వహ్నా జుహ్వతామంతః కుతః సంసారవిప్లవః 1 43 ॥ 


ఆత్మజ్యోతిషి చిద్రూపే ప్రాణవాయు నిబోధితే 
జుహ్వత్‌ సమస్త విషయాన్‌ తన్మయో భవతిధ్రువం 1 44 1 


ఇంద్రియాణి సమస్తాని శరీరం భోగసాధనం 
శివపూజాంగభావేన భావయన్‌ ముక్తి మాప్నుయాత్‌ 145 ॥ 


పరాత్సరుడైన శివునిలో సమస్తేంద్రియముల ఎది సంయోజన కర్తత్వము గలదో 
అది కరణార్పణమని శివాగమాల్లో చెప్పబడినది (35) ఏ ఇంద్రియము నాశ్రయించి యే 
విషయ సుఖమును అనుభవించు చుండునొ అట్టి ఇంద్రియ సంబంధమగు ఆ విషయ 
సుఖమును శివునికి సమర్పించినదో నితడుకరణార్పకుడని చెప్పబడును (36) 
అహంకారమమకార స్వరూప మదముతో నున్మత్తతకు లోనై మనో - బుద్ది - అహంకార 
- చిత్తము (అంత:కరణము) ఆకారగజమును ఎవడు శివస్వరూప బంధన స్తంభమునందు 
కట్టివేయునో ఆతడు సమస్త సిద్ధులున్న జ్ఞానియని చెప్పనగును 370 సర్వేంద్రియములకు 
మనస్సు ముఖ్యమైనది. ఆ మనస్సు శివుని యధానమై యుండుటకు ఆ మనస్సును 
అనుసరించుచున్న ఇతర ఇంద్రియముల తోనేమి ప్రయోజనము? చిత్తము శివునిలో 
లీనమగుటకు సమస్తేంద్రియములు లీనమగునని భావము ॥38॥ ఇంద్రియ వశీకరణమే 
నివృత్తి (ముక్తి) యని చెప్ప (బడినది. విషయ గ్రాహకమగునా ఇంద్రియములకు శివుడినే 
విషయముగా జేసికొనినచో సంసార సాగర మజ్జన మెక్కడుండును. (39) 

సంసార రూప విషారణ్యమును నశింప (తొలగింప) జేయుటలో గొడ్డలి వలెనున్న, 
శాంతి, మానవులకు ఇంద్రియముల వశీకరణమునుండి యుత్సన్నమగును (40) పాప 
పుణ్యములు ఇంద్రియములనుండేయుత్పన్నమగును, వాటిని శివుని కర్పించుటచే ఇక 
కర్మబంధమెక్కడిది? (41) లోపల వెలుపల ప్రకాశించు చున్న శివపరిణామ భూతమగు 
జగ ద్రూపమైన జ్ఞానాగ్నిలో మానవుడు సర్వవిషయములను సమర్పించి ముక్తుడగును 
చిత్తరూపమైన ద్రవ్యమును, సమస్త చరాచర ప్రపంచ స్వరూపమైన మహా హవిస్సును 
దీసికొని హృదయ కమలమునందున్న జ్ఞానాగ్నితో హవనము జేయు శివయోగులకు 
సంసారబంధనమెక్కడిది? ఇటువంటి దివ్య జ్ఞానులకు జనన మరణ రూపమగు సంసార 
బంధములేదని భావము (42-43) ప్రాణవాయు ప్రకాశితము చిద్రూపమునైన శివాగ్నిలో 
ఇంద్రియ గ్రాహకములైన సమస్త విషయములను హవనమొనర్చెడియోగి నిశ్చయముగా 
(ఖచ్చితంగా) చిన్మయ శివస్వరూపు డేయగును (44) శివయోగి సర్వేంద్రియములను 
సుఖ సాధనమగు శరీరమును శివ పూజాంగ భావముతో తెల్సి కొనిన వాడైమోక్షమును 
బడయు నుంశివ యోగియైన వాండు శరీరము మరియు ఇంద్రియములు శివ పూజకు 
అంగముగా దెలియవలెనని భావములు (45) 


24, భావార్నణస్థలం 


శివే నిశ్చలభావేన భావానాం యత్సమర్పణం 
భావార్చణమిదం ప్రోక్తం శివసద్భావవేదిభిః ॥ 46 ॥ 


చిత్తస్థసకలార్థానాం మననం యత్తుమానసే 


[a 
తదర్భణం శివే సాక్షాన్మానసో భావ ఉచ్యతే 1 47 ॥ 
భావ ఏవ హి జంతూనాం కారణం బంధమోక్రయోః 
భావశుద్దా భవేన్ముక్తిర్విపరీతేతు సంవృతిః 148 ॥ 


భావస్య శుద్ధిరాఖ్యాతా నివో హమితి యోజనా 
విపరీత సమాయోగే కుతో దుఃఖనివర్తనం 149 1 


భోక్తా భోజ్యం (పేరయితా సర్వమేతచ్చరాచరం 
భావయన్‌ శివరూపేణ శివో భవతి వస్తుతతః ॥ 150 ॥ 


సర్వం కర్మార్చనం శంభోర్వచనం తస్య కీర్తనం 
ఇతి భావయతో నిత్యం కథం స్యాత్‌ కర్మ బంధనం ॥ 51 i 


సర్వేంద్రియగతం సౌఖ్యం దుఃఖం వా కర్మ సంభవం 
శివార్థం భావయన్‌ యోగీ జీవన్ముక్తో భవిష్యతి 152 ॥ 


నివలింగ విషయమునందు భావములో ఎలాంటి సమర్పణ భావముంటుందో, అద్దానిని 
శివరహస్య జ్ఞానులు భావార్చణమని చెప్పుదురు (46) మనస్సునందు చిత్త నిష్ట సమస్త 
పదార్థముల యొక్క ఎలాంటి అనుభవ సరూపమగు చింతన ఉంటుందో, ప్రత్యక్షముగా 
శివునిలో నా అనుభవ స్వరూప చింతన సమర్పణము మనోభావార్సణ మనంబడును (47) 
సమస్త ప్రాణుల బంధనమునకుగాని అధవామోక్షమునకు గాని మనోభావనమే మూలకారణేీ 
భూతమైయున్నది, మనో భావము పరిశుద్ధమైన మోక్షప్రాప్తియగును. అశుద్ధమైన జనన 
మరణ రూపదు:ఖమయ సంసార ప్రాప్తి యగును (48) శివోకహం నేను శివుడిని 
అనుస్వస్వరూ పాను భవయోగమే భావశుద్దియనబడును: నాహం శివః నేను శివుణ్జేగా 
ననువిపరీత భావన గలిగిన సాంసారిక దుఃఖ నివృత్తి యెక్కడిది (49) ఉపభోగమొనర్చు 
జీవుడు, ఉపభోగమునకు దగిన వస్తువును ఉపభోగించుటకు (ప్రేరేపించు శివుడు మరియు 
సకల చరాచరాత్మకమైన ఈ జగత్తునంతటిని శివన్వరూపముతో భావించువాండు 


పారమార్థికముగ శివుడే యగును (50) తానాచరించునట్టి కర్మము లన్నియు శివుని 
పూజలేయనియు, తాను బలుకు వాక్యములన్నియు శివస్తోత్రములే యనియు ఎల్లప్పుడు 
భావించువాడికి కర్మ బంధనము ఎట్టు సంభవించును. ఈ విధముగ సమస్తము 
శివస్వరూపముగా భావించు మహాత్మునకు ఎన్నటికిని కర్మబంధన ముండదని భావము. 
(51) నర్వేంద్రియములనుండి యుతృన్న మగు నుఖదుఃఖములు రెండును 
శివసంబంధములని భావించునట్టి శివయోగి జీవన్ముక్తుడన బడును (52) 


25. శిష్యస్థలం 
శాసనీయో భవేద్యస్తు పరకాయేన సర్వదా 
తత్రసాదాత్తు మోక్షార్టీ స శిష్య ఇతి కీర్తితః ॥ 53 ॥ 
భావో యస్య స్థిరో నిత్యం మనో వాక్కాయకర్మభిః 
గురౌ నిజే గుణోదారే స శిష్య ఇతి గీయతే 154 ॥ 
శాంతో దాంతస్తపశ్ళీలః సత్యవాక్‌ సమదర్శనః 
గురౌ శివే సమానస్థః స శిష్యాణా మిహోత్తమః “| 55 ॥ 
గురుమేవ శివం పశ్యేచ్చివ మేవ గురుం తథా 
నైతయోరంతరం కించిద్విజానీయాద్విచక్షణః 1 56 1 


శివాచారే శివధ్యానే శివజ్ఞానే చ నిర్మలే 
గురోరాదేశమాత్రేణ పరాం నిష్టామవాప్పు యాత్‌ ॥ 57 ॥ 


న లంఘ యేద్దురోరాజ్ఞాం జ్ఞానమేవ ప్రకాశయన్‌ 
శివాసక్తేన మనసా సర్వసిద్ధిమవాప్ను యాత్‌ ॥ 58 ॥ 


గురోర్లబ్ద్వా మహాజ్ఞానం సంసారామయ భేషజం 
మోదతే యః సుఖీ శాంతః స జీవన్ముక్త ఎవ హి 159 ॥ 


ఎవడైతె ఎల్లప్పుడు శివయోగి చేత పారమార్థిక శిక్షణను బడయునో (బొందునో) 
మరియు ఆ శివయోగి యొక్క ప్రసాదముతో మోక్షమునపేక్షించునో, అతడే నిజమైన 
శిష్యుడని చెప్పబడును. (53) ఎవని భావము జ్ఞాన. వైరాగ్యాదిగుణములచేత శ్రేష్ణుడనబడిన 
తన గురువునందు మనోవాక్కాయజన్యము ధ్యానము స్తోత్రపూజారూపమైన కర్మలతో 
ఎల్లప్పుడు స్థిరముగా నుండునో ఆతడే నిజమగు శిష్యుడనియు చెప్పబడును (54) 


న నా mmm 


ఎవడంతరింద్రియ నిగ్రహముగల వాడయ్య్యు, మరియు బహిరింద్రియ నిగ్రహము 
గలవాడయ్యును, యమనియమాద్యష్టాంగ యోగ నిష్టుడయ్యును, సత్యవాదియై, మట్టి 
ముద్ద బంగారము నందును సమానభావముగలిగిన వాడై గురువునందును - శివుని 
యందును సమాన బుద్ధిగలవాడై యుండునో ఆతడే శిష్య శ్రేష్టుడనబడును (55) బుద్ధిశాలి 
యగు శిష్యుడు గురువునే శివునిగాను, శివుని గురువుగాను దెలియవలెనువిరిరువురిలో 
యత్కించిత్‌ (ఎకొద్ది) భేదమును గూడ పాటించగదగదు (56) శిష్యుడు శ్రీగురువుయొక్క 
ఆజ్ఞా మాత్రము చేత వాచారము నందును శివధ్యానమునందును నిర్మలమగు 
శివజ్ఞానమునందును అత్యంత విశ్వాసముంచ వలెను. (57) కేవలము జ్ఞానమునే 
ప్రకాశింవజేయు శిష్యుడు శ్రీగురువు యొక్క ఆనతిని మీరగూడదు, శిష్యుడు 
శివసంబంధమగు మనస్సుతో సర్వసిద్దులను బొందును (58) ఎవడు భవరోగమునకు 
బెషధ స్వరూపమగు మహాజ్ఞానమును శ్రీగురువునుండి బొంది సుఖ శాంతులతో 
గూడియుండునో సంతోషించునో అతడే జీవన్ముక్తుడనంబడును (59) 


26. శుశ్రూషుస్థలం 
బోధ్యమానః స గురుణా పరకాయేన సర్వదా 
తచ్చుశ్రూషారతః శిష్యః శుశ్రూషురితి కీర్త్యతే 1 60 ॥ 


శ్రుత్వా శ్రుత్వా గురోర్వాక్యం శివసాక్షాత్రియావహం 
ఉపశామ్యతి యః స్వాంతే సముక్తి పదమాప్నయాత్‌ ॥ 61॥ 


న బుధ్యతి గురోర్వాక్యం వినాశిష్యస్య మాననం 
తేజో వినా సహస్రాంశోః కథం స్ఫురతి పంకజం ॥ 62 ॥ 


సూర్యస్యోదయ మాత్రేణ సూర్యకాంతః ప్రకాశతే 
గురోరాలోక మాత్రేణ శిష్యా బోధేన భాసతే 163 ॥ 


అద్వైత పరమానంద ప్రబొధైకప్రకాశకం 
ఉపాయంశ్రుణుయాచ్చిష్యః సద్గురుంప్రాప్య సాంజలిః: ॥ 64 ॥ 


కిం తత్త్వం పరమం జ్ఞేయం కేన సర్వే ప్రతిష్థితాః 
కస్య సాక్షాత్రియా ముక్తిః కథయేతి సమాసతః 1 65 1 


ఇతి ప్రశ్నే కృతే పూర్వం శిష్యేఖణ నియతాత్మనా 
బ్రూయాత్తత్త్వ్వం గురుస్తస్మై యేనస్యాత్సంసృ కేర్ణయః ॥ 66 ॥ 


— I  — — — — —_ 


శివ ఎవ పరం తత్త్వం చిదానంద సదాకృతిః 
స యథార్ధస్తదన్యన్య జగతో నాస్తి నిత్యతా 1 67 1 


శివోక హమితి భావేన శివే సాక్షాత్మృతే స్థిరం 
ముకోో భవతి సంసార మోహగ్రంధివిభేదతః ॥ 68 ॥ 


శివం భావయ చాత్మానం శివాదన్యన్న చింతయ 
ఎవం స్థిరే శివాద్వైతే జీవన్ముక్తో భవిష్యసి ॥ 69 ॥ 


ఎవం ప్రబోధితః శిష్యో గురుణా గుణశాలినా 
శివమేవ జగత్‌ పశ్యన్‌ జీవన్ముక్తోకభిజాయతే 170 ॥ 


పరశివ శరీర ధారియగు శ్రీగురువు చేత నెల్లప్పుడు పదేశింపబడినవాండు, ఆ గురువు 
సేవలోనే ఆసక్తిగలవాండు అట్టి శిష్యుడు శుశ్రూషుడు అని చెప్పబడును (60) ఏ శిష్యుడైతె 
శివసాక్షాత్కారకమగు శ్రుతి వాక్యములను శ్రీ గురువు నుండి విని విని మనస్సులో శాంతి 
గుణము గలవాడగునో అట్టి శిష్యుడు మోక్షమును బొందును (61) సూర్య ప్రకాశములేనిదే 
కమలము ఎట్లు వికసింప జాలదో అట్లే శ్రీగురువుయొక్క ఉపదేశములేనిదే, శిష్యుని 
హృదయ కమలము వికసింపజాలదు (62) కేవలము సూర్యోదయము మాత్రముతోనె 
సూర్యకాంత శిలయు ఎట్లు ప్రకాశించునో, అట్లే శ్రీ గురువు యొక్క కృపాకటాక్ష వీక్షణము 
మాత్రముతో శిష్యుడు జ్ఞానము చేత ప్రకాశించును. శిష్యుడు సద్గురువు నాశ్రయించి 
ముకుళిత హస్తుడై శివాద్యైత పరమానంద జ్ఞానమును ముఖ్యముగ ప్రకాశపరచు 
ఉపాయమును ప్రశ్న పూర్వకముగా నడుగవలెను. (64) ఓ! శ్రీ గురుమూర్తి తెలసి 
కొనుటకు దగిన శ్రేష్టమైన తత్త్వమేది? దేని వలన సమస్తవస్తువులు ప్రతిష్టింపం బడినవి? 
దేని సాక్షాత్కారముచేత మోక్షము లభించును? అను విషయములు బోధించుము, అని 
ప్రశ్నించవలెను (65) ఎకాగ్ర మనస్సుగల శిష్యుడు ఇట్లు ప్రశ్నించగా శ్రీగురువాతనికీ 
దేనినుండి యాసంసారము నశించునో, ఆతత్త్వమును బోధించవలెను (66) సచ్చిదానంద 
స్వరూపుడగు, శివుడే శ్రేష్టమైన తత్వము, ఆ శివుడే శాశ్వతుడు (నిత్యుడు) ఆశివుడు 
దప్పవెరులేదు. జగత్తు నిరంతర పరిణామ కారియై యుండి ఏకరూపత్వము లేనికతమున 
దీనికి నిత్యత్వముండదు (67) “శివోకహం, నేనే శివుడిని. అను దృఢ భావముతో శివుడు 
సాక్షాత్కరింప శిష్యుడు సంసారరూపమగు మోహగ్రంధిని ఛేదించుట వలన ముక్తుడగును ' 
(68) ఓరీ! శిష్యుడా! నీవు నిన్నే శివుని గాభావించుకొనుము, శివునికిథి తరమైనదానినిదేనిని 
భావించుకుము, అర్జాత్‌ సమస్తమును శివ స్వరూపముగానె భావించుమని అర్థము. 


— a D7—— 


ఇట్లు నీలో శివాద్వైతముస్థిరపడిన జీవన్ముక్తుడవగుదువు (69) జ్ఞానవైరాగ్యాదిగుణ శాలియగు 
శ్రీగురువునుండి ఈవిధముగ ఉపదేశింపంబడిన శిష్యుడు సమస్త జగజ్ఞాలమును 
శివమయముగానే దర్శించువాడై జీవన్ముక్తుడగును' (70) 
ఇవ్‌ అటి 
27. సవ్యస్థలం 

గురువాక్యామృతాస్వాదాత్‌ ప్రాప్త బోధమహాఫలః 

శుశ్రూషురేవసర్వేషాం సేవ్యత్వాత్‌ సేవ్య ఉచ్యతే ॥ 71 ॥ 

గురూపదిస్టే విజ్ఞానే చేతసి స్థిరతాం గతే 

సాక్షాతృతశివః శిష్యో గురువత్పూజ్యతే సదా 1721 

జ్ఞానాదాధిక్యసంపత్తి ర్గురోర్యస్మాదుపస్టితా 

తస్మాద్‌ జ్ఞానాగ మాచ్చిష్యోగురువత్పూజ్యతాం వ్రజేత్‌ ॥73॥ 

శివో2 హమితి భావస్య నైరంతర్యవిశేషతః 

శివభావే సముత్పన్నే శివవత్పూజ్య ఏవ సః 1741 

బ్రహ్మాండబుద్బుదోద్భాసి మాయాసింధుం మహత్తరం 

గురోః కబలయత్యాశు కటాక్ష బడబానలః ॥ 75 ॥ 


గురోః కటాక్ష వేధేన శివోభవతి మానవః 

రసవేధాద్యధా లోహో హేమతాం ప్రతిపద్యతే 176 ॥ 

విషయాసక్త చిత్తో పి విషయాసంగవర్ణితః 

శివభావయుతో యోగీ సేవ్యః శివ ఇవాపరః 1771 

ముక్తః సంశయపాశతః స్థిరమనా భోధే చ ముక్తి ప్రదే 

మోహం దేహభృతాం దృశా విఘటయన్మూలం మహా సంసృతే 

సత్తానంద చిదాత్మకే నిరుపమే శైవే పరస్మిన్‌ పదే 

లీనాత్మా విదితప్రపంచవిభవోయోగీ జనైః సేవ్యతే 178 ॥ 

గురూపదేశ వాక్యామృతా స్వాదనచేత శివాద్వైత జ్ఞానరూప మహాఫలమును సంపాదించు 

కొన్నటి (శిష్యుడు) సమస్త జనులకు సేవ్వుడగుటవలన ఆతడు సేవ్యుడని చెప్పబడును 
(71) శ్రీగురువు చేత ఉపదేశింప బడిన శివాద్వైత జ్ఞానము మనస్సుందు స్థిరపడగ శివుని 


సాక్షాత్కరించుకొనిన శిష్యుడు గురువువలె సదా పుణ్యవంతుడే యగును (72) శ్రీ 
గురువువలన లభించిన ఎ జ్ఞానమునుండి జ్ఞానాధిక్య సంపత్తు లభించునో అట్టి జ్ఞాన 
సంపత్తువలన శిష్యుడు గురువు వలెనే పూజ్యత్వమును బడయును (73) శివోహం 
నేను శివుడిని అనుభావన యొక్క నిరంతరా భ్యాస విశేషముతో శివభావము దృఢపడిన 
అట్టి శిష్యుడు శివునివలె పూజ్యడగును (74) మహత్తర మగు అనంత బ్రహ్మాండములను 
బుద్భ్బుదము (నీటి బుగ్గవెగా ప్రకాశించుచున్న మాయా సముద్రమును శ్రీ గురువు యొక్క 
కృపా కటాక్షమువలన బడబాగ్ని (కారుచిచ్చు) అత్యంత శీఘ్రముగా మ్రైంగివేయును. శ్రీ 
గురువు కృపా కటాక్ష వీక్షణ మాత్రముచేత మాయనశించునని భావము (75) 


తామ్రము - లోహము - పాదరసము సంబంధము వలన ఎట్లు సువర్ణముగా మారునో 
అల్లే శిష్యుడు శ్రీ గురువు యొక్క కృపా కటాక్ష పాత్ర మాత్రము చేత శివుడగు చున్నాడు 
(76) శివ భావనచేత గూడిన సేవ్య నామ శివయోగి విషయాసక్త చిత్తమగల వాడైనను 
విషయ సంబంధమునకు దూరముగనున్న వాడై రెండవ (అపర) శివుడి వలె పూజింపందగిన 
వాడగును (77) నేను శివుడినో కానో అను సంశయ పాశము వలన ముక్తుడైనవాడు 
మోక్ష ప్రదాయకమైన శివజ్ఞానమునందు దృఢమైన మనస్సు గలవాడు, మహా 
సంస్కారమునకు మూలకారణ భూతమగు మానవుల అజ్ఞానమును కృపాదృష్టితో ని 
వారించువాడు సచ్చిదానంద స్వరూపము ఉపమాతీతము. శివ సంబంధము గలదైన 
పరాత్పర పదమున (పరబ్రహ్మమున) ఆత్మను లయమొనర్చిన వాడు, విశ్వ ప్రపంచ 
వైభవమును దెలిసినవాండు ఐన శివయోగి సమస్త జనుల చేత పూజింపంబడును (78) 
ఇతి శ్రీ సిద్ధాంత శిఖామణౌ లింగస్థలీయ (ప్రసాదిస్ధలే 
కాయానుగ్రహోది నవ విధస్థల ప్రనంగోనామ 
నప్తదళ పరిచ్భేదః వరినమావ్లః 
ఇది శ్రీ సిద్ధాంత శిఖామణి లింగస్థలీయ ్రసాది స్థలమున 
కాయానుగ్రహాది నవ విధ స్థల విచారాత్మకమగు 
పదునేడవ పరిచ్చేదము పరిసమాప్తము. 


ఖః 





శ్రీ సిద్దాంత శిఖామణి 


ఆష్టాదశ పరిచ్చేదః 
పదునెమిదవ పరిచ్చేదం 
అగస్త్య ఉవాచ:- 
ప్రసాదిస్థలసంబద్దాః స్టలభేదాః ప్రకీర్తితాః 
ప్రాణలింగస్థలారూఢాన్‌ స్థల భేదాన్నిరూపయ 111 
శ్రీ రేణుక ఉవాచ:- 
స్థలానాం నవకం ప్రోక్తం ప్రాణలింగిస్థల శ్రితం 
ఆదావాత్మస్థలం |ప్రోక్రమంత రాత్మస్థలం తతః ॥2॥ 
పరమాత్మస్థలం పశ్చాన్ని ర్టేహాగమ సంజ్ఞకం 
నిర్భావాగమసంజ్ఞంచ తతో నష్టాగమస్థలం ॥3॥ 


ఆదిప్రసాదినామాధ తతశ్చాంత్యప్రసాదికం 
సేవ్య ప్రసాదికం చాథశ్రుణు తేషాం హీ లక్షణం ॥ 4 ॥ 


ఓ! రేణుకాచార్యా! ప్రసాది స్థలమునకు సంబంధించిన స్థల భేదములు నీ చే 
ఉపదేశించబడినవి. ఇక మీదట ప్రాణలింగి స్థలమునకు సంబంధించిన స్థల భేదములను 
ఉపదేశింపుము. అని అగస్త్య మహర్షి ప్రశ్నింపగా అందుకు శ్రీ రేణుకా చార్యుల వారు 
ప్రాణ లింగి స్థలములోని ఆత్మస్థలము- అంతరాత్మ స్థలము-పరమాత్మ స్థలము-నిర్దేహాగమ 
స్థలము, నిర్భావాగమ స్థలము ఆది ప్రసాది స్థలము, అంత్య ప్రసాది స్థలము, సేవ్య 
ప్రసాది నృలము అను తొమ్మిది నృలములున్నవనియు, వాటి లక్షణములను 
వినుమనియాదేశించిరి. 


28. ఆత్మ స్థలం 


జీవ భావం పరిత్యజ్య యదా తత్వం విభావ్యతే 
గురోశ్చ బోధయోగేన తదాత్మాయం ప్రకీర్తితః ॥ 5 ॥ 


వాలాగ్రశతభాగేన సదృశో హృదయే స్థితః 
అశ్నన్‌ కర్మఫలం సర్వమాత్మా స్ఫురతి దీపవత్‌ 16 ॥ 


ఆత్మాకపి సర్వభూతానా మంతః కరణమాశ్రితః 

అణుభూతో మలాసంగాదాదికర్మనియంత్రితః 17 
అశరీరోకపి సర్వత్ర వ్యాపకోకపి నిరంజనః 

ఆత్మా మాయాశరీరస్థః పరిభ్రమతి సంసృతౌ 18 ॥ 
ఆత్మస్వరూప విజ్ఞానం దేహేంద్రియ విభాగతః 

అఖండబ్రహ్మ రూపేణ తదా55త్మప్రాప్తి రుచ్యతే 19 ॥ 
జపాయోగాద్యథా రాగః స్ఫటికస్య మజేర్భవేత్‌ 

తథా హంకారసంబంధాదాత్మనో దేహమానితా 110 ॥ 
న చాస్తి దేహసంబంధో నిర్దేహస్య స్వభావతః 

అజ్ఞాన కర్మయోగేన దేహీ భవతి భుక్తయే 1 11॥ 
నాసౌ దేవో న గంధర్యో న యక్షోనైవ రాక్షసః 

న మనుష్యో న తిర్యక్షృ న చ స్థావర విగ్రహః 

తత్త చృరీరయో గేన తత్తన్నామ్నా విరాజతే 112 ॥ 


నానాకర్మ విపాకాచ్చ వానాయోనిసమా శ్రితాః 

నానాయోగసమాపన్నా నానా బుద్ధివిచేష్టితాః 113 ॥ 
నానా మార్గస మారూఢా నానాసంకల్ప కారిణః 

అస్వతంత్రాశ్చ కించిజ్‌ జ్ఞాః కించిత్కర హేతవః 

లీలాభాజనతాం (ప్రాప్తాః శివస్య పరమాత్మనః 114 ॥ 
చోదితాః పరమేశేన స్వస్వకర్మాను రూపతః 

స్వర్గం వా నరకం వాపి ప్రాణినో యాంతి కర్మిణ : ॥ 15 ॥ 
పునః కర్మావశేషేణ జాయంతే గర్భ కోటరాత్‌ 

జాతా మృతాః పునర్జాతాః పునర్మరణ భాజనాః 

భ్రమంతి ఘోర సంసారే విశ్రాంతికథయా వినా 116 ॥ 


జీవత్వం దుఃఖ సర్వస్వం తదిదం మలకల్పితం 
నిరస్యతే గురోర్పోధాద్‌ జ్ఞానశక్తిః ప్రకాశతే 117 ॥ 


CIDP 


శ్రీ గురువు యొక్క ఉపదేశ యోగము చేత జీవభావమును త్యజించి ఎప్పుడైతె 
శివతత్తము అనుభవించబడుచున్నదో అప్పుడీతడు ఆత్మయని చెప్పంబడుచున్నాడు॥5॥ 
వెంట్రుక యొక్క కొసభాగమును నూరుభాగములు జేయగా అందులోని మరొక 
భాగమునకు నమానమైన అత్యంత నూక్ష్యభాగమనబడిన ఆత్మసమస్తప్రాణుల 
హృదయములందుండి, స్వార్టిత సమస్త కర్మఫలమును అనుభవించునదై దీపము వలె 
ప్రకాశించుచుండును. దీపము ఇంట్లో నే భాగమునందున్నను తనకాంతి ప్రకాశము చేత 
గృహమంతట బ్రకాశింపజేయునట్లు ఆత్మ హృదయస్థానమునందున్నప్పటికిన్నీ తన యొక్క 
జ్ఞాన ప్రభచేత శరీరమునందంతటను వ్యాపించి, సర్వావయచైతన్యమును అనుభవించువాడై 
ప్రకాశించుచుండునని భావము ॥6॥అణు రూపమగు ఆత్మ సర్వ జీవుల అంతఃకరణమును 
ఆశ్రయించిన వాడై అణవాదిమలత్రయ సంబంధముచేత ప్రాచీన కర్మ పాశముతో 
బంధింవంబడి యున్నాడు. ప్రాచిన కర్మ పాశముతో బంధనమే ఆత్మను సదా 
సంసారమునందు ఆసక్తి గలవాడిగా చేయుచున్నది అని భావము ॥7॥ శరీరము లేకున్నను, 
సర్వత్ర వ్యాపించి యున్నది ఐనను సర్వత్ర వ్యాపించి యున్నను నిర్లిప్త్పడైన అత్మ, 
మాయామయ శరీరమునందున్నడ్దై జనన-మరణరూవ నంసారమునందు 
భ్రమించుచుండును. ॥8॥ దేహము ఆత్మగాదు, ఇంద్రియము, ఆత్మగాదు, బుద్ధి అత్మగాదు, 
వీటన్నింటి కంటెను ఆత్మ భిన్నముగా నున్నదని గుర్తించి, అపరిచ్చిన్న పరబ్రహ్మ రూపముతో 
స్వస్వరూప జ్ఞానము ఎప్పుడు గల్గుచున్నదో, అప్పుడే ఆత్మ ప్రాప్తిఅని చెప్పబడును. 19॥ 
స్పటిక మణికి జపాకుసుమము (ఎజ్జదాసానిపువ్వు) యొక్క సంబంధము నుండి 
ఎజువురంగుగా ఏట్టుగా నేర్వడుచున్నదో అట్లే అహంకారనంబంధముతో ఆత్మకు 
దేహాభిమానముగలుగును 1101 శరీరశూన్యమైన ఆత్మకు నహజముగ దేవా 
సంబంధముండదు, అజ్ఞాన కర్మసంబంధముచేత కర్మ ఫలమును అనుభవించుటకై 
శరీరముగల వాడగును ॥11॥ ఆత్మ దేవుడుగాడు, గంధర్వుడుగాడు, యక్షుడుగాడు, 
రాక్షసుడుగాడు, మానవుడు గాడు, పశుపక్షి రూపతిర్యక్‌ ప్రాణిగూడగాదు. శిలాది స్థావర 
వస్తువు గాదు. ఐతే ఆయాశరీర సంబంధముచేత ఆయానామములతో ప్రకాశించు చున్నాడు 
1121 ప్రాణులు నానా విధమైన ప్రాచీన కర్మ పరిపాకము వలన దేవతిర్యక్‌మనుష్యాది 
నానావిధమైన యోనులందు జన్మించిన వారైనా నానావిధా కృతులతో గూడియున్న వారై 
పలురకాల బుద్ధులతో చంచలమతులయ్యు రకరకాల శాస్త్ర మార్గ ప్రవిష్ణులై పలురకాల 
సంకల్ప కారులై స్వాతంత్ర్య రహితులై కించిత్‌ (అల్పజ్ఞ) వక్షృత్వ శాలురై యుండి శివ 
పరమాత్మునకు క్రీడా భాండస్వరూపులై యున్నారు. ॥13-14॥ తమతమకర్మాను గుణ్యముగా 


పరమేశ్వరునిచేతగ్రేరితులైన ప్రాణులు, ((ప్రేరితమైన) స్వర్గమును గాని అథవా నరకమును 
గాని బొందుదురు ॥15॥స్వర్గము నరకము ఫలాను భవానంతరమున అల్పావశిష్టమైయున్న 
అట్టి కర్మ ఫలమును అనుభవించుటకై పునః గర్భమునుండి జన్మింతురు, మళ్ళీ 
మరణింతురు, “పునరపిజననంపునరపిమరణం” అను సూక్తి మేరకు అనుసరింతురు. 
ఇదే విధముగా విశ్రాంతి యనేదే లేకుండా భయంకరమగు సంసారమునందు సదా 
పరిభ్రమించుచుందురు ॥16॥ అణవాది మలబద్ధము దుఃఖమయము ఐన జీవత్వము 
(జీవభావము) శ్రీ గురువు యొక్క ఉపదేశము వలన దొలగిపోయి జ్ఞానశక్తి ప్రకాశించు 
చుండును ॥17॥ 


29. అంతరాత్మస్థలం 
॥శ్లో! యదా నిరస్తం జీవత్వం భవే ద్గుర్వనుబోధతః 
తదాకంతరాత్మ భావో హి నిరస్తస్య భవేద్రువం ॥ 18 ॥ 
దేహస్థితో వ్యయం జీవో దేహ సంగ వివర్ణితః 
బోధాత్‌ పరమాత్మ భావిత్వాదంతరాత్మేతి కీర్తితః 119 ॥ 
ఆత్మాంతరాలవర్తిత్వాజ్జీవాత్మ పరమాత్మనోః 
యోగాదుభయ ధర్మాణా మంతరాత్మేతి కీర్తితః 120 ॥ 
అహంకారన్య సంబంధాన్మనుష్యత్వాదివిభ్రమః 
న స్వభావ ఇతి జ్ఞానాదంతరాత్మేతి కథ్యతే 121 


యథా పద్మసలాశస్య న సంగో వారిణా భవేత్‌ 
తథా దేహజుషోస్యస్య న శరీరేణ సంగతిః 1 22 ॥ 


నీడస్థితో యథా పక్షీ నీడాద్భిన్నః ప్రకాశతే 
దేహస్థితన్త థాత్మాయం దేహదన్య! ప్రకాశతే 123 ॥ 


ఆచ్భాద్యతే యథా చంద్రో మేఘైరాసంగవర్ణితః 
తథాత్మా దేహ సంఘాతైరనంగః పరివేష్టితః 124 1 


నిర్మమో నిరహంకారో నిరస్తోపాధి విప్లవః 
దేహస్థోకపి సదా హ్యాత్మా శివం పశ్యతి యోగతః ॥ 25 ॥ 


భోక్రుర్భోజ్య పరిత్యాగాత్‌ (ప్రేరకన్య ప్రసాదతః 
భోక్షృ తా భోగ గలితః స్ఫురత్యాత్మా స్వభావతః 126 ॥ 


సర్వేషాం ప్రేరకత్వేన శంభురంతః స్థితః సదా 
తత్పర జ్ఞానయోగేన యోగీ నందతి ముక్తవత్‌ 127 ॥ 


శ్రీ గురువు యొక్క ఉపదేశము చేత జీవభావము ఎప్పుడైతే తొలగిపోవునో అప్పుడు 
జీవభావ శూన్యుడైన ఆత్మకునిశ్చయముగ అంతరాత్మ భావముగలుగును. ఈ జీవాత్ముడు 
దేహముననున్నప్పటికిని దేహ సంబంధముతో దూరమై న్వస్వరూపజ్ఞానములోను 
పరమాత్మభావములుండుటచేత అంతరాత్మయని చెప్పబడును. జీవభావము చేత దూరమైన 
అత్మజీవాంతత్వము మరియు పరమాత్మత్వ ములను ఈ రెండు అవస్థల మధ్యలో 
ఉండి, జీవ ధర్మము మరియు శివ ధర్మములను ఇరుతెరుంగులైన ధర్మముల 
సంబంధముతో అంతరాత్మయని చెప్పబడును ॥20॥ నేను మనిషిని నేను శ్రేష్టుడిని 
(గొప్పవాడిని) నేను చిన్నవాడిని, అను కల్పన అహంకార సంబంధముతో వచ్చియున్నది. 
ఇది స్వభావికమైనదిగాదు అను జ్ఞాన అంతరాత్మయని చెప్పబడును ॥21॥ కమలపు ఆకు 
నీటిలోనున్నప్పటికినీ,దానికి నీటి సంబంధముండదు. అదెట్లాగ ఉండదో అట్టే ఆత్మ 
శరీరములోనున్నప్పటికిని శరీర నంబంధమునుండి దూరముగనుండును ॥22॥ 
పక్షిగూటిలోనున్నను ఆ గూటి నుండి యెట్లు భిన్నముగానగుపడుచున్నదో, అల్లే ఆత్మ 
శరీరములోనున్నను శరీరమునుండి భిన్నముగా నుండి ప్రకాశించుచుండును 
॥231మేఘములతో సంబంధములేని చంద్రుడు మేఘములతో నెట్లు అచ్చాదింపబడునో 
అల్లే ఆత్మ శరీర సంబంధములేని వాడైనను అనేక రకములైన దేహ సంబంధములతో 
పరివేష్టితుడై యుండును ॥24॥ మమకార అహంకారశూన్యుడైనను ఉపాధి బాధ రహితుడైన 
ఆత్మ దేహమునందున్నను యోగ సాధన చేత నెల్లప్పుడు శివుని దర్శించు చుండును 
॥25॥ భోక్తయైన ఆత్మకు (ప్రేరేపుడైన శివుని అనుగ్రహము వలన భోగ్యవస్తువుల 
పరిత్యాగమగుట వలన ఆతడు భోకృరూపభోగమునుండి దూరమై స్వస్వరూపముతో 
ప్రకాశించుచుండును. ॥26॥ శివుడు సర్వ ప్రాణులకు (పేరకుడై యుంట వలన సమస్త 
ప్రాణులహృదయములందు ఎల్లప్పుడును నివసించి యుండును. అట్టి పరమ శివుని 
యథార్థజ్ఞాన సంబంధముతో శివయోగిముక్తుని వలె సంతుష్టుడై యుండును. శివయోగి 
శివజ్ఞాన సంబంధముతో ఆనంద భరితుడై యుండునని భావము ॥27॥ 


30. పరమాత్మస్థలం 

॥శ్లో॥ నిర్భూతే తత్ర్రబోధేన మలే సంసారకారణే 
సామరస్యాత్‌ పరాత్మస్థః పరమాత్మాయముచ్యతే 128 ॥ 
సర్వేషామాత్మ భేదానాముత్కృష్టత్వాత్‌ స్వతేజసా 
పరమాత్మా శివప్రోక్తః సర్వ గోపి ప్రకాశవాన్‌ 1 29 ॥ 
బ్రహ్మాండబుద్భుదస్తోమా యస్య మాయామహోదధా 
ఉన్మజ్ఞంతి నిమజ్జంతి పరమాత్మా స ఉచ్యతే 130 ॥ 
యస్మిన్‌ జ్యోతిరగ్గణాః సర్వే స్ఫులింగా ఇవ పావకా 
ఉత్పద్య విలయం యాంతి తద్రూపం పరమాత్మనః 131 1 
యస్మిన్‌ సమస్తతత్వాని కల్లోలా ఇవ వారిధౌ 
సంభూయ లయమాయాంతి తద్రూపం పరమాత్మనః 132 ॥ 
నిరస్త మల సంబంధమశేషజగదాత్మకం 
సర్వతత్వో పరిప్రోక్తం స్వరూపం పరమాత్మనః ॥ 33 ॥ 
యథా వ్యాప్య జగత్సర్వం స్వభాసా భాతి భాస్కరః 
తథా స్వశక్తి భిర్వ్యాప్య పరమాత్మా ప్రకాశతే 134 ॥ 
విశ్వతో భావమానోపి విశ్వమాయా విలక్షణః 
పరమాత్మా స్వయం జ్యోతీరూపో జీవాత్మనాంభవేత్‌ ॥ 35 ॥ 


జనన మరణరూపసంసారమునకు మూలకారణభూతమగు అజ్ఞానము శివాద్వైత 
జ్ఞానము చేతనశించగా, ఈ అంతరాత్మకు పరమాత్మునిలో సామరస్యముగలుగుట వలన 
పరమాత్మకునిలయమైన (పరమాత్మునిలో సమరసభూతుడైన) ఇతడు పరమాత్ముడే యని 
చెప్పబడుచున్నాడు. 


“యథానద్యఃస్యందమానాః సాగరే (సముద్రె) అస్తంగచ్చంతి నామరూపే (పం) 
విహాయతథా విద్వాన్నామరూపాద్యి ముక్తః! పరాత్పరం పురుషముపైతి దివ్యం” 


అను ముండకోపనిషత్తు వాక్యము మేరకు ఇదే అభిఃప్రాయమును బోధించుచున్నది 
॥28॥ శివుడు తన యొక్క అప్రతిహతతేజస్సుతో అనంతాత్ములలో ఉత్కష్టుడగుటవలన 


CD — 


పరమాత్ముడని చెప్పబడుచున్నాడు. ఈ పరమాత్ముడు సమస్త చరాచర ప్రపంచమునందు 
వ్యాపించి యున్నను మిగతా ఆత్మలవలె తేజో హీనుడుగాకుండ నుండి ఉజ్జ్యులుడయ్యే 
ప్రకాశించుచుండును” “సఉశగ్రేయాన్‌ భవతిజాయమానః” అనుశ్రుతి వాక్యము చాటి 
చెప్పుచున్నది. అనేక బ్రహ్మండములను బుద్నుదసమూహములు ఎవని మాయరూపమగు 
మహాసముద్రమున వాటివలె, జీవుడు పరమాత్ముడని చెప్పుకొనును. అగ్నినుండి 
మిణుగురులు ఉత్పన్నములై అందులోనే లీనమగు నట్టుగా దేని నుండి జీవ 
నముదాయములు ఉత్పన్నములై దేనియందు లయమగునో అదే వరమాత్మ 
స్వరూపమనబడును. సముద్రమున తరంగములు ఉత్పన్నములై లీనమగునట్లుగా దేని 
నుండి జీవసముదాయములు ఉత్పన్నములై దేని యందు లయమగునో అదే పరమాత్మ 
స్వరూపమనబడును. నముద్రమున తరంగములు ఉత్పన్నములై లయమును 
బొందుచున్నవో అదే పరమాత్ముని స్వరూపమనబడును. ॥32॥ అణవాదిమల సంబంధ 
శూన్యమైనదగు అథవాఅత్యంత పవిత్రమైనదగు, సకల చరాచర ప్రపంచరూపమైనదగు 
పరమాత్ముని స్వరూపము భూమ్యాది సమస్త తత్వములకంటెను శ్రేష్టమై యున్నది. సూర్యుడు 
తనతేజస్సు చేత సమస్త జగత్తును వ్యాపించి ఎట్లు ప్రకాశించుచున్నాడో అల్లే పరమాత్ముడు 
తనతో నున్న అనంత శక్తులతో సమస్త జగత్తును వ్యాపించి ప్రకాశించు చున్నాడు. 134॥ 
విశ్వమాయావిలక్షణమగు పరమాత్ముడు జీవాత్ములలో సర్వత్ర ప్రకాశించుచున్నను స్వయం 
జ్యోతి స్వరూపుడయ్య ప్రకాశించును. అనశ్నన్నన్యో అభిచాకశీతి” అనునట్లు శ్రుతియు 
(వేదము) ఇదే అభిప్రాయమును బోధించుచున్నది॥35॥ 


31. నిర్జేహాగమస్థలం 


శ్లో) దేహినోకపీ పరాత్మత్వ భావినో నిరహంకృతేః 
నిరస్త దేహధర్మస్య నిర్జేహాగమ ఉచ్యతే 1 36 ॥ 
శివోక హమితి యస్యాస్తి భావనా సర్వగామినీ 
తస్య దేహిన సంబంధః కథం స్యాదమితాత్మనః 1 37 ॥ 


గలితే కృత్రి మాహంత్వే సంసారభ్రమ కారణే 
పరాహంతాం ప్రవిష్టస్య కుతో దేహఃకుతో రతిః ॥ 38 ॥ 


నిష్కలే నిష్పపంచౌఘే గభీరే చిన్మహోదధౌ 
నిమగ్న మానసో యోగీ కథం దేహం విచింతయేత్‌ ॥ 39 ॥ 


 —- ODO  — — — — — — — — — — — 


అపరిచ్చేద్యమాత్మానం చిదంబర మితి స్మరన్‌ 
దేహయోగేకపి దేహ స్టైర్వికారైర్న విలిష్యతే 140 ॥ 
అఖండనం విదాకారమద్వితీయం సుఖాత్మకం 
పరమాకాశ మాత్మానం మన్వానః కుత్ర ముహ్యతి ॥ 411 


ఉపాధివిహితా భేదా దృశ్యంతే చైకవస్తుని 
ఇతి యస్య మతిః సోళయం కథం దేహమితో భవేత్‌॥ 42 ॥ 


భేదబుద్ధిః సమస్తానాం పరిచ్చేదన్య కారణం 
అభేదబుద్దౌ జాతాయాం పరిచ్చేదస్య కా కథా 143 ॥ 


పరమాత్ముని స్వరూపమును భావించువాడు, అహంకారమమకారశూన్యుడు, శరీరము 
గలిగియున్నప్పటికిన్ని దేహధర్మములతో విముక్తుడైన వాడును ఐన శివయోగికి నిర్దేహత్వ 
ప్రాప్తి చెప్పబడినది ॥36॥ శివోఠహం నేను శివుడిని సర్వ వ్యాపకమైనానను భావన ఎవని 
యందున్నదో, మహాత్ముడైన ఆ శివయోగికి శరీర సంబంధము ఎట్లు ఏర్పడును? ఎన్నటికి 
యేర్పడదని భావము ॥37॥ సంసార భ్రాంతికి మూలకారణమగు కృత్రిమ అహంకారము 
నశించగా శివభావమును బొందిన శివయోగికి శరీరమెక్కడుండును. మరియు శరీర 
సంబంధమగు అభిమానము ((పేమ) ఎక్కడుంది? ఈ రెండును ఉండవని భావము 
138॥ నిష్కలము, చరాచర ప్రపంచసమూహశూన్యము అత్యంత గంభీరము ఐన 
జ్ఞానసముద్రమున మనసును లీన మొనర్చిన శివయోగి దేహమునుగూర్చి ఎట్లు 
చింతించును? ఇంతటి శివ యోగికి తన దేహము విషయమున జ్ఞాపకముండదని భావము 
139॥ తనను అపరిచ్చిన్న జ్ఞానాకాశస్వరూపునిగా భావించునట్టి శివయోగి దేహముతో " 
గూడియున్న నుదేహముననుండు ఇంద్రియ వికారములచేత లిప్పుడైన వాడుగా కాడు. 
తనను అఖండ జ్ఞాన స్వరూపునిగాను, అద్వితీయునిగాను ఆనంద స్వరూపునిగాను, 
దెలిసి కొనిన (భావించిన)శివయోగి ఎక్కడను మోహమునకులోనుగాడు? మోహమునకు 
వశుడుగాడని భావము ॥41॥ ఒకే వస్తువులో అనేక విధములైన భేదములు ఉపాధులతోను 
గూడి యున్నవై అగుపడుచున్నవనే భావము ఎవని కుండునో వాడు దేహ సంబంధమున్న 
వాడెట్లగును? (జ్ఞానము) నర్వమును అభేద బుద్దితో నిరీక్షిస్తు సాక్షాత్తుగా శివ 
స్వరూపుడైయున్న శివయోగికి దేహ సంబంధమేమాత్రము లేదని భావము ॥42॥ భేద 
బుద్ధే సమస్త వస్తువుల భిన్న భిన్నతకుమూలకారణీభూతమై యున్నది. అభేద బుద్ధి 
చేతనుత్సన్నమగుటకు పరిచ్చేదమునకు (భిన్నభిన్నతకు) అవకాశమెక్కడిది? అభేద 


EE, రాటు 


బుద్ధియున్నవాడు ఏ వన్తువును భిన్న భిన్నముగా జూడకుండ నమన్తమును 
శివస్వరూపముగానె జూచునని భావము ॥43॥ 


32. నిరావాగమసలం 
థె థి 


॥శ్లో॥ వ్యతిరేకాత్‌ స్వరూపస్య భావాంతరనిరాకృతేః 


భావో వికారనిర్ముక్తో నిర్భావాగమ ఉచ్యతే ॥ 44 ॥ 
అహం బ్రహ్మేతి భావస్య వస్తుద్వ్యయసమాశ్రయః 
ఎకీభూతస్య చిద్వ్యోమ్ని తదభావో వినిశ్చితః 145 ॥ 


ఏక భావేన రూఢస్య నిష్కలంకే చిదంబరే 
క్వ జాతివాసనాయోగః క్వ దేహిత్వం పరిభ్రమః 1 46 ॥ 


శూన్యే చిదంబరే స్థానే దూరే వాజ్మానసాధ్వనః 

విలీనాత్మా మహాయోగీ కేనకింవాపి భావయేత్‌ 147 ॥ 

అవిశుద్దే విశుద్దే వా స్థలే దీప్తి ర్యథా రవేః 

పతత్యేవం సదా ద్వైతీ సర్వత్ర సమవృత్తి మాన్‌ 1 48 ॥ 

న బిభేతి జరామృత్యోర్న క్షుధాయా వశం వ్రజేత్‌ 

పరిపూర్ణ నిజానంద సమాస్వాదాన్మహాసుఖీ 149 ॥ 

నేను వేరే, శివుడు వేరే, జగత్తు వేరే, అనుభావనను నిరాకరరించుట వలనను అందుచే 

పూర్వస్వరూపము యొక్క వైలక్షణ్యము చేతను, ఇంద్రియ వికారముల చేత ముక్తుడగుట 
వలన మనో భావనయే నిర్భావాగమ స్థలమనబడును 14411 


“అహం బ్రహ్మ”అనే భావనకు నేను మరియు బ్రహ్మ అను రెండు వస్తువుల సంబంధ 
మేర్చడును, చిదాకాశమునందు సమరసభూతమగు భావనకు అహం-బ్రహ్మ అను రెండు 
వస్తువుల అభావమును జెప్పబడినది. శివోఅహం భావన గూడ నశించి తన్ను తను 
ప్రకాశించు చున్నదే నిర్భావాగమ స్థలము ॥45॥ నిష్కలంకమైన చిదాకాశములో ఎకత్వము 
(సామరస్యము) భావము చేత దృఢమగు శివయోగికి వర్ణాశ్రమ వాసనాసంబంధము, 
శరీరముండుట సంసార చక్రభ్రమణ మెక్కడిది? ఇవేమియు ఉండవని భావము ॥46॥ 
వాజ్మనో మార్గమునకు అతీతమైనది. నీల పీతాద్యాకారములు లేని దగు చిదాకార స్థానము 
నందుగాని అథవా అపవిత్ర స్థలమునందు గాని, భేదభావనము లేకుండా సమాన 


| 


బుద్దిగలవాడై యున్నాడు. నూర్యుని ప్రకాశము పవిత్రమునందుగాని, లేక 
అపవిత్రమునందుగాని భేద భావములేకుండా ఎట్లు తన కిరణములను ప్రసరింపజేయునో 
అట్లే శివాద్దైతి నమాన బుద్ధి కలవాడై యుండును. 1॥148॥ ఇట్లు శివయోగి 
జరామరణములకు భయపడడు, మరియు ఆకలి బాధకులోనుగాడు, ఇతడు 
పరిపూర్ణాత్మానందమును అనుభవించుటచేత మహానందమును అనుభవించును ॥49॥ 


33. నష్టాగమస్థలం 


॥శ్లో॥ భేదశూన్యే మహాబోధే జ్ఞాత్రాదిత్రి యహానితః 150 ॥ 
జ్ఞానస్య నష్ట భావేన నష్టాగమ ఇహోచ్యతే 


అద్వైతవాస నావిష్ట చేతసాం పరయోగినాం 
పశ్యతామంతరాత్మానం జ్ఞాతృత్వం కథమన్యథా i 511 


అకర్షాహమవేత్తాహమదేహోకహం నిరంజనః 
ఇతి చింతయతః సాక్షాత్‌ సంవిదేవ ప్రకాశతే 1 52 1 


నిరస్తభేద జల్పస్య నిరీహస్య ప్రశామ్యతః 
స్వే మహిమ్ని విలీనస్య కిమన్యద్‌ జ్ఞేయముచ్యతే 153 ॥ 


ఎకీభూతే నిజాకారే సంవిదా నిష్ప్రపంచయా 
కేన కిం వేదనీయం స్యాద్వేత్తా కః పరిభాష్యతే 154 ॥ 


మహాసత్తా మహాసంవిద్విశ్వరూపా ప్రకాశతే 
తద్వినా నాస్తి వస్వేకం భేద బుద్ధిం విముంచతః ॥55 ॥ 


భేద శూన్యమైన మహాజ్ఞానమునందు జాతృ-జ్ఞాన-జ్ఞేయ రూపమగుత్రిపుటి మయమైన 
ప్రపంచము శూన్యమై యుంటవలన నిర్భావాగమ స్థల సంపన్నుడగు ఈ శివయోగి 
విషయమున భేద జ్ఞానము స్పష్టమగుట వలన ఇది నష్టాగమ స్థల మనబడును ॥50॥ 
శివాద్వైతవాసనతో గూడిన వారైనను, తమ హృదయకమలమునందు పరమేశ్వరుని 
దర్శించువారు ఐన శివయోగులకు స్వాతిరిక్తపదార్థాంతర జ్ఞాతృత్వము ఎట్లు సంభవించును? 
శివయోగులు తమకు దప్ప ఏ పదార్థములను గమనించక, సమస్త పదార్థములను 
స్వస్వరూపముతోనే జూతురని భావము. 1511 నేను కర్తనుగాను నేను దెల్సిన (జ్ఞానిని) 
వాడిని గాను నేనదేహిని గాను, నేను నిరంజనుడను అని ఆలోచించు శివయోగికి సాక్షాత్తుగా 


లాలా 


శివాద్వైత జ్ఞానమే ప్రకాశించుచుండును. ॥52॥ భేద భావమును నిరసించిన వాడు, రాగద్వేష 
రహితుడు, విరక్తుడు, నిజమైన మహిమయందే లీనమైన వాడునైన శివయోగికి తన 
కన్యమగు జ్ఞేయ వస్తువు ఎది యున్నది? ఏదియు లేదనే భావము ॥30॥ స్వస్వరూపభేద 
రహితమైన శివాద్వైత జ్ఞానముతో సమరస భావమును బొందుటకు దేని చేత ఎ వస్తువును 
దెలియ వలెను?దెలుసుకున్న (ఎజింగిన) వాడు ఎవడని చెప్పవలెను? 


“నా తః పరంవేదితవ్యం హి కించిత్‌ అను శ్రుతి వాక్యాను సారముగా శివయోగికి 
జ్ఞాతృజ్జేయ-జ్ఞానము లేవియును ఉండవు, అని భావము ॥54॥ గొప్ప సత్తా స్వరూపమగు 
మహాజ్ఞానము జగద్రూపమై ప్రకాశించును. బెపాధిక భేద బుద్దిని విడిచిన వాడికి ఏ ఒక 
వస్తువు అగుపడదు॥55॥ 


34. ఆదిప్రసాది స్థలం 

శ్లో! సర్వాధిష్టాతృకః శంభురాదిస్తస్య ప్రసాదతః 
ఆదిప్రసాదీత్యుక్షో యం నిర్వికారపదే స్థితః 156 ॥ 

అనేక జన్మ శుద్ధస్య నిరహంకార భావినః 
ప్రసన్నస్య మహాదేవః ప్రసీదతి విముక్తయే 157 ॥ 

శివ ప్రసాదసంపత్త్యా శివభావముపేయుషా 
శివాదన్యజ్ఞగజ్ఞాలం దృశ్యం తే న చ దృశ్యతే 1581 


శంభోరేవ ప్రసాదేన సంసారచ్చేదకారిణా 
మోహగ్రంథిం వినిర్భిద్య ముక్తిం యాంతి వివెకినః ॥ 59 ॥ 


వినాప్రసాదమీశస్య సంసారో న నివర్తతే 
వినా సూర్యోదయం లోకే కుతః స్యాత్తమసో లయః ॥ 60 ॥ 


సర్వాను గ్రాహకః శంభుః కేవలం కృపయా ప్రభుః 
మోచయేత్‌ సకలాన్‌ జంతూన్నకించిదిహ కారణం ॥ 61 ॥ 
సమస్తమునకు ఆధార భూతమైన పరమ శివుడు సృష్ట్యాది పంచకృత్యములకు ఆది 
కారణభూతుడైయున్నాడు. సమస్తమునకు ఆది భూతుడైన ఆ పరమ శివుని ప్రసాదము 


చేత వికార శూన్యమగు నష్టాగమ నృలమునందున్న శివయోగికి మోక్షమును 
అనుగ్రహించుటకై శివుడు బ్రసన్నుడగును ॥57॥ 


శివ ప్రసాద సంపత్తు వలనశివ స్వరూపాన్ని బొందిన ఆ శివయోగి, దృష్టిగోచరమగు 
నీచరాచరాత్మకమగు ఈ ప్రపంచ సమూహమును శివేతరమైనదిగాను అగుపడదు. సాగర 
తరంగముల న్యాయము పగిది అనగా సముద్రమునుండి యత్సన్నమగు తరంగము 
లకు భేదరహితమైనట్లుగా శివునికి, శివుడి వలన' ఉత్పన్నమగు నీచరాచరాత్మక ప్రపంచ 
మునకు అభ్లోదముని గుర్తించువాడు అని భావము ॥568॥ వివేకవంతులు 
సంసారనాశనమునకు మూలమైన శివ ప్రసాదమునుండే అజ్ఞాన గ్రంధిని ఛేదించి ముక్తిని 
పొందుదురు. శివాను గ్రహములేనిదే సంసార నివృత్తి పొందలేరు. లోకమున 
సూర్యోదయమునుండే అంధకారము నశించునట్లుగా, శివ ప్రసాదము వలన సంసార 
బంధనమునశిస్తుందని భావము ॥60॥ అనంత బ్రహ్మాండ నాయకుడు సర్వానుగ్రహ 
కారకుడైన శివుడు కేవలము తన అనుగ్రహము చేత నమన్త ప్రాణులను 
సంసారబంధమునుండి విడిపించును. ఈ విషయమున ఆతని యనుగ్రహమే కారణముగా 
కమరే కారణముండదు. సమస్త ప్రాణుల సంసార బంధనివృత్తికి పరశివ మూర్తియొక్క 
అనుగ్రహమే ప్రధానమైన కారణమని భావము॥61॥ 


35. అంత్య ప్రసౌది స్థలం 
థి 
॥శో॥ లయః సర్వపదార్ధానామంత్య ఇత్యుచ్యతే బుధైః 
ప్రసాదోనుభవస్తస్య తద్వానంత్య ప్రసాదవాన్‌ 1 62 ॥ 
దేవతిర్యజ్మనుష్యాది వ్యవహారవికల్పనా 
మాయాకృతా పరేతత్వే తల్లయేతత్‌ క్షయోభవేత్‌  ॥ 63 ॥ 
సాక్షాతృతే పరే తత్తే సచ్చిదానంద లక్షణే 
క్వ పదార్థ పరిజ్ఞానం కుతో జ్ఞాతృిత్వ సంభవః 1 64 ॥ 


ఎవామో 


తథా ముక్తస్య జీవస్య న కించిద్వస్తు దృశ్యతే 165 ॥ 


సుషుప్తస్య యథావస్తు న కించిదపి భాసతే 

య థాకాశమవిచ్చిన్నం నిర్వికారం స్వరూపతః 

తథా ముక్తస్య జీవస్య స్వరూపమవ శిష్యతే 166 ॥ 
న కించిదపి ముక్తస్య దృశ్యం కర్తవ్యమేవ హి 


సుఖస్ఫూర్తి స్వరూపస్య నిశ్చలా స్ధితి రుచ్యతే 167 1 


227 


శివాద్వెత పరిజ్ఞాన శిథిలా శేష వస్తునః 
కేవలం సంవిదుల్లాసదర్శినః కేన కిం భవేత్‌ 168 ॥ 


భూమ్యాది శివాంతమగు సమస్త పదార్థముల (తత్వముల) లయమునకు ఆశ్రితుడైన 
శీవృడు చిరస్థాయి(చివరి) వౌడని చెప్పబడును. అట్టి శివుని సాక్షాత్కారమే 
ప్రసాదియనబడును. . అట్టి ప్రసాదముగల ఆది ప్రసాదె అంత్య ప్రసాది యనబడును 
162॥ దేవుడు మానవుడు-పశువులు-పక్షులు మున్నగు వ్యవహార కల్పనము 
మాయచేతనుత్సన్నమై యున్నది. పర్మతత్వమునందు ఆ మాయలీనమగుటకు దేవ 
మనుష్యాది కల్పన వెంటనే నశిస్తుంది. ॥163॥ సచ్చిదానంద స్వరూపమగు పరశివ 
తత్వము ప్రత్యక్షమగుటకు వృథివ్యాది పరదార్థపరిజ్ఞానమెక్కడిది? తెల్సిన వాడైనను 
ఎవడు, అప్పుడు జ్ఞాతృ -జ్ఞానము - జ్ఞేయము ఈ మూడు ఉండవని భావము.॥64॥ 
గాఢ నిద్రలోనున్న వాడికి ఏ వస్తువు ఎట్లు గోచరించదో అట్లే జీవన్ముక్తునకు ఏ వస్తువు 
అగుపడదు. జీవన్ముక్తునకు సమస్తము శివ స్వరూపముగానె గోచరిస్తుందని భావము 
॥165॥ ఆకాశము స్వాభావికముగ ఎట్టు వ్యాపకము వికార శూన్యము అయి ఉన్నదో, 
అట్లే జీవన్ముక్తుడు నర్వ వికారములనుండి దూరమై న్వరూపము మాత్రమే 
మిగిలియుండును ॥66॥ జీవన్ముక్తునకు చూడదగినదిగాని, అథవా చేయదగినదిగాని, 
ఎదియుండదు. ఆనందస్వరూపుడైన జీవన్ముక్తుని స్టితినిశ్చలముగా నుండును ॥67॥ 
శివాద్వైత జ్ఞానము చేత నివృత్తి జేయబడిన సమస్త వస్తువులున్నవాడు కేవలముగా 
చిద్విలాసమునే దిలకించువాడు ఐన శివయోగికి దేనినుండియేమికానున్నది? ఎవిధమైన 
ప్రటూజనము గలుగదని భావము ॥68॥ 


36. సేవ్య ప్రసాదిస్థలం 
॥పో॥ సేవ్యో గురుః స్మతో హ్యాస్య ప్రసాదోనుభవోముతః 
తదేకావేశ రూపేణ తద్వాన్‌ సేవ్య ప్రసాదవాన్‌ 169 n 


సేవ్యో గురుః సమస్తావాం శివ ఎవ న సంశయం 
ప్రసాదోస్య పరానందప్రకాశః పరికీర్త్యతే 1 70 ॥ 


గురురేవ పరం తత్త్వం పరతత్త్వం గురుః స్కృతః 
తదేకత్వానుభావేన న కించిదవ శిష్యతే 1 71 ॥ 


అపరిచ్చేద్యమాత్మస్థ మవాజ్మానసగోచరం 

ఆనందం పశ్యతాం పుంసాం రతిరస్యత్ర కా భవేత్‌ ॥ 72 ॥ 
జ్ఞానామృతేన తృప్తస్య కిమన్యైర్భోజ్య వస్తుభిః 

జ్ఞానమేవ పరానందం ప్రకాశయతి యచ్చివం 173 ॥ 
ముక్తిరేవ పరాతృప్తిః పరమానంద లక్షణా 

నిత్యప్తస్య ముక్తస్యకిమన్యైర్భోగ సాధనైః 1 74 ॥ 


న బాహ్య కర్మ తస్యాస్తి న చాంతర్నైవ కుత్రచిత్‌ 

శివైక్య జ్ఞాన రూఢస్య దేహ భ్రాంతిం విముంచతః ॥ 75 ॥ 
న కర్మబంధేన తపో విశేష 

న మంత్రయోగాభ్యసనేతథైవ 

ధ్యానే భోధే చ తథాత్మ తత్వే 

మనః ప్రవృత్తి? పరయోగభాజాం 1 76 ॥ 


శివ స్వరూపుడైన శ్రీ గురువు సేవ్యుడని చెప్పబడును. ఇట్టి శ్రీ గురువు యొక్క 
ఉపదేశానుభవమే ప్రసాదమనబడును. గురువు మరియు ప్రసాదము ఈ రెండింటి కలయిక 
(సంబంధము) శిష్యుని యందు గలుగుట వలన ఇట్టి యేకీభావము గలవాడే సేవ్య 
ప్రసాదియనబడును. ॥79॥ సమస్త జనులకు బూజ్యుడైన శ్రీ గురువు సాక్షాత్తుగ శివుడే, 
అయియున్నాడు. ఆ పరత్తత్వమే శ్రీ గురువై యున్నాడు. ఆ గురుతత్వ- పరత్తత్వముల 
ఐక్యజ్ఞానముచేత ఎమేమియు మిగులదు. ఆరెండింటిలో ఎట్టి ఫేదభావము మిగులకుండ 
ఒకే ఒకటియై యుండునని భావము ॥71॥ 


అఖండము స్వస్వరూపము. వాజ్మనస్సులకు అగోచరము ఐన పరమానందమును 
ప్రత్యక్షమొనర్చునట్టి శివయోగులకు వేరు విషయములందు ఏ ప్రీతి గలుగదని భావము 
॥72॥ ఏ జ్ఞానము సచ్చిదానంద స్వరూపుడైన శివున్ని ప్రకాశింపంజేయునో అట్టి జ్ఞానామృతము 
వలన తృప్తినందిన శివయోగికి వేరేయెన భోజ్య వస్తువులతో ఏమి ప్రయోజనము? ఏ 
విధమైన ప్రయోజనము లేదని భావము ॥73॥ పరమానంద స్వరూపమగు ముక్తే శ్రేష్టమగు 
తృష్తియనిపించును నిత్య తృప్తుడైన జీవన్ముక్తునకు అన్యమగు భోగ సాధనములతో 
బ్రయోజనమేమి? 1741 


శివైక్య జ్ఞాన సంపన్నుడు దేహభ్రాంతి విముక్తుడును జ యున్నఆ శివయోగికి 

బాప హ్యపూజాకర్మముగాని, ఎ ఏదియు ఉండవు శ్‌ | సంపన్నుడైన శివయోగి సమస్తమును 
శివస్వరూపముగానే భావిస్తూ తానే తానైప్రకాశించుచున్నప్పుడు అటువంటి శివయోగికి 
బాహ్యశక్రీయ నుండీగాని. లేదా ఆంతరంగికమైన ధ్యానమునుండిగాని, యేలాంట్‌ 
ఫలముండబోదుయద్యపి శివయోగిపూజాది క్రియలను ఆచరించినవాడైనచో అట్టి ఆచరణ 
ఇతరుల ఉద్దారమునక్రై అనుష్టంప(బడుత్లుదని భావింప వలెనే గాని ఆతని ఉద్దారమునకై 
అనుష్టింపబడుతున్నదన భావించకూడదు అందుచేతనే శ్రీ రేణుకా చార్య భగవత్పాదులు 
అట్టి శివయోగికి బాహ్యపూజగాని లేదా ఆంతరంగిక ధ్యానముగాని ఏదియుండనేరదు 
అని యాదేశించిరి ॥75॥ అత్యుత్తమమైన శివయోగమును బడనిన (పొందిన) 
శినయోగిచిత్తవృత్తి షట్కర్మాది రూపమగు హఠయోగమున గాని లేదా తపోవిశేషమనబడిన 
రాజయోగమునందుగొని, అజపగాయత్రి రూపమగు సోర వాంమంతయోగొ 
భ్యాసమునందుగాని, అ జపగాయత్రి రూపములైన యోగములకు అత్మస్వరూపమైన 
స్వస్వరూపమగు జ్ఞానమునందు గాని ఇమిడి యున్నది. 176 


ఇతి శ్రీ సీద్దాంత శిఖామణౌ లింగస్టలీయ ప్రాణలింగి 
స్టలే అత్మస్థలాది నవవిధ స్థల ప్రనంగోనామ 
అష్టాదళ వరిచ్చేదః పరిసమాస్తః 


ఇది శ్రీ సిద్ధాంతశిఖామణిలో లింగస్టలీయ 
(ప్రాణ లింగిస్టలము నందు ఆత్మ స్టలాది నవ విధమైన 
స్థల ప్రసంగము పదునెనిమిదవ పరిచ్చేదము పరిసమాప్తము, 





ల్స 
శ్రీసిద్దాంత శిఖామణి 
ఏకోన వింశతి పరిచ్చేదః 
పందొమ్మిదవ పరిచ్లేదం 
ఛై 
అగస్త్య ఉవాచ:- 
స్థలభేదాః సమాఖ్యాతాః ప్రాణలింగిస్టలాశ్రయాః 
కథయ స్థలభేదం మే శరణస్థల సంశ్రితం 111 
శ్రీ రేణుక ఉవాచ:- 
శరణస్థలమాగ్రిత్య స్థలద్వాదశకం మయా 
ఉచ్యతే నామ సర్వేషాం స్థలానాం శ్రుణు తాపస 121 
దీక్షాపాదోదకం పూర్వం శిక్షాపాదోదకం తతః 
జ్ఞానపాదోదకం చాధ క్రియానిష్పత్తికం తతః 13 ॥ 
భావనిష్పత్తికం చాధ జ్ఞాననిష్పత్తికం తతః 
పిండాకాశస్థలం చాధ బింద్వాకాశస్థలం తతః ॥4॥ 
మహాకాశస్థలం చాధ క్రియాయాశ్చ ప్రకాశనం 
భావప్రకాశనం పశ్చాత్తతో జ్ఞానప్రకాశనం 
స్వరూపం పృథగేతేషాం కథయామి యథాక్రమం 15 ॥ 
ఓయీ రేణుకాచార్యా! ప్రాణలింగి స్థలమునకు సంబంధించిన భేదము మీనుండి 
ఉపదేశింపబడినవి. ఇక శరణ సంబంధములైన భేదములను ఉపదేశింపుము అని 
అగస్త్య మహర్షి ప్రశ్నించగా దానిని (అందుకు)శ్రీ రేణుకాచార్య భగవత్సాదులు శరణ 
స్థలమునందు దీక్షా పాదోదకస్థలము,శిక్షాపాదోకస్థలము-జ్ఞానాపాదోదక స్థలము-క్రియా 
నిష్పత్తి స్థలము -భావ నిష్పత్తి స్థలము-జ్ఞాన నిష్పత్తి స్థలము- క్రియా ప్రకాశ స్థలము- 
బింద్వాకాశ న్థలము-జ్ఞానాప్రకాశన స్థలము-జ్ఞాన ప్రకాశన స్థలములని పండ్రెండు 
స్థలములున్నవనియు, వాటి లక్షజ్ఞాన ప్రకాశన స్థలములని పండ్రెండు స్థలములున్న 
వనియు, వాటి లక్షణములను అనుక్రమముగానుపదేశింతును వినుమని ఆజ్ఞాపించెను! 5. 


ఎలారా 


37. దీక్రొపాదోదక స్థలం 


దీక్షయోపగతార్వైతం యద్‌ జ్ఞానం గురు శిష్యయోః 
ఆనంద స్యైక్యమే తేన దీక్షాపాదోదకం స్మృతం ॥6 ॥ 


పరమానంద ఏవోక్తః పాదశబ్దేన నిర్మల: 
జ్ఞానం చోదకశబ్దేన పాదోదకమితిస్మృతం 17 ॥ 


అథవా పాదశబ్దేన గురురేవ నిగద్యతే 
శిష్యశ్చోదకశబ్దేన తయోరైక్యం తు దీక్షయా 18 ॥ 


పరసంవిత్రకాశాత్మా పరమానంద భావనాం 
అధిగమ్య మహాయోగీ న భేదం క్యా పీ పశ్యతి 9 


దేశ కాలాద్యవచ్చేద విహీనం నిత్య నిర్మలం 
ఆనందం ప్రాప్య బోధేన నాన్యత్‌ కాంక్షతి సంయమీ 110 ॥ 


జ్ఞానామృత మతిస్వచ్చం గురుకారుణ్యసంభవం 
ఆస్వాద్య రమతే యోగీ సంసారామయవర్ణితః 111 ॥ 


చిత్కియాదీక్షచేతలభించిన ఏ అద్వైత జ్ఞానముందో అట్టి జ్ఞానముతో బాట గురు 
శిష్యుల ఆనందాతిశయము యొక్క ఐక్యతయే దీక్షాపాదోదక స్థలమని చెప్పబడును. 
పాద శబ్దము వలన మహానందము అని చెప్పబడుతుంది. ఉదక శబ్దము వలన జ్ఞానమని 
చెప్పబడుతుంది. ఈ రెండింటి సంబంధమున్నదే పాదోదకమనబడుతుంది. అథవా 
పాదశబ్దమునుండి గురువని చెప్పబడును. ఉదక శబ్దము చేత శిష్యుడని చెప్పబడును. 
శిష్య మస్తక ఆఘ్రాణ (వాసన జూచుట) స్వరూపమైన దీక్షా విశేషముచేత గురు- 
శిష్యులైక్యతఅని చెప్పబడును. (6 - 7 -8) బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన శివయోగిపరమానంద 
స్వరూపమును బొంది, భిన్నత (భేద మును)ఎక్కడనుఅగుపడదు (9) శివయోగి 
దేశకాలాది విచ్చిత్తి శూన్యమైనది. నిత్యనిర్మలమైనది, ఐన బ్రహ్మానందమును బొంది రెండవ 
దానిధైనను అపేక్షింపడు. బ్రహ్మానందమునకు భిన్న మైన రెండవ వస్తువేదియు లేని 
కతమున శివయోగి అట్టి బ్రహ్మానందమునేె అనుభవించునని భావము (10) భవరోగమునకు 
దూరమైన శివయోగి గురుకృపాప్రాప్తము అత్యంత నిర్మలమైన జ్ఞానామృతమును సేవించి 
స్వస్వరూపమునందే క్రీడించుచున్నాడు (11) 


—- OD 


38. శిక్రొపాదోదక స్థలం 


గురుశిష్యమయం జ్ఞానం శిక్షామననమీర్యతే 
తయోః సమరసత్వం హి శిక్షాపాదోదకం స్మృతం 112 ॥ 


మథితాచ్చాస్త్ర జలధేర్యుక్తి మంథాన వైభవాత్‌ 
గురుణా లభ్యతే బోద్‌సుధా సుమనసాం గణైః 113 ॥ 


జ్ఞానచంద్రసముద్భూతాం పరమానంద చంద్రికాం 
పశ్యంతి పరమాకాశేముక్తి రాత్రా మహాధియః 114 ॥ 


దృష్టే తస్మిన్‌ పరానందే దేశ కాలాదివర్ణితే 

ద్రష్టవ్యం విద్యతే నాన్య బ్రోతవ్యం జ్ఞేయమేవవా 115 ॥ 

ఆత్మానందేన తృప్తస్య కా స్పృహా విషయే సుఖే 

గంగాజలేన తృప్తస్య కూపతోయే కుతో రతిః 116 ॥ 

యస్మిన్న ప్రాప్తకల్లోలే సుఖసింధౌ నిమజ్ఞతి 

సామరస్యాన్మహాయోగీ తస్య సీమా కుతో భవేత్‌ 117 n 

గురు ప్రసాదచంద్రేణ నిష్కలంకేన చారుణా 

యన్మనః కుముదం నిత్యం బోధితం తస్య కో భ్రమః ॥ 18 ॥ 

గురు శిష్య స్వరూపైక్య జ్ఞానము శిక్షా జ్ఞానమని జెప్పబడును. అట్టి గురు శిష్యుల 

సామరస్యమే శిక్షా పాదోదకమనబడును శ్రీ గురువు చేతయుక్తి రూపమైన మంథన 
దండసామర్థ్యముతోచిలుక (మధించ)బడిన వీర శైవ శాస్తస్వరూపమగు సముద్రమునుండి 
లభించినట్టి జ్ఞానామృతమును నిర్మలమనన్సు గల శివయోగుల నవయోగుల 
సముదాయము మాత్రమే బొందును (13) మహాజ్ఞానులైన శివయోగులు పరరూపమగు 
రాత్రితో గూడిన హృదయాకాశమునందమును దర్శించుటకు, రెండవ దేశము చూడదగినది 
గాని, వినదగినది గాని, తెలుసుకొనదగినదిగాని, దేదియుండదు(15) నిత్య మైనది 
ఆనందము చే తృప్తి బొందిన వాడికి క్షణికమగు విషయ సుఖమునందు ఎ విధమైన 
కోరికగలుగును? ఎలాంటి కోరికగలుగదని భావము. గంగాజలముతో తృప్తి బొందిన 
వొడికి బావినీటి యందు ప్రీతి యెట్లు గలుగును? ఏ శివయోగి తరంగశూన్యమగు ఎ 
ఆనందసాగరమునందు సమరసభావము చేత గ్రుంకు (ముణుగట) లిడునో ఆతనికి 


i 


ఆనందమనెడు హద్దు ఎక్కడిది? ఆతని ఆనందమునకుమేర(హద్దు-సీమితి) ఎక్కడిది? 
లేదని భావము (17) కళంకరహితమగు మనోహరమైన గురు ప్రసాదమను చంద్రుని 
చేత, ఎవని మనస్సెన్నడు కలువపూవు వలె ఎల్లప్పుడు వికసింపబడి యున్నదో, ఆతనికి 
సాంసారిక భ్రాంతి యెక్కడుంది? (18) 


39. జ్ఞాన పాదోదక స్థలం 


సదైక్యసంపదానందో యోకసౌ జ్ఞానగురుర్మతః 
తత్సామరస్యం శిష్యస్య జ్ఞానపాదోదకం విదుః 119 ॥ 


అవిద్యారాహునిర్ముక్తో జీవచంద్రః సునిర్మలః 


ప్రకాశతే పరాకాశే పరానంద మహాద్యుతిః 120 ॥ 
అజ్ఞానమేఘ నిర్ముక్తః పూర్ణో జీవసుధాకరః 

ఆనందజలధేర్వద్ధి మనుపశ్యన్‌ విభావతే 1 211 
అజ్ఞానచంద్రోదయే జాతే ధ్వస్త మోహత మోభరాః 

పశ్యంతి పరమాం కాష్టాం యోగినః సుఖరూపిణీం  ॥ 22 ॥ 
మాయారజన్యా విరయే బోధసూర్యే ప్రకాశితే 

నిరస్త సర్వవ్యాపారశ్చిత్రం స్వపితి సంయమీ 123 ॥ 
అనాద్య విద్యా విచ్చిత్తి వేలాయాం పరయోగినః 

ప్రకాశతే పరానందః ప్రపంచేన వినాకృతః 1 24 ॥ 
నిత్యానందే నిరాకారే నిర్మలే పర తేజసి 

విలిన చేతసాం పుంసాం కుతో విశ్వవికల్పనా 125 ॥ 
కుతో బ్రహ్మా కుతో విష్ణుః కుతో రుద్రః కుతో రవిః 

సాక్షాతృత పరానందజ్యోతిషః సామ్యకల్పనే 1 26 ॥ 
అపరోక్ష పరానందవిలాసస్య మహాత్మనః 

బ్రహ్మవిష్వాదయో దేవా విశేషాః సుఖబిందవః 1 27 ॥ 


యన్మాత్రసహితు లోకే వాంఛంతి విషయం నరాః 
తమప్రమేయమానందం పరమం కోన వాంఛతి 128 ॥ 


ఎవడు సద్రూప పరబ్రహ్మ సామరస్య సంపత్తి నుండి ఉత్పన్నమైన ఆనందముతో 
గూడిన వాడో, ఆతడే జ్ఞాన గురువని చెప్పబడును. అట్టి జ్ఞాన గురువుతో శిష్యుని 
సామరస్యమే జ్ఞానపాదోదకమని జ్ఞానులు దెలసికొందురు (గ్రహించెదరు) (19) అట్టి 
జ్ఞానమనే రావువునుండి ముక్తుడైన వాడు అత్యంత నిర్మలమైన వాడు 
పరమానందరూపమైన గొప్ప ప్రకాశముగలవాడైన జీవుడనెడు చంద్రుడు సర్వోత్కృష్టమగు 
హృదయా కాశము నందు ప్రకాశించు చుండును. ॥20॥ అజ్ఞానమనెడి మేఘావరణముచేత 
ముక్తుడైనట్టి జీవుడనెడు పూర్ణిమ చంద్రుడు, ఆనందమనెడి సముద్రపు వృద్ధిని నిరీక్షించువాడై 
ప్రాకాశించుచున్నాడం జ్ఞాన రూవమైన చంద్రోదయు మవడముతోనే 
అజ్ఞానానంధ కొరమునుండీ దరారముననున్న శివయోగులు వరమానంద 
స్వరూపమగుస్వస్వరూపస్థితిని దర్శింతురు (22) మాయా రూపమగు రాత్రియొక్క అంత్య 
సమయమునందు జ్ఞాన రూపకమైన సూర్యుడు బ్రకాశింపగా శివయోగి సమస్త వ్యాపార 
శూన్యుడైనిద్రించును. ఇట్టి చిత్ర విచిత్రమైన సన్ని వేశమే యననొప్పును. ఏలనన సమస్త 
ప్రాణులు రాత్రియందు నిద్రించి సూర్యోదయమవగానే లేచి తమతమ వ్యవహారము 
లలో నిరతులగుదురు. ఇది సర్వానుభవసిద్ధమైనది. ఐతే శివయోగి ఆచరణ దీనికి ప్రతికూల 
మైనది. ఆతడు జ్ఞాన సూర్యుడుదయించడంతోనే సమస్త వ్యవహార ముల నుండి దూరమై 
నిద్రించును. ఇదియే వై చిత్రమునకు గారణమై యున్నది. ఇదే ఆశయమును గీతలోను 
చెప్పంబడినది. 


యానిశా సర్వభూతానాం- తస్యాంజాగంస్తంయమి। 
యస్యాంజ్రాగర్తిభూతాని -సానిశాపశ్యతోమునేః॥ 


అనే ఈ శ్లోకము చేత సమర్థించుచున్నది (23) ప్రపంచముతోనుండి వేరుగానున్న, 
నిరు పాధిక పరమానందము శివయోగికి యనాదియగు అజ్ఞానము యొక్క అంతిమ 
సమయమున ప్రకాశించును (24) నిత్యానందరూపమైనది. నిజస్వరూవమైనది. 
పరిశుద్ధమైనది. యోగులకు స్థూల ప్రపంచము యొక్క కల్పన యెక్కడిది? (25) బ్రహ్మానంద 
జ్యోతిని సాక్షాత్కరించుకొనిన శివయోగికి సామ్య కల్పనలో చతుర్ముఖ బ్రహ్మ ఎక్కడి 
వాడు? విష్ణువు ఎక్కడివాడు? రుద్రుడు ఎక్కడివాడు? సూర్యుడు ఎక్కడివాడు? విష్ణువు 
ఎక్కడివాడు? వీరెవరును శివయోగికి సమానమైన వారుకారని భావము (26) ప్రత్యక్షముగా 
బ్రహ్మానందమునందు క్రీడించుచున్న శివయోగికి, బ్రహ్మ విష్ణు మున్నగు దేవతలు అత్యల్ప 
మగు సుఖవిశేషములై యున్నవి. శివయోగి దృష్టిలో బ్రహ్మ-విష్ట్వాది దేవతలు అత్యల్ప 


ss se foe 


సుఖప్రదాయకులై అగుపడుదురని భావము (27) లోకమున మానవులు అత్యల్ప 
పరిమాణముగల విషయమును అభిలషింతురుగదా? అయితె పరమాతీతమగు అట్టి 
పరమానందమును ఎవడు తానె గోరుకొనడు? అందరు ఆ పరమానందమును 
అభిలషింతురని భావము (28) 


40. క్రియా నిష్పత్తి స్థలం 


జ్ఞానినో యాని కర్మాణి తాని నో జన్మ హేతవః 
అగ్ని దగ్గాని బీజాని యథా నాంకురి కారణం 129 ॥ 


కర్మణా కింకృతేనాపి జ్ఞానినో నిరహంకృతేః 
విక్రియా ప్రతిబింబస్థా కిం కరోతి హిమద్యుతేః ॥ 30 1 


జ్ఞానీ కర్మ నిరూఢోకపి లిప్యతే న క్రియాఫలైః 
ఘృతాదినా యథా జిహ్వా భోక్తీ చాపిన లిప్యతే 1 31॥ 


నిరస్తోపాధి సంబంధే జీవే యా యా క్రియాస్టితిః 

సా సా ప్రతీతిమాత్రేణ నిష్టలా తత్ర లీయతే ॥ 32 ॥ 
గచ్చంస్తిష్టన్‌ స్వపన్వాపి న నిష్కర్మాస్తి కశ్చన 

స్వభావో దేహినాం కర్మ జ్ఞానినాం తత్తు నిష్ఫలం 1331 
పరిపూర్ణ మహానంద భావినః శుద్ధచేతనః 

న భవేత్‌ కర్మ కార్పణ్యం నానాభోగ ఫలప్రదం 1341 


నిప్పునుండి గాల్బబడిన విత్తనము విత్తులు (బీజములు)అంకురించుటకు ఎలా 
కారణము (ప్రయోజనకారి)గావో అట్టె శివజ్ఞాని యొక్క ఎ కర్మములున్నవో ఆ కర్మలు 
ఆతని పునర్జన్మకు గారణముగాదు (29) మూలాహంకార శూన్యుడైన శివజ్ఞాని కర్మము 
నాచరించినను ఎమి ప్రయోజనము ? చంద్రుని ప్రతిబింబములోనున్న కళంకము 
చంద్రునేమి జేయగలదు? జలమునందున్న చంద్రుని ప్రతిబింబమునకు జల సంబంధం 
చేతనే దేని కళంకము (వికారము) ఏర్పడినచో అట్టి కళంకము చంద్రునికియే విధముగ 
సంబంధముండదో అల్లే శివజ్ఞాని కర్మము నాచరించినను ఆకర్మ ఫలము ఆతనికి 
సంబంధముండదు అని భావము (30) నాలుక నెయ్యి మొదలగు షడ్రసములను 
(పదార్థము) ఆస్వాదించినను వాటి నుండి నాలుక ఎట్లు ప్రభావితంగాదో (31) ఉపాధి 


సంబంధము చేత దూరమైన జీవన్ముక్తునిలో "ఏ ఏక్రియ లుండునో ఆయా క్రియలు 
“దగ్గరగా న్యాయానుసారముగ చూచు టకు మాత్రమే ఉండి ఫలరహితమై ఆతనిలో 
లీనమై యుండును (32) మనిషి పోవుట కూర్చుండుట అధవా పరుండుట మున్నగు 
కర్మలందు ఎదేని యొక కర్మచేత గూడుకొన్నవాడై యున్నాడు. ఎవడును కర్మలేనిదే 
ఉండనేరడు. కర్మమానవులకు సహజముగా నుండును. ఐతే జ్ఞానులకు మాత్రము ఆ 
కర్మ నిష్ణలమైనది (33) పరిపూర్ణమగు బ్రహ్మానందమును అనుభవించువాడు, నిర్మాలాంతః 
కరణుడైన శివయోగికి పుణ్య పాపరూపమైన నానా విధంబైన భోగ ఫలమును ఇచ్చే కర్మ 
బాధ గలుగనేరదు (34) 


41. భావ నిష్పత్తి స్థలం 
భావేన నాస్తి సంబంధః కేవల జ్ఞానయోగినః 
తథాపి భావం కుర్వీత శివే సంసారమోచకే 35 


పరిపూర్ణ ప్రబోధోపి భావం శంభౌ న వర్జయేత్‌ 
భావో హి నిహితస్తస్మిన్‌ భవసాగరతారకః 36 


నివర్త్య జన్మజం దుఃఖం భావః శైవో నివర్తతే 
యథా కష్టాదికం దగ్గ్వ్వా స్వయం శామ్యతి పావకః 37 


ప్రకాశితే శివానందే తద్భావైః కిం ప్రయోజనం 
సిద్దే సాధ్యేకచిరేణాపి సాధనైః కిం ప్రయోజనం 38 


ఎకీకృతే శివే భావే జ్ఞానేన సహ సంయమీ 
విస్ట్రృతాత్మ సమావేశ శివభావే విభానతే 39 


న భావేన వినా జ్ఞానం న భావో జ్ఞానమంతరా 
మోక్షాయ కారణం ్రోక్తంతస్మాదుభయమా శ్రయేత్‌ 40 


శివజ్ఞాని యగు శివయోగికి భావముతో సంబంధము లేదు. ఐనను అతడు 
సంసారమును విసర్జించిన వాడై శివుని యందే స్థిర భావమును ఉంచవలెను (35) 
శివయోగి పరిపూర్ణ జ్ఞానియైనప్పటికిన్ని శివుని యందు భావముంచవలెను ఆతనిలో 
స్థిరపరచిన భావము సంసార సాగరతారకమైయున్నది (36) అగ్నికట్టెలను మున్నగు వాటిని 
గాల్చినను పిదప తానే ఎట్లు శాంతించునో, అట్లే శివ సంబంధమైన భావము భవరోగ 


MIME ERE సమన 


దుఃఖమును దొలగించి తాన్న నివృత్తి నొందును (32) శివానందము ప్రకాశింపగానే అట్టి 
శివభావములతోనేమి బ్రయోజనము? శ్రీఘ్రముగా సాధ్యము సఫలము కాగా ఇక 
సాధనములతో బ్రయోజనమేమి? (38) భావము జ్ఞానముతోనే శివునిలో సమరసం కాగానే 
ఆత్మ సమావేశమును మరచిన శివయోగి శివోహం భావనలో ప్రకాశించును. (39) 
భావమును వీడి జ్ఞానముండనేరదు. అట్టే జ్ఞానమును వీడి భావముండనేరదు. ఈ రెండును 
మోక్షమునకు గారణమై యుంటవలన శివయోగి ఈ రెండింటిని ఆశ్రయించవలెను (40) 


42. జ్ఞాన నిష్పత్తి సలం 


పరిపూర్ణే మహానందే పరమాకాశ లక్షణే 
శివే విలీనచిత్తస్య కుతో జ్లేయాంతరే కథా 1 41 ॥ 


జ్ఞాతా చాహం జ్ఞేయమిదమితి వ్యవహృతిః కుతః 
అభేదబ్రహ్మ సారస్యే నిరస్తాఃలవస్తుని 142 ॥ 


పరిపూర్ణుడు మహానంద స్వరూపుడు, పరమాకాశస్వరూపుడు ఐన శివునిలో చిత్తమును 
లీనమెనర్చిన శివయోగికి, ఇట్టిదాన్ని తెలిసి కొనవలెననుటలో బుద్ది యెక్కడిది? ఆతడు 
నర్వజ్ఞుడనిపించుకొనిన శివుని వలె సాక్షాత్తుగా నర్వజ్ఞమూర్తిలైై నర్వమును 
తెల్పికొన్నవాడగుటవలన, ఆతనికి దెల్చికొనవలసినదెదియులేదు. అద్వితీయమైన 
పరబ్రహ్మమునందు సామరస్యమున్నవాడు, సమస్త ప్రాపంచికభేదమును దూరమొనర్చిన 
వాడును. ఐన శివయోగియందు నేను జ్ఞాతృవును. ఇదిజ్జేయము. అను భేదవ్యవహారము 
ఎక్కడిది? వరశివబ్రహ్మమునందు నమరన భావమును బాందిన శివయోగిలో 
జ్ఞాతృజ్జేయరూపమగు భేదిజ్ఞానవ్యవహారము సంపూర్ణముగా నష్టమగునని భావము (42) 


43. పిండాకాశ స్థలం 


యథా పిండస్థ ఆకాశస్తథాంంత్మా పూర్ణ ఉచ్యతే 
ఎతదర్థ వివేకోయః పిండాకాశస్థలం విదుః 1 43 1 


ఘటోపాధిర్యథా55 కాశః పరిపూర్ణః స్వరూపతః 
తథా పిండస్థితోహ్యాత్మా పరిపూర్ణః ప్రకాశతే 1 44 ॥ 


అంతఃస్థితం పరాకాశం శివమ ద్వైతలక్షణం 
భాయేద్యఃః సుమనసా పిండాకాశుస ఉచ్యతే ॥ 45 ॥ 


శివాగారమిదం ప్రోక్తం శరీరం బోధదీపితం 
షట్రింశత్తత్వఘటితం సుమనః పద్మపీఠకం 1 46 ॥ 


పరాకాశ స్వరూపోహి ప్రకాశః పరమేశ్వరః 
హృదాకాశగుహాలీనో దృశ్యతే5౦0తః శరీరిణాం ॥ 47 ॥ 


ఎతచ్చివపురం ప్రోక్తం సప్త్రధతు సమావృతం 
అత్ర హృత్సంకజం వేశ్మ సూక్ష్మాంబరమనోహరం 148 1 


తత్ర సన్నిహితః సాక్షాత్‌ సచ్చిదానంద లక్షణః 
నిత్యసిద్దః ప్రకాశాత్మా జలస్థాకాశవచ్చివః 1 49 | 


అంతరాకాశమ ధ్యస్థమశేషోపాధి వర్ణితం 
ఘటాకాశమివాచ్చిన్నం భావయేచ్చిన్మయం శివం 150 ॥ 


శరీరమందున్న ఆకాశము శరీరోపాధివశముచేత అపూర్ణముగా (అసంపూర్తిగా) నున్నట్లు 
అగుపించినను, ఉపాధి రూపము సమాప్తియైన పిదప తన యొక్క నిజస్వరూపమగు 
పూర్ణత్వమును బొందినట్లుగా, శరీరమునందున్న ఆత్మగూడ పరిపూర్ణుడై యుండి పూర్ణుడని 
చెప్పుకొనును. ఈ అర్థము యొక్క జ్ఞానమేదైతే ఉన్నదో దానిని పిండాకాశ స్థలమని 
గుర్తింతురు (44) ఘటోపాధివిశిష్టమగు ఆకాశము స్వస్వరూపము చేత ఎట్లు సంపూర్ణమై 
యున్నదో అట్లే శరీరమునందున్నట్టి ఆత్మతనయొక్క సచ్చిదానంద స్వరూపము చేత 
వరిపూర్ణమై ప్రకాశించుచుండును. ॥హృదయాకాశన్సుడు, మహాచిదానంద న్వరూ 
పుడు,అద్వితీయుడు ఐన శివుని పరిశుద్ధమగు మనస్సుచేత ఎవడు భావించునో ఆతడు 
పిండొకాశ స్వరూపుడని చెప్పబడును (46) శివాది భూమ్యాంతమగు త్తత్వము రూప 
స్తంభములతో నిర్మితమైన హృత్కమల రూప పీఠముతో గూడి యున్నజ్ఞానరూపముచేత 
ప్రకాశించుచున్నదైన శరీరము శివ మందిరమని చెప్పబడును (47) చిదాకాశస్వరూపుడు, 
ప్రకాశ స్వరూపుడు ఐన పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాకాశ రూపమైన గుహలో 
అణిగి యున్నవాడై అంతర్గతమై యున్నాడు(48) రక్తము-మజ్ఞా-మాంసా దులు, సప్తధాతు 
వులతో వ్యాపించిన ఈ శరీరము శివరాజధానియని చెప్పబడును, శరీరరూపమగు ఈ 
శివరాజధానిలో సూక్ష్మాకాశము చేత విరాజిల్లు నట్టి హృదయకమలము అంతఃపురముగా 
నున్నది. అట్టి అంతఃపురములో నచ్చిదానంద స్వరూపుడు, నిత్య పరిపూర్ణుడు, 
ప్రకాశస్వరూపుడు, ఐన శివుడు నిర్మలమగు జలమున అగుపడునట్టి ఆకాశమువలె 


ప్రత్యక్షముగా గోచరించుచున్నాడు. ఇట్లు ఉపాధికి దూరమైన ఘటాకాశము స్వభావతః 
అపరిచ్చిన్నమై యున్న రీతిగా హృదయాకాశమధ్యలో నున్న వాడు సమస్తోపాధుల చేత 
దూరమైనవాడు, చిత్స్యరూపుడు ఐన శివున్ని అపరిచ్చిన్నమగువాడిగా భావించవలెను (51) 


44. బింద్వాకాశస్తలం 


యథాకాశో విభుర్ణేయః సర్వప్రాణ్యుపరిస్టితః 
తథాత్మేత్యుపమానార్థం బింద్వాకాశస్థలం విదుః 1511 


యధథైకోవాయురాఖ్యాతః సర్వప్రాణీగతో విభుః 
తథాకక త్మా వ్యాపకః సాక్షాత్‌ సర్వప్రాణిగతః స్వయం ॥ 52 ॥ 
యథావహ్నిరమే యాత్నా సర్వతైకోక పిభావతే 
తధాశంభుఃసమస్తాత్మా పరిచ్చేద వివర్ణితః 153 ॥ 


సర్వేషాందేహినామంత శ్చిత్తతోకయం ప్రకాశతే 
తస్మిన్‌ ప్రతిఫలత్యాత్మా శివో దర్పణవద్విభుః 1 54 ॥ 


ఏకః పరిమితః సంవిత్రకాశాత్మా పరాత్సరః 
సర్వప్రాణిగతో భాతి తథాపి విభురుచ్యతే $5 
ఎక ఎవ యథా సూర్యస్తేజసా భాతి సర్వగః 
తథాత్మా శక్తి భేదేన శివః సర్వగతో భవేత్‌ $56 


ఆకాశము సర్వ ప్రాణులయందున్నదై సర్వత్ర వ్యాపించి తెల్సికొనుటకై యెట్లు 
యోగ్యముగా నున్నదో, అట్లే ఆత్మ నర్వ ప్రాణులలో ఉండి సర్వత్ర వ్యాపించి 
తెలిసికొనుటకు యోగ్య ముగా నున్నది ఈ ఉపమానమునకై జ్ఞానులు దీనినే 
బింద్వాకాశస్థలమని గుర్తించిరి(52) పంచభూతములలో మరొకటియైన వాయువు, సమస్త 
ప్రాణులయందుండి ఎట్టు వ్యాప్తకమైనదని చెప్పబడుచున్నదో. అల్లే ఆత్మగూడ తాను 
ప్రత్యక్షముగ సమస్త ప్రాణులలో ఉండి వ్యాపకమైనదో చెప్పబడుచున్నది (53) అపరిమిత 
స్వరూపమైన అగ్ని ఒకటె యున్నను వైద్యుతాగి-దావాగ్ని-బడబాగ్ని(కార్చిచ్చు) రూపముచేత 
విశ్వ వ్యాపకమై ఎ విధముగ ప్రకాశించుచున్నదో, అట్లే సమస్త చైతన్య స్వరూపమగు 
పరమశివుడేకాకియై యున్నను పరిచ్చేదరహితుడై దేవ-దానవ-మానవ- పశు పక్షిరూపమైన 
ఈ చరా చర ప్రపంచమున వ్యక్తావ్యక్త రూపముతో వ్యాపించి ప్రకాశించుచున్నాడు. 


సమస్త ప్రాణుల యొక్క అంతరంగమున నిర్మలమగు జలమువలెనున్నచిత్తము 
ప్రకాశించుచున్నది. దర్భణము (అద్దం)లో ముఖము మొదలగునవి ప్రతిబింబించునట్లుగా 
నిర్మలమగునాచిత్తమునందు వ్యాపకుడు, ఆత్మ స్వరూపుడైన పరమశివుడు ప్రతిబింబమై 
యున్నాడు. (55) పరాత్పరుడు చిత్రకాశస్వరూపుడు ఐన శివుడొక్కడే సమస్త ప్రాణుల 
హృదంతరాళముననున్న కమలమును ఆశ్రయించి పరిమితుడై ప్రణశించుచున్నాడు. 
ఐననుశివుడు సర్వత్ర వ్యాపించి యుంటవలన ప్రభువని పేర్కొనబడుచున్నాడు (35) ఒకే 
ఒక్కడైన నూర్యడం తన తేజన్సుతో నమన్తమున వ్యాపించియున్నవాడైనట్ను 
ప్రకాశించుచున్నాడో అట్లే ఆత్మ స్వరూపుడైన శివుడు ఇచ్చాశక్తి- జ్ఞానశక్తి -క్రియాశక్తి- 
మొదలగుభేదములతో విశ్వ వ్యాపకుడై యున్నాడు (50) 


45. మహాకాశస్థలం 


'పిండాండస్థం యథాకకాశం నభిన్నం తద్వదాత్మనః 
అభిన్నః పరమాత్మేతి మహాకాశస్థలం విదుః 157 ॥ 


యథా౩న భిన్న మాకాశం ఘటేషు చ మఠేషు చ 

తథాకిండేషు చ పిండేషు స్థితో హ్యాత్మా న భిద్య తే 158 ॥ 
అనిర్లేశ్యమనౌపమ్య మవాజ్మానస గోచరం 

సర్వతో ముఖసంపన్నం సత్తానంద చిదాత్మకం ॥ 59 1 
కలాతీతం కలాతీతం క్రమయోగాదివర్ణితం 

స్వానుభూతిప్రమాణస్థం జ్యోతిషా ముదయస్థలం 1 60 ॥ 
శివాఖ్యం పరమం బ్రహ్మ పరమాకాశలక్షణం 


లింగమిత్ఫ్యుచ్యతే సద్భిర్యద్వినా న జగత్టితిః 611 


పరమాకాశమవ్యక్తం ప్రబోధానందలక్షణం 


లింగం జ్యోతిర్మయం ప్రాహుర్లీయంతేయత్రయోగినః _ ॥ 62 ॥ 
సంవిదేవ పరాకాష్టా పరమానందరూపిణీ 

తామాహుః పరమాకాశం మునయో ముక్తసంశయాః 163 1 
తరంగాదిర్యథా సింధోః స్వరూపాన్నా తిరిచ్యతే 

తథా శివాత్‌ పరాకాశాద్విశ్వమేతన్న భిద్యతే 1 64 ॥ 


యథా పుష్పపలాశాదిర్వృక్షరూపాన్న భిద్యతే 
తథా శివాత్సరాకాశాజ్జగతౌ నాస్తి భిన్నతా ॥ 65 ॥ 


యథా జ్యోతీంషి భాసంతే భూతాకాశే పృథక్‌ పృథక్‌ 
తథా భాంతి పరాకాశే బ్రహ్మాండాని విశేషతః 166 ॥ 


నిరస్తోపాధిసంబంధం నిర్మలం సంవిదాత్మకం 
పరాకాశం జగచ్చిత్ర విలాసాలంబ భిత్తికం 167 ॥ 


బ్రహ్మాండము మరియు పిండాండములందున్న ఆకాశము ఎట్లు వేరుగా నుండదో, 
అట్లే శివయోగి యొక్క ఆత్మకంటెను పరమాత్ముడు వేరుగా నుండడు. శివయోగి 
ఆత్మమరియు పరమాత్మ వీరిద్దరు (ఈ రెండు)ను ఒకటే అయిఉన్నారు. అను అభేదమునే 
జ్ఞానులు మహాకాశమని చెప్పుదురు (58) ఘటము మరియు మఠమునందున్న ఆకాశము 
ఎట్లు అవినాభావసంబంధము గలిగి యుండునో, అట్టే బ్రహ్మాండముమరియు 
పిండాండములందుండిన ఆత్మ వేరే యుండనేరదు (59) చెప్పరానిదిఅనుపమానమైనది 
వాజ్మానసములకగోచరమైనది.సర్వోతోముఖము గలదియు, సచ్చిదానంద స్వరూపమైనది 
కాలాతీతమైనది. అష్టత్రింశత్కలాతీతము, ఉత్పత్యాది క్రమయోగ శూన్యమైనది. స్వానుభవ 
ప్రమాణగమ్యము సూర్యచంద్రాది సమస్త తేజో మయ వస్తువుల ఉత్పత్తికి స్థాన భూతమైనది. 
పరమాకాళశ స్వరూపము ఐన శివాభిధానమగు పరబ్రహ్మము లింగమని చెప్పబడుచున్నది. 
ఇట్టి లింగమును విడి చరాచర ప్రపంచము ఉండదు. ఈసమస్త చరాచర ప్రపంచము 
శివుని యొర్క ఆశ్రయమునందుండి శివ స్వరూపమైయున్నదనియు భావము (60-61- 
62) యోగిపుంగవులు ఏ పరమాకాశమునందులయలీనమగుచుండురో, అవ్యక్తమగు నా 
పరమాకాశమును జ్ఞానులు చిదానంద స్వరూపము, జ్యోతిర్మయము ఐన లింగముగా 
జెప్పుకొందురు.(63) పరమానంద స్వరూపమగు జ్ఞానమే సర్వోత్కుష్టమై యున్నది. 
సంశయమునుండి దూరమైన మునులు అట్టి జ్ఞానమునే పరమాకాశమని చెప్పుదురు. 
(64) సముద్రమునుండి బుట్టిన అలలు సముద్ర -స్వరూపముతో ఎట్టు భిన్నముగా 
నుండవో అట్లే పరమానంద స్వరూపమగు శివుని నుండి యుద్భవించిన ఈ జగత్తు శివ 
స్వరూపమునుండి భిన్నముగ నుండదు. (65) పత్ర-పుష్ప-శాఖాదులు-వృక్షస్వరూపముతో 
ఎట్లు వేరుగానుండవో. అల్లే చరాచరాత్మకమైన ఈ జగత్తు పరమానందరూపమైన శివ. 
స్వరూపము చేత వేరుగా నుండదు. చరాచరాత్మకమగు ఈ జగత్తు శివునకు అభిన్నముగా 
నుండి శివునివలెసత్యముగా నిత్యమైనదని భావము (66) నక్షత్రముల ఆకాశమునందు 


ఎట్లు వేర్వేరుగా ప్రకాశించుచుండునో అల్లే అనంత బ్రహ్మాండములు పరాకాశ స్వరూపుడైన 
శివుని యందు వేర్వేరుగా ప్రకాశించుచున్నవి (67) పరాకాశము ఉపాధి సంబంధము 
వలన దూరమైనది. నిర్మలమైనది, జ్ఞానస్వరూపమైనది, జగద్రూపమగు విచిత్ర విలాసమునకు 
ఆధార భూతమగు భిత్తి (గోడ) స్వరూపమైనది. 


46. క్రియా ప్రకాశ స్తలం 
థ్‌ 

శివస్య పరిపూర్ణస్య పరాకాశ స్వరూపిణః 
ఆత్మత్వేనానుసంధానాత్‌ క్రియాద్యోతనవాన్‌ యమి 1 68 1 
నిష్కలంకచిదానందగగ నోపమరూపిణః 
శివస్య పరిపూర్ణస్య వృత్తిశ్చేతన్యరూపిణ: 169 1 
నిష్కలంకే నిరాకారే నిత్యే పరమతేజసి 
విలీనచిత్తవృత్తస్య తథా శక్తిః క్రియోచ్యతే 170 ॥ 
సర్వజ్ఞః సర్వకర్తా చ సర్వగః పరమేశ్వరః 
తదైక్య చింతయా యోగీ తాదృశాత్మా ప్రకాశతే n 71 
సర్వేంద్రియాణాం వ్యాపారే విద్యమానే పి సంయమీ 
ప్రత్యబ్ముఖేన మనసా శివం ప్రశ్యన్‌ ప్రమోదతే 172 ॥ 


కూటస్థమచలం ప్రాజ్ఞం గుణాతీతం గుణోత్తరం 
శివతత్వం స్వరూపేణ పశ్యన్‌ యోగీ ప్రమోదతే 173 ॥ 


మహాకాశ స్వరూపుడైన శివయోగి పరిపూర్ణుడు పరాకాశస్వరూపుడును ఐన శివుడిని 
ఆత్మ స్వరూపముచేత (ఆతడేనేనను భావనచేత) అను సంధానముగావించుట వలన 
క్రియా ప్రకాశకుడనబడును. (69) నిష్కలంకుడుచిదానంద స్వరూపుడు పరమాకాశమునకు 
సమానమగు స్వరూపముగలవాడు. పరిపూర్ణుడు ఐన శివుని వృత్తి జ్ఞానస్వరూపమై యున్నది. 
క్రియా విశిష్టమైన జ్ఞాన స్వరూపమని భావము (70) నిష్కలంకము, నిరాకారము, నిత్యమైన 
ఆ పరశివ తేజస్సులో చిత్తవృత్తి విలీనమొనర్చిన శివయోగియొక్క శక్తి యైనను, శివుని శక్తి 


చాతి 


మాదిరి గానే జ్ఞానవిశిష్ట క్రియా స్వరూపమై యున్నదనియు చెప్పబడును. (71) 


వృత్తో ధీతే ప్రతీత్యేతి - ఛందశ్నారిత్రవృత్తిషు (ఇతిమేదినీ) 


పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వ సృష్టికర్త, సర్వవ్యాపకుడు ఐ యున్నాడు. శివయోగి 
గూడాఅంతటి శివుని సామరస్య ధ్యానముచెత ఆ విధమైన శివ స్వరూపుడై ప్రకాశించును 
(72) శివయోగియందు క్రోత్రాది సర్వేంద్రియముల వ్యాపారమును గలిగియున్నను ఆతడు 
అంతర్ముఖమగు మనస్సుచేత శివుడిని సాక్షాత్కరించువాడుగనుక సంతోషించును (73) 
కూటన్ఫము కూటవత్‌తిష్టతీతికూటన్సం-అనగా నువర్గకారుని బునాదినిలవలె 
వికారశూన్యమైనది. అధవానిర్వికారము-నిశ్చలము-సర్వజ్ఞాత్వము- హేయగుణాతీతము 
కల్యాణగుణోత్మృష్టము ఐన శివతత్వమును శివయోగి స్వస్వరూపముతో జూచువాడై 
ఆనందించును(73) 


47. భావ ప్రకాశ స్థలం 


తరంగాద్యాయథా సింధోర్న భిద్యంతే తథాత్మనః 

భావా బుద్ద్యాదయః సర్వే యత్త ద్భావప్రకాశనం 1 74 ॥ 

శివ ఎవ జగత్సర్వం శివ, ఏవాహమిత్యపి 

భావయన్‌ పరమో యోగీ భవదోషైర్న బాధ్యతే ॥ 75 ॥ 

శివభావే స్థిరే జాతే నిర్లేపస్య మహాత్మనః 

యేయేభావాః సముత్సన్నా స్తే తేశివమయాః స్మృతాః ॥ 76 ॥ 

అద్వితీయశి వాకారభావ నాధ్వస్తకర్మణా 

న కించిద్భావ్యతే సాక్షాచ్చి వాదన్యన్మహాత్మనా 1771 

గలితా జ్ఞాన బంధస్య కేవలాత్మానుభావినః 

యత్ర యత్రేం ద్రియాసక్తిస్తత తత్ర శివాత్మతా 178 ॥ 

రాగద్వేషాదయో భావాః సంసారక్షేశ కారణం 

తేషముపరమో యంత్ర తత్ర భావః శివాత్మకః ॥ 79 ॥ 

యథా సూర్యసమాక్రాంతా న శక్నోతి తమః సదా 

తథా ప్రకాశమాత్మానం నా విద్యా క్రమతిస్వయం ॥ 80 ॥ 
తరంగాదులు సముద్రము వదలి ఎట్టు వేరుగానుండజాలవో అట్టే బుద్ది మున్నగు 


సమస్త భావములు ఆత్మనువిడి భిన్నముగా నుండవు అనునది వ్యవహారములో ఎట్టుండునో 
అదేభావ ప్రకాశమనబడుతుంది(75) చరాచరాత్మకమైన ఈ సమన్త ప్రపంచము 


శివస్వరూపమైయున్నది. నేను గూడ శివ స్వరూపుడినే అని భావించు శివయోగి సాంసారిక 
దోషముల చేత బాధింపబడ్డ. (76) విషయనిర్లిప్నడైన శివయోగికి శివభావము 
దృఢమగుటవలన ఏయే భావములు ఉత్పన్నమగుచున్నవో ఆయా భావములు శివ 
స్వరూపములైనవే అని చెప్పబడును. (77) అద్వితీయముగ శివభావముతో కర్మములను 
నశింపజేసినవాడు మహాత్ముడు ఐన శివయోగి శివునకు వేరైన (భిన్నమగు) దానిని దేనిని 
భావించడు. అతనికి సర్వమును శివ స్వరూపముగానే అగుపడును. (78) అజ్ఞానమునకు 
దూరముగానుండి కేవలము ఆత్మానుభావియెన శివయోగికి యేయే విషయమున ఇంద్రియ 
ప్రవృత్తి గలుగునో ఆయాయా విషయమున శివ స్వరూపమే అగుపడుచుండును(79) 
రాగద్వేషాది భావములు సంసార దుఃఖమునకు మూలకారణీభూతమైయున్నది. ఏ శివయోగి 
యందు రాగ ద్వేషాదులకు విశ్రాంతి గలుగుచుండునో, ఆ శివయోగి యందుండబడె 
భావము శివ స్వరూపముగానే యుండును, (80) అంధకారము సూర్యునాక్రమించుటలో 
ఎల్లవుడు ఎట్లు నమర్థముగా నుండదో అట్లే అవిద్య (అజ్ఞానము) స్వయం 
ప్రకాశముగలవాడు ఆత్మస్వరూపుడైన శివుని శివయోగి నావరించుటలో సమర్ధముగా 
నేరదు (81) 


48. జ్ఞాన ప్రకొశస్థలం 
ముక్తస్య జ్ఞానసంబంధో జ్ఞేయాభావః స్వభావతః 
ఉపాధి సహితం జ్ఞానం న భేదమతివర్తతే 1 81 ॥ 
జ్ఞానస్య విషయే తత్తే శివాఖ్యే చిత్సుఖాత్మని 
అత్మైకత్వాను సంధానం జ్ఞానమిత్యుచ్యతే బుధైః 182 ॥ 
అపరిచ్చిన్న మానందం సత్తాకారం జగన్మయం 
బ్రహ్మేతి లక్షణజ్ఞా బ్రహ్మజ్ఞానమిహోచ్యతే ॥ 83 ॥ 
బ్రహ్మజ్ఞానే సముత్పన్నే విశ్వశ్వోపాధివివర్డితే 
సర్వం సంవిన్మయం భాతి తదన్యన్నై వదృశ్యతే 1 84 1 
తస్మాదద్వైత విజ్ఞానమపవర్గస్య కారణం 
భావయన్‌ సతతం యోగీ సంసారేణ నలిష్యతే 185 ॥ 
నిత్యే నిర్మలసత్వ యోగిని పరే నిర్వాసనే నిష్కలే 
సర్వాతీతపదే చరాచరమయే సత్తాత్మని జ్యోతిషి 


సంవిద్వ్యోమ్ని శివే విలీన హృదయస్తద్భేద వైముఖ్యతః 
సాక్షాత్సర్వగతో విభాతి విగలద్విశ్వః స్వయంసంయమీ ॥ 86 ॥ 


ముక్తుడైన శివయోగి జ్ఞాన సంబంధము స్వాభావిక (సహజ)ముగాజ్జేయ శూన్యముగా 
నున్నది. మహాజ్ఞానియగు శివయోగి యొక్క జ్ఞానము ఉపాధిరక్షితమై యుంటవలన 
జ్ఞేయాదిత్రిపుటి భేద శూన్యమైయున్నదని భావము. ఉపాధివిశిష్టమగు జ్ఞానము ఆత్రిపుటి 
ఛేదమును, ఉల్లంఘింపదు (82) జ్ఞానమునకు విషయమైనది. చిదానంద స్వరూపమైనది 


శివతత్వమునందు ఆత్మ్యెక్యాను నంధానమేజ్ఞానమనబడుననియు జ్ఞానులు 
చెప్పుచుందురు (83) బ్రహ్మము పరిపూర్ణమైనది, ఆనంద స్వరూపమైనది. సత్తా (శక్తి) 
స్వరూపమైనది. జగత్స్వరూపమైనది, అనులక్షణజ్ఞానమే బ్రహ్మజ్ఞానమని చెప్ప(బడుచున్నది 
(84) సమస్తోపాధి శూన్యమగు బ్రహ్మ జ్ఞానము ఉత్పన్నమగుటకు సమస్తము జ్ఞాన 
స్వరూపముగానె అగుపడును. దానికి భిన్నముగానేది అగు పడదు (85). అందువలన 
మోక్షమునకు మూలకారణ భూతమగు శివాద్వైత జ్ఞానమును అనుభవించునట్టి శివయోగి 
ఎల్లప్పుడును జనన మరణ రూపమగు సంసారము చేతలిప్పుడుగా నేరడు (86) 


ప్రతినిత్యము శుద్ధ సత్వగుణ విశిష్టుడు, సర్వశ్రేష్ణుడు, విషయవాసన రహితుడు, 
హేయకాల శూన్యుడు, సమస్తమునకు శ్రేష్టమైన జ్ఞానముగలవాడు, మరియు అత్యున్నత 
స్థానము గలవాడును, చరాచర ప్రపంచ స్వరూపుడును, పారమార్ధిక సత్తారూపుడును, 
జ్యోతి స్వరూపుడును, చిదాకాశ స్వరూపుడు ఐన ఆపరమ శివునియందు శివేతర జ్ఞాన 
శూన్యత వలన మనస్సును లయమొనర్చిన విశ్వవ్యాపకుడైన శివయోగి విశ్వభేదమును 
దూరీకరించిన వాడై తానే తానై ప్రకాశించు చుండును (87) 


ఇతి శ్రీ సిద్ధాంత శిఖామణౌ లింగస్థలీయ శరణన్లలే 
దీక్షా పాదోదక సలాది ద్వాదశవిధన్థల వ్రనంగోనామ 
ఎకోన వింళతి పరిచ్చేదః పరినమావ్తః 


ధి 


ఇది శ్రీ సిద్ధాంత శిఖామణియందు లింగ 
స్థరీయమైన శరణ స్థలమున దీక్షా పాదోదకస్థలాది 
ద్వాదశ విధ స్థల విచారాత్మకమగు పందొమ్మిదవ 
పరిచ్చేదము పరిసమాప్రము. 


9 

శ్రీ సిద్ధాంత శిఖామణి 
వింశతితమ పరిచ్చేదః 
ఇరవదియవ పరిచ్చేదం 


అగస్త్య ఉవాచ:- 
స్థలభేదాస్త్రయా ప్రోకాః శరణస్థల సంశ్రితాః 


ఐక్యస్థల గతాన్‌ బ్రూహి స్థల భేదాన్‌ గణేంద్ర మే itn 


శ్రీ రేణుక ఉవాచ:- 

స్థలానాం నవకం చైక్యస్థలే2స్మిన్‌ పరికీర్త్యతే 

తత్స్వీకృత ప్రసాదాఖ్యస్థలమాదౌ ప్రక్రీర్తితం ॥2॥ 
శిష్టాదనస్థలం చాథ చరాచరలయస్థలం 

భాండస్థలం తతః ప్రోక్తం భాజనస్థలముత్తమం ॥3॥ 
అంగాలేపస్థలం పశ్చాత్‌ స్వపరాజ్ఞస్థలం తతః 

భావాభావవినాశం చ జ్ఞానశూన్యస్థలం తతః 

తదేషాం క్రమళో వక్ష్యే శ్రుణు తాపసతలక్షణం 141 


ఓయీ, గణాధీశ్వరా! శరణ స్థలమునకు సంబంధించిన స్థల భేదములు మీ చేత 
చక్కగా నుపదేశించబడినది. ఇక ఐక్య స్థలమునకు సంబంధించిన స్థల భేదములను 
గురించి యుపదేశించుము, అని అగస్త్య మహర్షి ప్రశ్నించగ అందుకు శ్రీరిణుకాచార్యుల 
వారు ఐక్యస్థలమున స్వీకృత ప్రసాదిస్థలము, శిష్టాదనస్థలము, చరాచర లయ స్థలము 
భాండస్థలము, భాజన స్థలము. అంగాలేపన స్థలము, స్వపరాజ్ఞ స్థలము. భావా భావలయ 
స్థలము, జ్ఞాన శూన్య స్థలములని “తొమ్మిది స్థలములున్నవనియు అనుక్రమముగా వాట 
క్షణములను వివరిస్తాను; చిత్తగించుమనెను. (1-2-3-4) 


49. స్వీకృత ప్రసాద స్థలం 


మాతృమేయప్రమాణాదివ్యవహార విహారిణీం 
సంవిత్సాక్షాతృతిం లబ్బ్వాయోగీ స్వాత్మని తిష్టతి ॥ ద ॥ 


అద్వైత బోధ నిర్జూత భేదావేశస్య యోగినః 
సాక్షాతృతమహాసంవిత్రకాశస్య క్వ బంధనం 16 ॥ 


చిదాత్మని శివే న్యస్తం జగతేతచ్చరాచరం 

దృశ్యతే తన్మయం సర్వమగ్నౌ కాష్టాదికం యథా 171 
న భాతి వృథ్వీ న జలం న తేజో నైవ మారుతః 

వాకాశో నా పరం తత్త్వం శివే దృష్టే చిదాత్మనీ 181 


జ్యోతిర్లింగే చిదాకారే జ్వలత్యంతర్పిరంతరం 

విలీనం నిఖిలం తత్త్వం పశ్యన్‌ యోగీ నలిష్యతే 19 ॥ 
అంతర్ముఖేన మనసా స్వాత్మజ్యోతిషి చిన్మయే 

సర్వానప్యర్థ విషయాన్‌ జుహ్వద్యోగీ ప్రమోదతే 110 ॥ 
సచ్చిదానంద జలధా శివే స్వాత్మని నిర్మలః 

సమర్చ్య సకలాన్‌ భుంక్తే విషయాంస్త త్రసాదతః i 11॥ 


శివయోగి ప్రమాతృ - ప్రమాణము, ప్రమేయాదివ్యవహారమును లయమొనర్చెడు 
బ్రహ్మసాక్షాత్కారమును బొంది. స్వస్వరూపమున నుండును (5) శివాద్వైత జ్ఞానము చేత 
పరిహరించ (పాగొట్ట) బడిన అంగ - లింగ స్వరూప జీవేశ్వర భేదా భినివేశము గలవాడును, 
ప్రపూర్ణ జ్ఞాన ప్రకాశమును, సాక్షాత్కరింప! జేసికొన్న వాడును, ఐన శివయోగికి ఈ 
సంసార బంధన మెకడుంటుంది? (6) అగ్నిలో బడవైచిన కట్టెలు మున్నగునవి ఎట్లు 
రూపముగానె అగుపడుచుండునో, అట్లే జ్ఞాన స్వరూపుడైన శివునియందు స్థాపింప(యపబడిన 
ఈ చరాచరాత్మక మగు జగత్తు శివ స్వరూపముగానె అగుపడును (7) చిత్స్వరూపుడైన 
శివుడు దర్శించగానే (అగుపడగానె) పృధ్వీ తత్వముగాని, జలతత్వముగాని, కేజస్తత్వముగాని, 
వాయు తత్వముగా, అథవా వేరొండు తత్త్వముగాని, ఏతత్వము గూడ అగుపడదు, 
సమస్తతత్వములు పరమశివుని నుండే ఉద్భవించుటవలన సర్వస్వము శివ స్వరూపముగానే 
అగుపడుచున్న దని భావము (8) జ్ఞాన స్వరూపమైనది, ఎల్లప్పుడు హృదయకమలమునందు 
ప్రకాశించునట్టి డైనమహా లింగమున సూక్ష్మ రూపముతో లీనమైయున్న పృథివ్యాది 
సమస్తతత్వ్వములను నిరీక్షించునట్టి శివయోగి, సంసారమునుండి లిప్పుడుగానేరడు (9) 


శివయోగి అంతర్ముఖమగు మనస్సుతో జ్ఞానరూపముగా స్వప్నరూపాగ్నిలో సమస్త 
విషయములను హవనమొనర్చినవాడై నంతసించిన వాడగును, శివయోగి విషయ 


సుఖమును దూరగించి (పరిత్యజించి) అంతర్ముఖముగ మహానందముతో నుండునని 
భావము (10) ఆడవాది మలత్రయరహితుడైన శివయోగిసత్‌ - చిత్‌ - ఆనందములకు 
నముద్ర స్వరూవుడయుు - న్వప్రకాశరూవు డైయున్న శివునిలో శబ్బాది నమస్త 
విషయములను సమర్పించి పరిశుద్ధముగవాటిని ప్రసాదరూపముచేత ఉపభోగించును (11) 


50. శిషాదన స్థలం 


ప్రకాశతే యా సర్వేషాం మాయా సైవౌదనాకృతిః 
లీయతే యత్ర చిల్లింగే శిష్టం తత్ప్సరికీర్తితం 1 12 ॥ 


జగత్యస్మిన్‌ పరిగ్రస్తే మాయా పాశ విజృంభితే 

స్వాత్మజ్యోతిషి బోధేన తదేకమవశిష్యతే 113 ॥ 
అఖండసచ్చిదానంద పరబ్రహ్మమస్వరూపిణిః 

జీవన్ముక్త స్య ధీరస్య మాయా కైంకర్యనాదినీ 1 14 ॥ 
విశ్వసమ్మోహినీ మాయా బహుశక్తిర్షిరంకుశా 

శివైక్యత్వముపేతస్య న పురః స్థాతుమిహతే 1 15 ॥ 
జ్యోతిర్లింగే చిదాకారే నిమగ్నేన మహాత్మనా 

భుజ్యమానా యథా యోగం నశ్యంతి విషయాఃస్వతః 116 1 
శబ్బాదయోపి విషయా భుజ్యమానాస్తదిం ద్రియై 

ఆత్మన్యేవ విలీయంతే సరితః సాగరే యథా 117 ॥ 
అర్థ జాత మశేషం తు గ్రసస్‌ యోగీ ప్రశామ్యతి 

స్వాత్మనీవ స్థితం భానుస్తేజో జాలమశేషతః 118 ॥ 


సమస్త మానవులలో ఏదైతె మాయ ప్రకాశించు చుండునో అట్టి మాయనే (ఆశ లేదా 
విషయవ్యామోహమని అర్థము) ఓదన (అన్నములేదా ఆహార) స్వరూపమైయున్నది - 
ఇట్టి ఓదన స్వరూపమైనట్టి మాయ ఏ చిచ్చక్తి విశిష్టమైన మహాలింగ రూపమున లీనమై 
యుండునో అట్టి మహాలింగస్వరూపమే. శిష్టాదన మనబడును (12) మాయాపాశబద్ధమగు 
ఈ జగత్తు జ్ఞా(న)ము చేత నాక్రమించగానె, స్వస్వరూపప్రకాశమునందు ఆ మాయాతత్వ 
మొకటే మిగిలియుండును (13) అఖండసచ్చిదానంద రూపమైన పఠబ్రహ్మ స్వరూపుడగు 
జితేంద్రియ జీవన్ముక్తుడు ఐన శివయోగి విషయమున మాయా ఉదాసీన భావమును 


వహించును (14) జగన్మోహకారకమైనది, అనేక విధముల శక్తి గలది, ప్రతిబంధ 
రహితమైనదినగు మాయ శివునిలో సామరస్యమును బొందిన శివయోగి యెదుట 
నిలబడుటకు సాధ్యపడదు(15) జ్ఞాన స్వరూపమగు జ్యోతిర్లింగమునందు లీనమైన 
మనస్సుగల శివయోగి వలన లబ్బ క్రమమున ఉపయోగించబడు విషయములు స్వతః 
నశించును (16) శబ్దము- స్పర్శము-రూపము-రసము-గంధములను విషయములు 
శ్రోత్రము-త్వక్‌-నేత్రము-జిహ్య-ఘ్రాణేంద్రియములచే ఉపభోగింపంబడినను నదులు 
సాగరమున గల్సిపోయినట్టు చివరికి ఆత్మ స్వరూపమునందే లీనమగును (17) 
అస్తమానసమయమున కిరణ సమూహమును నిశ్ళేషముగ (ఏమియు మిగలకుండ) 
తనలోనే లీన మొనర్చుకొనే సూర్యుని వలె శివయోగి సమస్త విషయ సమూహమును 
తనలోనె లీనమొనర్చుకొని ప్రశాంత మనస్కుడగును (18). 


51. చరాచరలయస్థలం 


లింగ్రైక్యేతు సమాపన్నే చరాచరజగల్లయే 
నిర్దేహీ చ భవేద్యోగీ చరాచరవినాశకః 119 ॥ 


యథా మేఘాః సముద్భూతా విలియంతే నభఃస్థలే 

తథానన55 త్మ నివిలీయం తే విషయాః స్వానుభావినః 1 20 | 
జాగ్రత్స్వ ప్న సుషుప్తిభ్యః పరావస్థాముపేయుషః 

కిం వా ప్రమాణం కిం జ్ఞేయం కిం వా జ్ఞానస్య సాధనం ॥ 211. 
తుర్యాతీత పదం యత్త ద్దూరం వాజ్మనసాధ్వనః 

అనుప్రవిశ్య తద్యోగీ న భూమో విశ్వ మీక్షతే 122 ॥ 


నాన్యత్సశ్యతి యోగీంద్రో నాన్యజ్ఞానాతి కించన 
నాన్యచ్చృణోతి సందృష్టే చిదానందమయె శివే 123 ॥ 


శివునిలో సామరస్యమును బొందిన శివయోగియందు చరాచరప్రపంచలయము 
ప్రాప్తింపగ (సమీపింపగా) ఆ శివయోగి వర్యుడు అకాయుడై (దేహములేనివాడై) చరాచర 
ప్రపంచ వినాశకుడగును. ఇదే చరాచరలయన్గలమనబడును (19) ఆకాశము 
నందుత్పన్నము లైన మేఘములు అక్కడే ఎట్టు లీనమగునో అల్లే స్వస్వరూపానుభవియగు 
శివయోగి యొక్క ఆత్మలో ఉత్పన్నములైన శబ్దాది విషయములు అక్కడే లీనమగుచున్నవి 


క nnn 


(20) జాగ్రత్స్వప్న సుషుప్తిలను మూండు అవస్థలకంటెను శ్రేష్టమైయున్న తురీయావస్థను 
బొందిన శివయోగికి ప్రమాణమంటే ఎమిటి? జ్లేయమనగా నేమి? జ్ఞానముయొక్క 
సాధనమనగానేమి? ఇవేమియు లేవని భావము (21) ఎదితుర్యాతీతస్థానమో అది స్తుతి 
ధ్యానములకు దూరముగా నున్నది. శివయోగి అంతటి శ్రేష్టమైన స్థానమును బ్రవేశించి 
పునః ప్రపంచమును చూడలేడు (22) చిదానంద స్వరూపుడైన శివుడు ప్రత్యక్షము కాగా 
శివయోగీశ్వరుడు తనకితరమైయున్న వస్తువు నెరుగడు. తన కన్యమగు విషయము వినడు. 
స్వస్వరూపమును వదలి ఇంకదేనిని గురించి యాలోచింపడని భావము (23) 


52. భాండ స్థలం 


బ్రహ్మాండశతకోటీనాం సర్గస్టితిలయాన్‌ ప్రతి 


స్థానభూతో విమర్శో యస్త ద్భాండస్థల ముచ్యతే 124 ॥ 
విమర్శాఖ్యా పరాశక్తి ర్విశ్వో ద్భావనకారిణీ 

సాక్షిణీ సర్వతత్త్వానాం సమింధే సర్వతో ముఖీ 125 ॥ 
విశ్వం యత్ర లయం యాతి విభాత్యాత్మా చిదాకృతిః 
సదానందమయః సాక్షాత్‌ సా విమర్శమయిీ కలా 126 ॥ 
సరాహంతా సమావేశ పరిపూర్ణ విమర్శవాన్‌ 

సర్వజ్ఞః సర్వగః సాక్షీ సర్వకర్తా మహేశ్వరః 127 ॥ 


విశ్వాధారం మహాసంవిత్రకాశపరిపూరితం 
పరాహంతామయం ప్రాహుర్విమర్శం పరమాత్మనః 128 ॥ 


విమర్శ భాండ విన్యస్త విశ్వతత్త్వ విజృంభణ: 
ఆనన్య ముఖ సంప్రేక్సీ ముక్తః స్వాత్మని తిష్టతి 129 ॥ 


అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి-స్థితి లయములకు ఆధారభూతమగు ఎ విమర్శనా 
శక్తి రూపమగు జ్ఞాన విశేషము (విశ్వాత్మకుడైన శివుడే(డిని) నేననుజ్ఞాన విశేషము) గలదో 
అదే భాండస్థలమని చెప్పబడును (24) విమర్శనా, నామకమగు పరాశక్తి సమస్తతత్వములకు 
సాక్టిభూతమైవిశ్వమును ప్రకాశింపంజేయునదై యుండి, సర్వతోముఖమై ప్రకాశించు 
చుండును (25) చరాచరాత్మకమగు నీ ప్రపంచము దేనియందు లీనమగునో సచ్చిదానంద 
స్వరూపుడగు పరమాత్ముడు దేనియందు ప్రత్యక్షమై ప్రకాశించునో ఆ విమర్శనా శక్తి చేత 


TE 


వికసించినవాడై, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వవ్యాపకుడు సర్వసాక్షిభూతుడు, మహేశ్వరుడగును 
(27) జగదాధారభూతమగు మహాజ్ఞాన ప్రకాశపూర్ణమైన పరమాత్ముని విమర్శనామకమగు 
జ్ఞాన విశేషమును జ్ఞానులు పరాహంత స్వరూపముగా చెప్పుదురు. 
“ఓం దేవా హవై స్వర్గంలోకమాయం స్తేరుద్రమపృచ్చన్‌కో భవానితి! 
సోన్‌బ్రవీదహమేకః ప్రథమమాసంవర్తామి చ భవిష్యామిచనాన్యం 


కళ్చిన్మత్తో వ్యతిర్తిక్త ఇతి - ఇత్యాది వాక్యముల వలన(నుండి) అధర్వ శిరశ్రుతి 
మున్నగు అనంతశ్రుతులు పరబ్రహ్మము “అహం పదవాచ్యమై యున్నదనియు 
బోధించుచున్నవి. అవాంవదవాచ్యమగువరబ్రహ్మయొక్క అసాధారణ ధర్మవె 
“పరాహంతమనబడును(28) విమర్శనా శక్తి రూపజ్ఞానవిశేషమను పాత్రలో సమస్త 
తత్వములనుంచి ఆనందించుచున్న జీవన్ముక్తుడు తన స్వరూపమును తప్ప వేరొండు 
స్వరూపమును చూడని వాడై స్వరూపమునందే యుండును (29) 


53. భాజన సలం 


సమస్త జగదండానాం సర్గస్థిత్యంత కారణం 

విమర్శో భాసతే యత్ర తద్భాజన మిహోచ్యతే ॥ 30 ॥ 
విమర్శాఖ్యా పరాశక్తి ర్విశ్వవైచిత్ర్య కారిణీ 

యస్మిన్‌ ప్రతిష్టితా బ్రహ్మ తదిదం విశ్వ భాజనం ॥ 31 ॥ 
యథా చంద్రే స్థిరా జోత్నా విశ్వ వస్తుప్రకాశినీ 

తథా శక్తిర్వి మర్శాఖ్యా ప్రకాశే బ్రహ్మణి స్థిరా 1321 
వృక్షస్థం పత్ర పుష్టాది వటబీజస్థితం యథా 

తథా హృదయబీజస్థం విశ్వ మేతత్పరాత్మనః 1331 
ఆకారః శివ ఆఖ్యాతో హంకారః శక్తి రుచ్యతే 

శివ శక్తి మయం (బ్రహ్మ స్థితమేకమహంపదే 134 ॥ 
అహంతాం పరమాం ప్రాప్య శివశక్తిమయీం స్థీరాం 

బ్రహ్మ భూయం గతో యోగీ విశ్వాత్మా ప్రతిభాసతే 135 ॥ 


అంతః కరణ రూపేణ జగదంకురరూపతః 
యస్మిన్‌ విభాతి చిచ్చక్తి ర్చహ్మభూతః స ఉచ్యతే ॥ 36 ॥ 


— OO ————————  ———— 


సమస్త భువనాండముల సృష్టి-స్థిత-లయములకు కారణీభూత-మైన విమర్శనా శక్తి 
రూపమగు జ్ఞాన విశేషము ఏదైతే పరశివబ్రహ్మమున ప్రకాశించుచున్నదో, అట్టి పరశివ 
బ్రహ్మమే భాజనమనమనియు చెప్పబడుచున్నది. (30) చిత్ర విచిత్రమగు విశ్వ సృష్టిని 
జనింపజేయు విమర్శనామకమగు పరాశక్తి దేని యందు అవినాభావసంబంధము చేత 
ప్రతిష్టితమై యున్నదో. అట్టి పర బ్రహ్మమే విశ్వ భాజనమనబడును. (31) సమస్త వస్తువులను 
ప్రకాశింపంజేయుచంద్రిక చంద్రునివీడి చంద్రికగాని చంద్రికను వదలి చంద్రుడుగాని 
ఎట్టుండజాలవో అట్టే శివుని వదలిశక్తిగాని శక్తిని వీడి పరమ శివుడు ఉండనేరడనియు 
శక్తి శివుడితో అవినాభావ సంబంధముతో స్థిరముగానుండునని భావము (32) అత్యంత 
విశాలమగు మజ్జివృక్షము బీజమునందు ఎట్లు సూక్ష్మముగా నుండునో అదే రీతి 
చరాచరాత్మకమగునీ సమస్త ప్రపంచము పరమాత్ముని హృదయ(విమర్భశక్తి) రూపమైన 
బీజమునందు సూక్ష్మరూపమున నున్నది. ఇంద్రియ గోచరమగు స్థూల (ప్రపంచము 
మిధ్యయైనది(అసత్యమైనది) గా కుండ సత్యమైనదిగా నుండునని భావము (33) 


“ఆకారము శివుని సంకేతమనియు చెప్పబడుచున్నది. “హంకారము శక్తికిసంకేత 
మనియు చెప్పబడుచున్నది. ఇట్లు “అకార-హంకారరూపమగు శివశక్తి స్వరూనమైన 
పరబ్రహ్మము “అహం అను" శబ్దము (పదము)న నిలిచియున్నది. “సోఅహం అనగ 
శివశక్యాత్మకమైన పరబ్రహ్మమనిభావము (34) సరబ్రహ్మత్వమును బడసిన (పొందిన) 
శివయోగి సర్వోత్కృష్టుడు, నిత్యుడు (శాశ్వితుడు )శివశక్త్యాత్మకమైన అహంతిని బొంది 
సకల చరాచర ప్రపంచ స్వరూపుడై ప్రకాశించును. 

స్యాద్దహ్మృభూయంబ్రహ్మత్వం బ్రహ్మసాయుజ్యమిత్యపి!! 

“ఇత్యమరః (35) చిచ్చక్తివిమలాహంకార రూపముతో సూక్ష్మమగు జగద్రూపముతోడను 
ఎవని యందు ప్రకాశించు చున్నదో, అట్టి శివయోగి పరబ్రహ్మ స్వరూపుడనియు 
చెప్పబడును. శివైక్యుడైన శివయోగి పరశివ బ్రహ్మవలె శక్తి వికాసము గలవాడగునని 
భావము (36) 


54. అంగాలేపస్థలం 


దిక్కాలాద్యనవచ్చిన్నం చిదానందమయం మహత్‌ 
యస్య రూపమిదంఖ్యాతం సోకంగాలేప ఇహోచ్యతే 137 ॥ 


rs గ 


సమస్త జగదాత్మాపి సంవిద్రూపో మహామతిః 

లిప్యతే నైవ సంసారైర్యథా ధూమాదిభిర్షభః ॥ 38 ॥ 
న దేవత్వం న మానుష్యం నతిర్యక్ష్వం న చాన్యథా 

సర్వాకారత్వ మాఖ్యాతం జీవన్ముక్తస్యయోగినః ॥39 ॥ 
న విధిర్న నిషేధశ్చ న వికల్పో న వాసనా 

కేవలం చిత్స్వ రూపస్య గలిత ప్రాకృతాత్మనః 140 ॥ 
అనశ్వరమనిర్దేశ్యం యథా వ్యోమ ప్రకాశతే 

తథా బ్రహ్మాపి చైతన్యమత్ర వైశేషికీ కలా ॥ 411 


ఘటాదిషు పృథగ్బూతం యథా55 కాశం న భిద్యతే 
తథోపాధిగతం బ్రహ్మ నానారూపం న భిద్యతే ॥ 42 ॥ 


పరబ్రహ్మత్వమును బొందినట్టే శివయోగి యొక్క స్వరూపము దేశకాలాది పరిచ్చేదక 
శూన్యమై, చిదానంద స్వరూపమై మహత్వపూరితమై యుండి ప్రఖ్యాతిగాంచినదో అతడే 
అంగాలూకుడనియు (శరీరనంబంధకర్మశూన్యుడు) అని చెప్పంబడును. ఇదియే 
అంగాలేపనస్థలమనబడును (37) అకాశమ్ముదుమ్ముధూళి మున్నగు వాటితో నిండియున్నను 
ఎట్టు అంటకుండ (మలనముగా కుండ) ఉండునో అల్లే చిత్స్వరూపుడైన శివయోగి 
సమస్త ప్రపంచ స్వరూపుడైనను సాంసారిక కర్మఫలములచేత లిప్పడు గాడు(38) 
జీవన్ముక్తుడైన శివయోగికి పుణ్యకర్మ సిద్ధమైన దేవత్వము ఉండనేరదు. పుణ్యపాపమిశ్రమైన 
మనుష్యత్వముగూడ ఉండదు. పాపపూరితమైన తిర్యగ్జాతిత్వము సహ ఉండదు. వీటన్నింటి 
కతీతమైన ఇంకే స్వరూపము ఉండదు. ఆతనికి విశ్వాకారత్వము ఉండునని చెప్పబడినది. 
(39) ప్రాకృతరూపమునుండి దూరమైనవాడు కేవలము చిత్స్వరూపముగలవాడైన శివయోగికి 
విధిగాని, నిషేధముగాని, వికల్పముగాని, సంసారవాసనగాని, ఏది ఉండదు(40) 
ఆకాశమునాశరహితమై అనిర్దేశ్యమై, ఎట్టుగా ప్రకాశించుచుండునో అట్లే నాశరహితము, 
అనిర్దేశ్యమైన పరబ్రహ్మము ప్రకాశించుచుండును. జడభూతమగు భూతాకాశమునకంటెను 
చిదాకాశస్వరూవమైన ఈ పరబ్రహ్మములో చైతన్యమే విశేషమైన కళయైయున్నది, 
వైలక్షణ్యద్యోతకమైయన్నదనిభావము. (41) ఆకాశము ఉపాధి సంబంధమువలన ఘట- 
మఠాదులందు వేర్వేరుగా అగుపడినను నిజానికి అది ఏ రీతిగా అభిన్నముగా నుండునో, 
అల్లే పరబ్రహ్మము ఉపాధి సంబంధము వలన దేవదానవమానవాది నానారకాలుగా 
అగుపడిననువస్తు స్థితిలో ఏకముగానే ఉండును అని భావము (42) 


న్‌ 


55, (పరౌజ్ఞ 


అ 


అం 

దిక్కాలాద్యనవచ్చిన్న తేజో రూపసమాశ్రయాత్‌ 

స్వపరజ్ఞానవిరహాత్‌ స్వపరాజ్ఞస్థలం విదుః 143 ॥ 
ఆఫప్రమేయే చిదాకారే బ్రహ్మణ్య ద్వైత వైభవే | 

విలీనః కిం సుజానాతి స్వాత్మానం సరమేవ వా 1 44 ॥ 


యత్ర నాస్తి భిదా యోగాదహం త్వమితి విభ్రమః 
న సంయోగో వియోగశ్చ న, జ్ఞేయజ్ఞాతృకల్పనా 145 ॥ 


న బంధో న చ ముక్తిశ్చ న దేవాద్యభి మానితా 
నసుఖం నైవ దుఃఖం చ నాజ్ఞానం జ్ఞానమేవ వా 1 46 | 


నోత్కృష్టత్వం న హీనత్వం నో పరిష్టాన్న చాప్యథః 


న పశ్చాన్నైవ పురతో న బాహ్యంచ న చాంతరం 1 47 ॥ 
సర్వాకారే చిదానందే సత్యరూపిణి శాశ్వతే 
పరాకాశమయే తస్మిన్‌ పరబ్రహ్మణి నిర్మలే 148 1 


ఏకభావముపేతానాం యోగినాం పరమాత్మనాం 
పరాపరపరిజ్ఞాన పరిహాస కథా కుతః 149 1 


శివయోగి దేశకాలాది పరిచ్చేదక శూన్యమగు బ్రహ్మతేజస్వరూపమును ఆశ్రయించి 
యుంటవలనను, సర్వము చిత్స్వరూపమగుట చేత తన మరియు తనకన్యమైన పదార్థము 
యొక్క జ్ఞానములేని వాడగుట చేతను, ఆతడనుభవించదగు ఈ స్థలమును జ్ఞానులు 
స్వపరాజ్ఞాస్థలమని తెలిసికొందురు (43) అప్రమేయ చిత్స్వ రూపము” ఎకమేవాద్వితీయము 
బ్రహ్మ అను శ్రుతి వాక్యానుసారముగా అద్వితీయ వైభవముతో గూడిన పరబ్రహ్మము ' 
నందు సామరస్యమును బొందిన శివయోగి తనను గాని అథవా తనకన్యమైన 
పదార్థమునుగాని, వేర్వేరుగాదలచునా? దేనిని ఎరుగడని భావము (44) అద్వైత భావముగల 
ఏ వస్తువునందును సామరస్య యోగముచేత జీవాత్మునకు భేదముండదో, నేను-నీవను 
బ్రాంతిగూడుండదో నంయోగముగాని, వియోగముగాని-జ్చేయకల్పనముగాని, 
జాతృకల్పనముగాని, బంధనముగాని, మోక్షముగాని, నేను దేవుడిని, నేమానవుడిని, 
అనునభిమానముగాని, సుఖముగాని, దుఃఖముగాని జ్ఞానముగాని, అజ్ఞానముగాని, నేను 


శ్రేష్ణుడిని (గొప్పవాడిని) నే కనిష్ణుడిని అనుభావముగాని, ఊర్వ్వభాగముగాని, వెలుపలగాని, 
లోపలగాని, ఉండదో అట్టి చరాచర ప్రపంచస్వరూపము, చిత్స్వ రూపము, ఆనంద 
“న్వరూవము, సత్యన్వరూవము, శాశ్వతము, నిర్మలము పరాకాశ న్వరూపమైన 
పరబ్రహ్మమునందు సామరస్యమును పరబ్రహ్మస్వరూపుడైన శివయోగులకు, తాము 
మరియు ఎకేతరమైనవస్తువులనే పరిజ్ఞానము యొక్క పరిహాస ప్రసంగమెక్కడిది? 
శివయోగులకు స్వపరజ్ఞానమున్నదని చెప్పూటకేవలముహాస్యాస్పదమే అయి ఉన్నదని 
భావము. 


56. భావాభావలయస్థలం 


ప్రతీయమానౌ విద్యేతే భావాభావౌ న కుత్రచిత్‌ 
లింగైక్యే సతి యత్తస్మాద్బావాభావలయస్థలం i 50 ॥ 


అహంభావస్య శూన్యత్వాదభావస్య తథాత్మనః 
భావాభావవినిర్ముక్తో జీవన్ముక్తః ప్రకాశతే 1 51 ॥ 


సుఖదుఃఖాదియోగేషు నాభావోభావ ఏవ వా 
విద్యతే చిత్స్వరూపస్య నిర్లేపస్య మహాత్మనః ॥ 52 ॥ 


త్వంతావ్‌ హంతా వినిర్ముక్తే నిర్వికల్సే చిదంబరే 
ఎకీభూతస్య సిద్ధస్య భావాభావకథా కుతః ॥ 53 ॥ 


శివయోగి శివునియందు సామరస్యమును బొందుట ఆతనిలో సమస్త జనులలో 
సాదారణముగా అగుపడుచుండిననునేను ఉన్నాను, అనే భావనగాని, లేననే అభావన ఎ 
సమయమునందును ఉండజాలదు అందుచేత, ఈ స్థలము బావాభావలయస్థలమని 
చెప్పబడును (50) జీవన్ముక్తుడైన శివయోగినేను ఉన్నాను అనెడు భావనలో, నేను లేననెడు 
అభావముతో దూరమైయుంటవలన, ఇతడు భావాభావములతో ముక్తుడై ప్రకాశించు 
చుండును(51) 

చిత్స్వరూపుడు, నిర్లిప్పడు, మహాత్ముడైన శివయోగికి సుఖదుఃఖాది సంబంధములుం౦ండవు, 
సుఖదుఃఖములు నాకున్నవనే భావనగాని- లేవనె భావనగాని, ఏదియుండదు(52) నీవు 
నేననే భావముతో విముక్తము-నిర్వికల్పము చిదాకాశ న్వరూపముగల శివయోగికి 
భావాభావముల ప్రసంగమెక్కడిది? అతనికివి రెండును ఉండవని తాత్సర్యము(53) 


57. జ్ఞాన శూన్య స్థలం 
పరస్పర సమాపేక్ష భావా భావవివేచనం 
జ్ఞానం బ్రహ్మణి యన్నాస్తి జ్ఞానశూన్యస్థలం విదుః 1 54 1 
సర్వాత్మని పరేతల్వే భేద శంకావివర్ణితే 
జ్ఞాత్రాదివ్యవహారోత్ఞం కుతో జ్ఞానం విభావ్యతే 1 55 1 
నిర్వికారం నిరాకారం నిత్యం సీమావివర్ణితం 
వ్యోమవత్సరమం బ్రహ్మ నిర్వికల్పతయా స్థితం 1 56 ॥ 
న పృథ్వ్యాదీని భూతాని న గ్రహా నైవ తారకాః 
న దేవా న మనుష్యాశ్చ న తిర్యంచోనచాపరే 1 57 | 
తస్మిన్‌ కేవల చిన్మాత్రసత్తానందైక లక్షణే 
త్వంతాక హంతాది సంరూఢం విజ్ఞానం కేన భావ్యతే ॥ 58 ॥ 
కేవలం సచ్చిదానంద ప్రకాశాద్వయ లక్షణం 
నిర్వికల్పం పరాకాశం పరబ్రహ్మ ప్రకాశతే ॥ 59 ॥ 
జ్యోతిర్లింగే చిదాకారే స్వప్రకాశే నరింతరే 
ఏకీభావముపేతస్య కథం జ్ఞానస్య సంభవః 1 60 1 
జలే జలమివ న్యస్తం వహ్నా వహ్నిరివార్సితః 


పరబ్రహ్మాణి లీనాత్మా విభాగేన సదృశ్యతే 61 ॥ 


ఎతావదుక్వా పరమప్రబోధ 
మద్వైత మానంద శివప్రకాశం 
దేవ్యై పురా భాషిత మీశ్వరేణ 


తూస్టీమభూద్ద్యానపరో గణేంద్రః 1 62 ॥ 

ఏవముక్తా సమాసీనం శివయోగ పరాయణం 

రేణుకం తం సమాలోక్య బభాషే ప్రాంజలిర్మునిః ॥ 63 ॥ 
అగస్త్య ఉవాచ:- 

శివయోగ విశేషజ్జ శివజ్ఞాన మహోదధే 

సమస్త వేదశా స్తాదివ్యవహారధురంధర 1 64 ॥ 


CD 


ఆలోక మాత్ర నిర్జూతసర్వ సంసార బంధన 
స్వచ్చంద చరితో ల్లాస స్వప్రకాశాత్మ వచ్చివ 1 65 1 
అవతీర్ణమిదం శాస్తమనవద్యం త్వదాననాత్‌ 
శ్రుత్వామే మోదతే చిత్తం జ్యోతిః పశ్యచ్చివాభిధం 1 66 ॥ 
అద్య మే సఫలం జన్మగతో మే చిత్తవిభ్రమః 
సంజాతా పాశ విచ్చిత్తి స్తపాంసి ఫలితాని మే 1 67 ॥ 


ఇదానీ మేవ మే జాతం మునిరాజత్వముత్తమం 
ఇతః పరం మయా నాస్తి సదృశో భువనత్రయే 168 1 


శాస్తం తవ ముఖోర్గీర్ణం శివాద్వైతపరం పరం 
మాం వినా కస్య లోకేషు (్రోతుమస్తితపః శుభం ॥ 69 ॥ 


తపనః పరిపాకేన శంకరస్య ప్రసాదతః 
ఆగత స్త్వం మహాభాగ మాం కృతార్థయితుం గిరా 1 701 


ఇతిస్తువంతం వినయాదగస్త్యం మునిపుంగవం 
ఆలోక్య కరుణాదృవ్వా బభాషే స గణేశ్వరః 1711 


పరస్పరాకాంక్షతో గూడియున్న అస్తి-నాస్తిరూపమగు భావాభావములవివేచనమన్న భేద 
జ్ఞానము పరబ్రహ్మస్వరూపుడైన శివయోగి యందు లేకుండునో అట్టిభేద జ్ఞాన 
శూన్యత్వమును ప్రతిపాదించె స్థలమును జ్ఞానులు జ్ఞానశూన్య స్థలమని యెజుంగుదురు. 
జ్ఞానబంధః అని శివ సూత్రమునందున్న “జ్ఞాన శూన్యస్థల, పాఠమునకు భేదజ్ఞానశూన్య 
స్థలమని గుర్తించవలెను. (54) భద సంవయ వర్షితయా సకల చరాచర ప్రపంచ స్వరూపము 
పరతత్వమునందు జ్ఞాతృజ్ఞేయాది వ్యవహారముతో నుత్సన్నమైన భేద జ్ఞానము ఎక్కడినుండి 
భావించబడుతుంది? (55) వికార శూన్యము, హేయకార (జుగుప్ప) రహితము, శాశ్వతము, 
సీమాతీతమైన పరబ్రహ్మఆకాశమువలె భేద శూన్యమై యొప్పుచున్నది (56). అక్కడ 
స్థూలమగు పృథివ్యాధి భూతములుగాని, సూర్యాదిగ్రహములుగాని, అశ్వన్యాదినక్షత్ర 
ములుగాని, దేవతలుగాని మనుషులుగాని, పశుపక్రులుగాని అథవా వేరే వస్తువులే గాని 
ఎవియుండవు (57) కేవలము సచ్చిదానంద స్వరూపమగు ఆ పరశివ బ్రహ్మలో 
త్వంతాహంతారూపమగు భావాదులతో గూడిన భేదజ్ఞానము ఎవడినుండి భావించబడు 
తుందో అక్కడనీవు-నేననే భేద భావమే ఉండదని భావము (58) కేవలము సచ్చిదానంద 


స్వరూపము అద్వితీయము, నిర్వికల్పము నైన పరశివ బ్రహ్మము మహాకాశ స్వరూపమై 
ప్రకాశించును (59) జ్యోతిర్లింగ స్వరూపము, చిత్స్వ్వరూపము ఐన స్వప్రకాశమునందు 
సమరస భావమును బొందిన శివయోగికి భేద జ్ఞానము ఎట్ట్లుగలుగుతుంది? ఏ నాటికి 
గలుగనేరదని భావము. నీటిలో నీరును గలిపినట్టు, పరశివ బ్రహ్మ స్వరూపమైన 
మహాలింగమునందు ఆత్మను లీన మొనర్చినశివయోగి, జీవభావమునుండి దూరమై పరశివ 
బ్రహ్మమునందు సమరస భావమును బొందిన బిదప పరబ్రహ్మస్వరూపమున కంటె 
భిన్నముగా నగుపడదు. ఇదే శివాద్వైత (లింగాంగ సామరస్యము) సిద్దాంతము యొక్క 
రహస్యము. (60) 
శ్రీ రేణుక ఉవాచ :- 

అగస్త్య మునిశార్జూల తపస్సిద్ధమనోరథ 

త్వాం వినా శివ శాస్త్రస్య కః శ్రోతుమధికారవాన్‌ 1 72 ॥ 

పాత్రం శివ (ప్రసాదస్య భవానేకో న చాపరః 

ఇతి నిశ్చిత్య కథితం మాయా తే తంత్రామీదృశం 1 73 ॥ 

స్థాప్యతాం సర్వ లోకేషు తంత్రమేతత్త యా మునే 

ఈ దృశం శివబోధస్య సాధనం నాస్తి కుత్రచిత్‌ 1741 

రహస్య మేతత్‌ సర్వజ్ఞః సర్వానుగ్రాహ కః శివః 

అవాదీత్‌ సర్వలోకానాం సిద్ధయే పార్వతీపతిః 1751 

తదిదం సర్వ సిద్దాంత సారాణా ముత్తమోత్తమం 

వేద వేదాంత సర్వస్వం విద్యాచారప్రకాశకం 1 76 ॥ 

వీర మాహేశ్వర గ్రాహ్యం శివాద్వైత ప్రకాశకం 

పరీక్షి తేభ్యో దాతవ్యం శిష్యేభ్యో నాన్యథా క్వచిత్‌ 

ఎతదచ్చవణ మాత్రేణ సర్వేషాం పాపసంక్షయః 1771 

అవతీర్ణం మయా భూమౌ శాస్త్రస్యాస్య ప్రవృత్తయే 

వ్రవర్తయ శివాద్వైతం త్వమపి జ్ఞాన మీదృశం ॥ 78 ॥ 

ఇత్యుక్త్వా పశ్యతస్తస్య పురాస్తాదేవ రేణుకః 

అంతర్జధే మహాదేవం చింతయన్నంతరాత్మనా 1791 


అంతర్హితే తదాతస్మిన్‌ మునిరాశ్చర్యసంకులః 
తచ్చాస్తప్రవజో భూత్వా సమవర్తత సంయమి 1 80 ॥ 


య ఇదం శివ సిద్దాంతం వీర శైవ మతాత్మకం 
శ్రుణోతి శుద్ధ మనసా సయాతి పరమాం గతిం ॥ 81 ॥ 


యధాసద్యఃస్యందమానాఃసముడ్రే అస్తంగచ్చంతి నామరూపం విహాయతథా విద్వాన్‌ 
నామరూపాద్విముక్షః పరాత్పరం పురుషముపైతిదివ్యం (3-2-8) అని ముండకోపనిషత్తు ' 

అవిభాగేనదృష్టత్వాత్‌ (4-4-4) అని బ్రహ్మ సూత్రము ఇదే అభిప్రాయమును 
బోధించుచున్నది (61) 


శ్రీ రేణుకగణాదీశ్వరుడు పూర్వము పరమేశ్వరుడు పార్వతీ దేవికి యుపదేశించిన 
పరమజ్ఞానస్వరూపమగు శివానంద ప్రకాశకమగు, పిండౌదిజ్ఞానశూన్యాంతమగు స్థలములతో 
గూడుకొనిన శివా-ద్వైత (లింగాంగసామరస్యము) సిద్ధాంతమును ఈ విధముగా బోధించి, 
స్వస్వరూప ధ్యానాసక్తుడై మౌనముద్రను దాల్చెను (వహించెను) (64) 


ఈ విధముగా బోధించి, మౌనముద్రతో (భావము)గూర్చుండిన శివయోగి పరాయణుడైన 
శ్రీ రేణుకగణాధీశ్వరుని ఆగస్త్యమహర్షి జూచి చేతులు జోడించి (ముకుళిత హస్తుడై) 
ఇట్లు పలికెను(65)శివయోగరహస్యమును బాగుగా గుర్తించిన వాడు, శివజ్ఞానసముద్రుడు, 
సమస్తవేద శాస్తాది వ్యవహారవిచక్షణుడు, కృపాకటాక్షణ వీక్షణ మాత్రముతో సర్వసంసార 
బంధమును నశింపంజేయువాడు, స్వేచ్భాలీలోల్లాస సంపన్నుడు, స్వప్రకాశస్వరూపము 
గలవాడును, శివస్వరూపుడైన ఓయీ! శ్రీ రేణుక గణనాథా! నీ ముఖ పద్మమునుండి 
ఆవిర్భవించిన పరమ పవిత్రమగు ఈ శివాద్వైతమైన వీరశైవమహాశాస్త్రమును శ్రవణమొనర్చి 
శివప్రకాశమును దిలకించుచున్న నామనస్సు సంతసించినది. నాజన్మమునేటికి సార్థకమైనది. 
నా చిత్త బ్రాంతినేడు దొలగిపోయినది. నన్నాక్రమించిన సంసారపాశ చ్చేదమునేడు తొలిగినది. 
నా యొక్కపలు విధములైన తపస్సులు నేడు ఫలించినవి నాకత్యుత్తమమైన ముని 
రాజత్వము ఇవ్వడం నీద్దించినది. ఇ(కమున్ముందునాకు సాటిట్టైనవాడు 
ముల్లోకములందును లేడు, నీముఖకమలమునుండి వెలువడిన శివాద్వైతపరమగు 
శ్రేష్టమగు శాస్త్రమును వినుటకు ముల్లోకము లందు ఎవడునులేడు. నీ ముఖకమలము 
నుండి వెలువడిన శివాద్వైత పరమగు శ్రేష్ట శాస్త్రమును వినుటకు ముల్లోకములో నా 
కంటెను మంగళకరమగు తపస్సుయొక్క పరిపాకము వలన, శివప్రసాద ప్రభావము 
నుండియు నన్ను వేదాంత వాక్యోపదేశము వలన కృతార్శని జేయుటకయియే అ 
(నాకడకు) విచ్చేసియున్నారు. (66-70) 


ఈ ప్రకారముగ అసాధారణమైన భక్తి భావముచేత ప్రదక్షిణ మొనర్చిన మునివర్యుడనే 
అగస్త్య మహాబుషిని, శ్రీ రేణుక గణాధీశ్వరుడు దన కృపాదృష్టిచేత జూచి ఈ 
విధముగనుడివెను.(71) 


మునిశ్రేష్టుడు, తపస్సిద్ధమనోరథుడవైన ఓయీ! అగస్త్య మహర్షి శివాద్వైత శాస్త్రమును 
వినుటకైనీవు దప్పమరి ఇంకెవడు అర్హుడు (72) శివానుగ్రహమునకు నీవొక్కడివే తగిన 
వాడివి(పాత్రుడిని) వేరొక్కడు పాత్రుడుగాడని నిశ్చయించే, నేను నీకు ఈ శాస్త్రమును 
ఉపదేశించితిని (73) అందుచేత ఓయీ! అగస్త్య మునీశ్వరా!నీవు ఈ వీరశైవ శాస్త్రమును 
సమస్త ఈ ప్రపంచమున ప్రకాశపరచుము (వ్యాపింపజేయుము). శివజ్ఞానమునకు 
ఇటువంటిసాధననము మరెక్కడ గూడలేదు. (74) సర్వజ్ఞుడు సర్వానుగ్రహకారకుడు 
పార్వతీదేవి పతియైన శివుడు ఈ వీరశైవ శాస్తరహస్యమును సమస్త జనులమోక్షసిద్ధికై 
యుపదేశించి యున్నాడు (75) సమస్తసిద్దాంతములలో ఉత్తమోత్తమమైనది. వేద 
వేదాంతముల సర్వస్వరూపమైనది. జ్ఞాన-క్రియ సముచ్చయమును ప్రకాశింపజేయునది. 
వీరమాహేశ్వరగ్రాహ్యమైనదియు, శివాద్వైత ప్రకాశకమైనదియు ఈ వీరశైవషట్‌ స్థలశాస్తమును 
శుద్ధమగు వంశము సద్గుణాదుల పరీక్షింప(బడిన శిష్యులకు అనుగ్రహించవలయునేగాని 
అనర్హులకు అనుగ్రహించవలదు. ఈ శ్యాస్తరహస్యమును వినినంత మాత్రమున సమస్త 
జనుల పాపములు నశించి పోవును (76-77) ఈ షట్‌స్థల ప్రకాశము(ప్రచారము) నకై 
నేను ఈ భూలోకమున అవతరించితిని,నీవుగూడ ఈ శివాద్వైత సిద్ధాంతమును సర్వత్ర " 
ప్రకాశింప జేయుము. (78) శ్రీరేణుకాధీశ్వరుడు ఇట్టుపదేశించి అంతరాత్మచేత పరమేశ్వరు 
ధ్యానించుచు అగస్త్య మహర్షి నిరీక్షించుచుండగానే ఆమహర్షియెదుటే అంతర్జానుడయ్యెను 
(79) శ్రీ రేణుకగణేశ్వరుడు అంతర్జానుడవగానే అగస్త్య మహర్షి ఆశ్చర్యాన్వితుడై 
ఆగణాధీశ్వరునుండి ఉపదిష్టమైన శివాద్వైత శాస్తమునందు దృఢమైన ఆనక్తి 
గలవాడయ్యెను.(80) వీరశైవ మతస్వరూపమగుఈ శివాద్వైత సిద్ధాంతమును శుద్ధమైన 
మనస్సుచేత వినునతడు మోక్షమును తప్పకుండ బొందును. 


ఇతి శ్రీ సిద్దాంత శిఖామణౌ లింగస్థలీ యెక్యస్థలౌ 
స్వీకృత ప్రసాద స్థలాది నవవిధ స్థల ప్రనంగోనాము 
వింశతి తమ పరిచ్చేదః పరినమావ్తః 
ఇది సిద్ధాంత శిఖామణి లింగస్థలీయ ఐక్యస్థల 
స్వీకృతప్రసాదస్థలాది నవవిధ స్థలవిచారాత్మకమైన 
ఇరువదియవ పరిచ్చేదము పరీసమాప్తము. 


శ్రీసిదాంత శిఖామణి 
ధి 
ఏకవింశతితమ పరిచ్చేదః 
ఇరవై ఒకటవ పరిచ్చేదం 
విభీషణాభీష్ట వరప్రదానం 
స్వచ్చందాచార రసికః స్వేచ్చానిర్మితవిగ్రహః 
అపసాద పురీం లంకాం రేణుకో గణనాయకః 


తమాగతం మహాభాగం సర్వాగమ విశారదం 
విభీషణః సమాలోక్య సౌధం ప్రావేశయన్నిజం 


భద్రాసనే మహారమ్యే నివేశ్య గణనాయకం 
అర్భ్యపాద్యాదిభిః సర్రైరుపచారెరపూజయత్‌ 
పూజితేన ప్రసన్నేన రేణుకేన నిరూపితః 
నిషసాద తదభ్యాసే స నిజాననమాశ్రితః 


విభీషణో గణేంద్రం తమాబభాషే కృతాంజలిః 
మానుషాకారసంపన్నం సాక్షాచ్చివమివాపరం 


రేణుక త్వం గణాధీశ శివజ్ఞానపరాయణ 

అవతీర్జో మహీమేనామితి సమ్యక్‌ శ్రుతం మయా 
మద్భాగ్య గౌరవాదద్య సమాయాస్త్యం పురీమిమాం 
కథం బాగ్య విహీనానాం సులభాః స్యుర్భవాదృశాః 
మత్సమో నాస్తిలోకేషు భాగ్యాతిశయవత్తయా 

యస్య సౌధం స్వయం ప్రాప్తో భవాన్‌ సాక్షాన్మ హేశ్వరః 
కృతార్థామే పురీ హ్యేషా కృతార్ణో రాక్షసాన్వయః 

జీవితం చ కృతార్థం మే యస్య త్వం దృష్టి గోచరః 
ఇతి బ్రువానం కల్యాణం రాక్షసేంద్రం గణేశ్వరః 
బభాషే సస్మితో వాణీం విశ్యోల్లాసకరీం శుభాం 


111 


12 ॥ 


13 


141 


15 


161i 


17 


1081 


॥9॥ 


110 ॥ 


విభీషణమమాభాగ జానే త్వాం ధర్మకోవిదం 
త్వాం వినాకస్య లోకేషు జాయతే భక్తి రీ దృశీ ॥ 111 


సమస్త శాస్త్ర పారజ్ఞం సర్వ ధర్మపరాయణం 

అధ్యాత్మ విద్యానిరతమాహుస్వాం రాక్షసేశ్వర 1 12 ॥ 
త్‌ 

త్వదీయధర్మసంపత్తిం శ్రుత్వాహం విస్మితాశయః 

వ్రజన్‌ కైలాసమచలం త్వదంతిక ముపాగతః 113 1 

ప్రీతో 5స్మితవ చారితైః శోభ నైర్గోకవిశ్రుతైః 

దాస్యామి తే వరం సాక్షాత్‌ ప్రారయస్వ యథేప్పితం 1 14 ॥ 

ఇతి ప్రసాదముఖే భాషమాణే గణేశ్వరే 

ప్రణమ్య పరయా ప్రీత్యా వ్యాజహార విభీషణః ॥ 15 ॥ 

ఆగమాను గ్రహాదేవ భవతః శివయోగినః 

దుర్లభాః సర్వలోకానాం సమపద్యంత సంపదః 116 ॥ 

తథాపి ప్రార్థనీయం మే కించిదస్తి గణేశ్వర 

సుకృతే పరిపక్వే హి స్వయం సిద్ధ్యతి వాంఛితం 1171 


రావణో హి మమ భ్రాతా శివభక్త శిఖామణిః 
అదృష్టశత్రుసంబాధం శపాస హి జగత్రయం 118 ॥ 


యస్య ప్రతాపమతులం సోఢుమక్షమశక్తయః 
ఇంద్రాదయఃసురాః సర్వే రాజ్యలక్ష్మ్యా వియోజితాః 1 19 ॥ 


స తు కాలవశేనైవ స్వచారిత్ర విపర్యయాత్‌ 
రణే విష్ట్వావతారేణ రామేణ నిహతో భవత్‌ 1201 


నతు రామశరావిద్ధః కంఠస్థలిత జీవితః 
అవశిష్టం సమాలోక్య మామవాదీత్‌ సుదుఃభఖితః 1211 


విభీషణ విశేషజ్ఞ మహాబుద్ధే సు ధార్మిక 
అవశిష్టోక సి వంశస్య రక్షసాం భాగ్య గౌరవాత్‌ 1 22 ॥ 


వయమజ్ఞానసంపన్నా మహత్సు ద్రోహకారిణః 
ఈదృశీం తు గతిం ప్రాప్తా దుస్తారా హి విధిస్థితిః ॥ 23 ॥ 


నవకం లింగకోటీనాం ప్రతిష్టాష్యమిహస్థలే 

ఇతి సంకల్పితం పూర్వం మయా తవవశిష్యతే 1241 
కోటిషట్కం తు లింగానాం మయా సాధు ప్రతిష్టితం 

కోటిత్రయం తు లింగానాం స్థాపనీయమతస్త్వయా 125 
ఇతి తస్య వచః శ్రుత్వా దీన బుద్ధే ర్మ రిష్యతః 

తథా సాధు కరోమీతి ప్రతిజ్ఞాతం మయా తదా 126 1 


యుగ వచ్చివలింగానాం కోటిత్రయమనుత్తమం 
ప్రతిష్టాప్యం యథాశాస్త్రమితి మే నిశ్చయోర5 భవత్‌ 127 ॥ 


లింగకోటి త్రయస్యేహ యుగపత్‌ స్థాపనావిధౌ 

అవిదన్నేక మాచార్యమహామేవమవస్థితః 1 28 ॥ 
శివశాస్త్ర విశేషజ్ఞ శివజ్ఞాన నిధిర్భవాన్‌ 

ఆచార్యభావమాసాద్యమమ పూరయ వాంఛితం 129 ॥ 
తస్యేతి వచనం శ్రుత్వా రాక్షసేంద్రస్య ధీమతః 

తథేతి ప్రతిశుశ్రావ సర్వజ్ఞో గణనాయకః ॥ 30 ॥ 
తత్ర సంతుష్ట చిత్తస్య పౌలస్త్య న్యేష్ట సిద్ధయే 

కోటిత్రయం తు లింగానాం యథా శాస్త్రం యథావిధి 
త్రికోట్యాచార్య రూపేణ స్థాపితం తేన తత్‌ క్షణే ॥ 31 ॥ 
తాదృశం తస్యమాహాత్మ్యం సమాలోక్య విభీషణః 

ప్రణనామ ముహుర్భక్త్యా పాదయోస్తస్య విస్మితః 132 1 
ప్రణతం వినయోపేతం ప్రహృష్టం రాక్షసేశ్వరం 

అనుగృహ్య స్వమాహాత్మ్యా ద్రేణుకోకంతర్చితోక భవత్‌ 1331 
విభీషణోకపి హృష్టాత్మా రేణుకస్య ప్రసాదతః 

శివభక్తి రసాసక్తః స్థిరం రాజ్యమపాలయత్‌ 1341 


రేణుకోకపి మహాతేజాః సంచరన్‌ క్షితిమండలే 
ప్రచ్చన్నశ్చ పప్రకాశశ్చ పరమాద్వైతభావతః ॥ 35 ॥ 


కాంశ్చిద్దృష్టినిపాతేన కరుణారసవర్షిణా 

అపరానుపదేశేన శివాద్వైతాబిమర్శినా ॥ 36 ॥ 
అన్యాంశ్చ సహవాసేన సమస్త మలహారిణా 

కృతార్థయన్‌ జనాన్‌ సర్వాన్‌ కృతినః పక్వకర్మిణ: 137 ॥ 
దర్శయిత్వా నిజాధిక్యం శివదర్శనలాలసః 
ఖండాయిత్వాదురాచారాన్‌ పాషండాన్‌ భిన్నదర్శనాన్‌ 1381 


యంత్ర మంత్ర కలావిద్దాన్‌ విమతాన్‌ సిద్ధ మండలాన్‌ 
విజిత్య స్వప్రభావేణ స్థాపయిత్వా శివాగమాన్‌ 


అజగామ నిజావాసం కుల్యపాకాభిదస్థలం 1391 
తత్ర సంభావితః సర్వైర్దనైః శివపరాయట్టైః 

సోమనాథాభిధానస్య శివస్య 'ప్రాప మందిరం ॥40॥ 
పశ్యతాం తత్ర సర్వేషాం భక్తానాం శివయోగినాం 

తన్వానో విస్మయం భావైస్తుష్టావ పరమేశ్వరం ॥ 41 ॥ 
దేవ దేవ జగన్నాథ జగత్కారణకారణ 

బ్రహ్మవిష్ణుసురాధీశ వంద్యమానపదాం బుజ ॥ 42 ॥ 
సమస్త వేద వేదాంత పరిబోధిత వైభవ 

సంసార వైద్య సర్వజ్ఞ సర్వశక్తి నిరంకుశ ॥ 43 ॥ 


సచ్చిదానంద సర్వస్వ పరమాకాశ విగ్రహ 
సమస్త జగదాధార జ్యోతిర్లింగ విజృంభణ 144 ॥ 


గుణత్రయపదాతీత మతత్రయ వినాశన 
జగత్రయ విలాసాత్మన్‌ శ్రతిత్రయవిలోచన 145 ॥ 


పాహిమాం పరమేశాన పాహిమాం పార్వతీపతే 

త్వధౌజ్ఞయా మయైతావత్కాల మాత్రం మహీతలే 

ఆచారి భవ దుక్తానా మాగమానాం ప్రసిద్దయే ॥ 46 ॥ 
ఇతః పరం స్వరూపం తే ప్రాప్తకామో3స్మి శంకర 

అంతరం దేహి మే కించిదనుకం పావిశేషతః 147 ॥ 


ఇత్యుక్తే గణనాయకేన సహసా లింగాత్తతః శంకరో 
వత్సాగచ్చమహానుబావ భవతోభక్త్యా ప్రసన్నో స్య్యహం 
ఇత్యుచ్ఫైరగదద్వచస్త సుభృతామాశ్చర్య మాసీత్తదా 

దివ్యో దుందుభిరాననాద గగనేపుష్పం వవర్చుర్గణా: 148 1॥ . 
శ్రుత్వా లింగాద్వచనముదితం శాంకరం సానుకంపం 

సంహృష్టాత్మా గణపతిరథో జ్యోతిషా దీప్యమానః 

జాతోత్కం రైః శివమనుపరైర్యోగిభిః స్తూయమానో 


జ్యోతిర్లింగం పరమమవిశత్‌ స్వప్రకాశం తదానీం ॥ 49 ॥ 
లీనే తస్మిన్‌ శాంకరేస్వప్రకాశే 

దిన్యాకారేరేణుకే సిద్ధనాథే 

సర్వో లోకో విస్మితోన భూత్తదానీం 

శైవీ భక్తిఃస ప్రమాణా బభూవ ॥ 50 ॥ 


శ్రీ వేదాగమవీర శైవ సరణిం శ్రీ షట్టృలోద్యన్మణిం 

శ్రీ జీవేశ్వర యోగ పద్మతరణిం శ్రీ గోప్య చింతామణిం 

శ్రీ సిద్ధాంత శిఖామణిం లిఖాతియస్తం లేఖ యత్యాదరాత్‌ 

శోతా శ్రావయితా స యాతి విమలాం భుక్తిం చ ముక్తిం పరాం ॥51॥ 


స్వతంత్రాచార శీలుడు స్వేచ్చానిర్మిత దివ్య తేజోమయశరీరము గలవాడు, ప్రమథ 
పుంగవుడైన శ్రీ రేణుకాచార్యుడు విభీషణుని రాజధానియైన లంకానగరమునకు విచ్చే సెను 
(1) విభీషణుడు తన సోదరుడైన రావణుని నగరమునకు వేంచేసిన సమస్త శివాగమతత్వజ్ఞుడైన 
ఆపుణ్య భగవత్సాదమూర్తిని జూచితన రాజభవనమునకు సముచిత భక్తి ప్రపత్తులతో 
దోడ్కెళ్లైను (2) విభీషణుడు ఆ ప్రమథ పుంగవుని అత్యంతమనోహరమైన సింహాసనమున 
గూర్చుండబెట్టి అర్ధ్య-పాద్య-ఆచమానము. మొదలగు షోడశోపచారములతో బూజించెను 
(3) ఇట్లు పూజింప బడిన వాడగుట వలన ప్రనన్నుడైన శ్రీ రేణుకాచార్యుని చేత 
ఆజ్ఞాపించబడిన విభీషణుడు తన ఆసనముపైన గూర్చున్న వాడై శ్రీ రేణుకాచార్యుని 
సమీపించిన వాడయ్యెను (4) ప్రత్యక్షముగా ద్వితీయ శివునివలెనున్నవాడు, మానవాకారముతో 
నున్నవాడు ప్రమథగణాధీశ్వరుడుఐన శ్రీ రేణుకాచార్యుని గురించి విభీషణుడు చేతులు 
జోడించి ఈ విధముగ నుడివెను (5). 


శివజ్ఞాన పరాయణుడు, ప్రమథా ధీశ్వరుండునైన ఓయీ రేణుకాచార్యా! నీవు ఈ 
భూమండలమునందు సమస్త ప్రాణుల ఉద్దారమునకై శివుని ఆజ్ఞానుసారముగ అవతరించి 
యున్నావు అనినే విన్నాను (వింటిని). నీవు ఈ దినమున నా భాగ్యాతిశయమున నా యొక్క 
లంకాపురమునకు వేంచేసినాడవు. భాగ్యహీనులకు నీలాంటి మహానుభావులు ఎట్లు సులభ 
సాధ్యులు కాగలరు! (7) ప్రత్యక్షముగా శివస్వరూపుడైన నీవు నారాజభవనమునకు నీవే 
ఆగమించియున్నావు. అట్టినాకు అదృష్టము కొలది సాటియైన వాడీముల్లోకములోనెవడును 
లేడు(8) నాకు నీవు ఎట్టు దృష్టిగోచరుండవైతినో నా ఈ లంకాపురి పునీతమైనది. నాయొక్క 
రాక్షస వంశము కృతార్థమైనది నాజన్మ సార్థకమైనది (9) ఈ విధముగ శుభకర 
వాక్యములనుచ్చరించుచున్న విభీషణుని గురించి శ్రీ రేణుకా చార్యులవారు చిరునవ్వుతో 
సంతోషమును గలుగజేయు మంగలమయవాణితో ఇట్లాదేశించెను(10) 


ఓయీ! విభీషణా! నేను నిన్ను ధర్మపరాయణుడిగా దెలియుచున్నాను. ఇంతటి భక్తి 
నీకు దప్ప ఈ లోకముననున్న ఎవడికి తానే సాధ్యపడును (11) ఓయీ! రాక్షస చక్రవర్తి యీ 
లోకముననున్న సమస్త మానవులు నిన్ను సమస్త శాస్త్రముల రహస్యము నెజీంగిన వాడిగ 
సమస్త ధర్మాచారపరాయణుడిగా వేదాంతవిద్యాసక్తుడవనియు చెప్పుచున్నారు (12) కైలాస 
పర్వతమునకు వెళ్ళిన నేను నీ యొక్క ధర్మసంపత్తినివిని ఆశ్చర్యచకితుడనైనీ వద్దకు 
వచ్చినాడను(13) జగత్రసిద్ది గాంచిన నీ యొక్క మంగలమయ చరిత్రల వలన సంతసించి 
యున్నాడను. నీకు బ్రసన్నుండనై వరమును ప్రసాదించెదను. నీకిష్టమైనది వేడుకొనుము 
(14) ఈ రీతిగా ప్రసన్నముఖముగల శ్రీ రేణుకా చార్యులునుడువగ-అది విని విభీషణుడు 
అసాధారణమైన భక్తిచేత సాష్టాంగప్రణామంబుగావించి ఈ విధముగా విజ్ఞాపించుకొనియెను 
ఓయీ! రేణుకాచార్యా! శివయోగివైన నీయాగమనరూపమైన అనుగ్రహముతోనె సమస్త 
జనులకు దుర్గభమైనట్టి సంపదలు లభించనవి(15)ఐనను నాకు కొద్దిగ మీతో మనవి 
జేసికొనవలెనని యున్నది. పుణ్యము పరిపక్వమవడముతోనే మనోరథము తనకు తానై వచ్చి 
వర్తిన్తుంది (17) శివభక్త శిఖావుణి యైననాయొక్కజేష్టసోదరుడైన రావణబ్రహ్మ 
మూ(డులోకములను భుజబలముచేత శత్రుజన బాధ శైన్యముగాను, నిష్కంటకముగాను 
రాజ్యమును పరిపాలించేను, (18) ఎవని అసమానమైన పరాక్రమమును సహించే కొరకు 
అనమర్శలైన ఇంద్రాది నమస్త దేవతలు తమతమ రాజ్యలక్ష్మిని కోల్పోయిరి. అట్టి 
గొప్పపరాక్రమశాలియెన రావణుడు కాలవశమునకులోనైతన దుష్టచరిత్రవలన విష్ణువుయొక్క 
అవతారస్వరూపుడైన రామచంద్రుని చేత రణరంగమునందు చంపంబడెను. (19-20) రాముని 
బాణముచేత కొట్టబడిన వాడై కంఠగత ప్రాణముండిన రావణుడు, రాక్షస సమూహమున 


చంపబడని వాడై ప్రాణములతో బ్రతికియున్న నన్ను చేరదీసికొని చూస్తు అత్యంత 
దుఃఖమునకులోనై నాతో నిట్టానతిచ్చెను(21) మహాబుద్దిశాలివి, ధర్మాచార శీలుడివి, 
విచక్షణుడివైన ఓ విభీషణా, రాక్షస వంశము యొక్క భాగ్యాతిశయమువలన నీవొక్కడివి 
మాత్రమే మిగిలియున్నాడవు(22) 


అజ్ఞానముతో గూడుకొనిన మనమందరము గొప్పవారి విషయమున ద్రోహమును 
దలపెట్టిన వారమై ఇంతటి దురవస్థకు పాలుపడితిమి. దైవగతి దాటశక్యముగానిది (23) ఈ 
లంకాపట్టణమునందు తొమ్మిది కోట్ల శివలింగములను ప్రతిష్టింపజేయవలయునని 
పూర్వమున నేను సంకల్పించి యున్నాను, అయితే అట్టి సంకల్పము అట్లె మిగిలియుండినది 
(24) ఆరుకోట్ల లింగములను మాత్రమే శాస్త్ర విధిననుసరించి స్థాపించి (ప్రతిష్టింపజేసి) 
యున్నాను. ఇంకనుమిగిలిన మూడుకోట్ల లింగములను మాత్రమే నీవు ప్రతిష్టింపజేయవలెను 
(25) సద్యఃమరణోన్ముఖుడు దీన బుద్ధి గలవాడునైన రావణుని ఈ విధమగు వాక్యములను 
విని అల్లే కానిమ్ము మూ(డుకోట్ల శివలింగములను శాస్త్ర విధిననుసరించి ప్రతిష్టింపజేతును 
అని నేను అప్పుడు ప్రతిజ్ఞ జేసియున్నాడను (26) అత్యంత శ్రేష్టమైన మూడు కోట్ల 
శివలింగములను ఒకే సమయమందు విధి అను సారముగ స్థాపించవలయునని 
నిర్ణయించుకొంటిని(27) ఈ భూమండలమున ఒకేనమయంలో మూడు కోట్ల 
శివలింగములను ప్రతిష్థింప(జేయుటలో సమర్ధులైన ఆచార్యుల వారిని గనుగొనలేక 
నేనింతవరకు నిరాశకులోనైతిని ॥28॥ శివశా స్తజ్ఞుడు, శివజ్ఞాన సముద్రుడవైన ఓయిీశ్రీ 
రేణుకాచార్య!నీవు మూడు కోట్ల గురు రూపమును దాల్చి, నా కోరికను పూర్తి జేయుము 
(29) సర్వజ్ఞాడు ప్రమథాధిపతియైన శ్రీ రేణుకాచార్యులవారు, రాక్షసేశ్వరుడైన విభీషణుని 
మాటలను విని అల్లే కానిమ్మని ఆజ్ఞాపించెను (30) సంతుష్టమనస్కుడైన విభీషణుని కోరిక 
మేరకు శ్రీ రేణుకాచార్యులవారు మూడుకోట్ల గురురూపమును దాల్చి ఆలంకాపట్టణములోనే 
వ్రతిష్టింవజేసెను (31) విభీషణుడు ఇట్లు నెరవేర్చిన శ్రీ రేణుకా చార్యుల వారి 
మహిమాతిశయమును దిలకించి ఆశ్చర్చ భరితుడై గురుసార్వభౌముని పాదార విందములకు 
అసాధారణమైన భక్తితో మాటి మాటికి నమస్కరించెను(32) శ్రీ రేణుకాచార్యులవారు 
నమనశీలుడు, వినయాన్వితుడు, సంతుష్టుడైన రాక్షస సార్వభైముడైన విభీషణుని 
అనుగ్రహించి తన మహిమచేత అంతర్జానుడయను (33) శ్రీ రేణుకాచార్యుని 
అనుగ్రహమువలన సంతుష్టాత్ముడు, శివభక్తి రూపరస స్వీకారనిరతుడు ఐన విభీషణుడు 
తన సామ్రాజ్యముసుచిరకాలము పరిపాలించెను (34). 


ఇక్కడ మహాతేజో స్వరూపుడైన శ్రీ రేణుకా చార్యులు భూమండలమునందు అనేక 
సంవత్సరములవరకు గుప్తముగాను మరియు ననేక సంవత్సరములవరకు ప్రకటితాకారము 
తోను శివాద్వైత భావముతో సంచరించిన వాడై కొందరిని శివాద్వైతప్రకాశమైన ఉపదేశము 
తోడను సమస్తకలాకుశలురు పరిపాక కర్ములును ఐన మిగిలిన సమస్తజనులను 
ఆణవాదిమలనాశకమగు సహవాసముతోడను కృతకృత్యుడిని గావించెను (25-26-27) 
శివశాస్తాసక్తుడైన శ్రీజగద్గురు శ్రీ రేణుకాచార్యులవారు అనేక రకములైన లీలావైభవములతో 
తన యొక్క మాహాత్మ్యమును సర్వత్ర ప్రకటింపంజేసి దుష్టులు-దురాచారులు-నాస్తికవాదు లు- 
దర్శనాసక్తులు ఐన పాఖండులను ఖండించి, యంత్రకళాప్రవీణులు -మంత్ర కళాసిద్దులు, 
దుర్మత ప్రవిష్టులు ఐన కుటిల-కుతంత్ర సిద్భులైన వారిని, తన మహిమచేత జయించిశివ 
సిద్ధాంతమును వ్యాపింపజేసి (స్థాపించి) తన యొక్క నివాసభూమియైన కుల్యపాక్తనామక 
శివక్షేత్రమునకు విచ్చేసెను (38-39) శ్రీరేణుకా చార్యుడు ఆక్షేత్రముననున్న శివభక్తి 
వరాయణులైన సమస్త జనులచేత సత్కరించబడినవాడై సోమనాథాభిదానముగల 
శివమందిరముకువేంచేసెను (40) శ్రీసోమునాథదేవాలయమునందు సమస్త భక్తులు- 
Mase చూచుచుండగానె శ్రీ రేణుకాచార్యులవారు లీలావైభవముతోఆశ్చర్యము 
గలుగురీతీగా పరమెశ్వరుని గురించి ఇటస్తుతించును (41)దేవదేవుడు జగదీశ్వరుడు, 
జగత్కారణ కారుడు, బ్రవ్మ-విష్ణు-ఇంద్రాదినమన్న దేవతా నమూహము చేత 
నమస్కరించబడుచున్న పాదపద్మములు గలవాడును, సమస్త వేదవేదాంతాది శాస్త్రముల 
చేత వర్ణించబడుచున్న లీలా వైభవము గలవాడును, జనన-మరణ రూపమైన సంసారమను 
రోగమునకు వైద్యుడి వలెనున్నట్టి సర్వజ్ఞుడు సమస్త శక్తుల చేత ఆప (విష్నుము) లేనట్టి 
సత్‌-చిత్‌ ఆనందముల-కునిధిస్వరూపుడైన సమస్త ప్రపంచములకు ఆధార భూతుడు 
జ్యోతిర్లింగ స్వరూపమైయున్నట్టి, బుగ్యజుస్సామములను మూడువేదములేనేత్రములుగా 
గలవాడును, పార్వతీ వతిధైంన ఓంయో!వరవేంశ్వరా! నన్నుగాపాడుము - మీ 
యాజ్ఞానుసారముగానే నింతవరకు భూమండలమునందు నీచేత జెప్పబడిన ఆగమముల 
(శివాగమముల) ప్రచారముకొరకు బర్యటించితిని. ఓయీ!శంకరా! ఇక మీదటనీ 
స్వరూపమును బొందుటకు అభిలషించువాడనైయున్నాను. నీకృపావిశేషముతో కొద్ది 
స్థానమును అనుగ్రహించుము.(42-43-44-45-46-47)ఈ రీతిగా ప్రమథ పుంగవుడైన 
శ్రీరేణుకా చార్యులవారు ప్రార్థించగా ఆక్షణములోనె శ్రీశంకరుడు ఆ — 1 
మహానుభావుడివైన ఓయీముద్దుబిడ్డా! నీభక్తి చేతనేను బ్రసన్నుండనైతిని, రారమ్ము అను 
వాక్యము ఉన్నతమైన స్వగ్గముతోనిట్లు బలికెను. అప్పుడున్నట్టి జనులు జూచి ws 


పరవశులైరి. దేవదుందుభులు మోగినవి. ఆకాశమందున్న దేవగణులు ప్రమథగణములు 
పుష్పవర్షమును గురిపించిరి (48) సోమనాథ లింగముఖమునుండి కృపాపూర్వకమైన 
శివసంబంధమైన వాక్యమును విని నంతుష్టాత్ముడైనట్టి తేజోమయ శరీర కాంతి 
ప్రకాశించుచున్న ప్రమథపుంగవుడు, శివవాక్యశ్రవణముతోడ ఉత్పన్నమైన ఉత్కటేచ్చగలవారు 
శివమంత్ర జపనిరతులు ఐన శివయోగుల చేత స్తోత్రము జేయబడిన శ్రీ రేణుకా చార్య 
గణేశ్వరుడు ఆసమయమందే సర్వోత్మష్టము, స్వప్రకాశస్వరూపమైన జ్యోతిర్లింగమునందు 
బ్రవేశించెను. (49) తేజోయమశరీర ధారియు, సిద్ధకుల చక్రవర్తి యెన శ్రీ రేణుక గణనాథుడు 
స్వప్రకాశ స్వరూపమగు సోమనాథ లింగమునందు ఐక్యము జెందగానె అది జూచిన సమస్త 
జనులు ఆశ్చర్య చకితులైరి. అప్పుడు శివభక్తి ప్రమాణము ప్రసిద్ధమయ్యెను (50) 
శ్రీమన్నిగమాగమ ప్రసిద్ధమైన వీరశైవతత్త్యము యొక్క పద్ధతియుక్తమైనది, షట్‌ 
స్థలములనెడు విలువైన రత్నములు గలది, లింగాంగ సామరస్య రూపమైన కమలమునకు 
సూర్యునితో సమానమైనది, శివ రహస్యమునకు చింతారత్నము వంటిది, శ్రీ సిద్ధాంత 
శిఖామణిని యెవడు భక్తి-అభిమానము- గౌరవములతో ప్రాయునో, చదువునో, మరియు 
అన్యులకు శ్రవణము గావించునో ఆతడు, నిర్మలమగు సుఖమగు భోగమును శ్రేష్టమగు 
మోక్షమును బొందును(51) స 


ఇతి శ్రీ సిద్దాంత శిఖామణౌ విభీషణాభీష్ట వర ప్రదాన 
ప్రనంగోనామ ఏకవింళతి తమ వరిచ్చేదః వరినమాప్తః 
శ్రీ సిద్దాంత శిఖామణి? సమాప్తః 


ఇది శ్రీ సిద్ధాంత శిఖామణిలో విభీషణా భీష్ట 
వర ప్రదాన విచారాత్మకమగు ఇరువది 
యొకటవ పరిచ్చేదము పరిసమాప్తము 
శ్రీ సిద్ధాంత శిఖామణి పరిసమాప్తము 
శివంభూయాత్‌ 
కన్నడమునకు తెలుగువ్యాఖ్యాన కర్త 


పం॥ పెద్దమఠం రాచవీరదేనర “తీర్థ” 11.0. 
3-3-139, కాచిగూడ, 


“హైదరాబాదు-500027(A.P) 





